


Printed by 
V. VENKATESWARA SASTRULU 
of V. RAMASWAMT SasSTRULU & Sons 
at the ‘Vavilla’ Press, 
Madras.—1939. 


శ్రీరస్తు 


కుమారసంభవము 
ప్రథదుసర్గము. 


. చ= 
శుక్షామ్బ్సరధరం విస్థుం శశివర్ణం చతుర్భుజమ్‌, 
ప్రసన్నవదనం థ్యాయేత్‌ సర్వవిఘ్మ్నోపళా_న్తయే. 
శ్లో. అస్తు త్తరస్యాం దిశి దేవతాత్తా హిమాలయోనామ నగాధి రాజక 
ఫూ ర్వాపరోొ వారినిధీ విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదళణ్ణః. 1 


అవళారిక, పూజ్యం డగు కాళిదాస మహాకవి కునూరసంభవ మను కావ్యమును 
'జేయం దలంచి కావ్య ముఖస్రాయను లగు ఆశీర్వచన నమస్కార వస్తునిర్ణేశములను 
మూడింటిలో నీ శావ్యమునం జెస్పంబోవు ప్రయోజనమున కనుగుణముగా హిమ 
పన్నగ రూపమగు వస్తువును బెప్పుచున్నాండు,=- 


టీక. ఊత్తరస్యాం దిళిజఊొత్తర దిక్కునందు, దేవతాత్తా = చేవతాన్వరూపు( 
డగు, (జేవతాస్వరూఫుం డని చెప్పుటచే మేనకా జేవిని పెండ్లి యాడుట పార్వతీ జేవిని 
గనుట మున్నగు చేశనవ్యవహారమున కర్షృత సూచనము చేయంబడినది.) హిమాలయో , 
నామ ఇ హీమవక్సర్వతమననే ప్రసిద్ధి గల, నగాధిరాజః = కొండలజేండు, అస్తి ఇ 
కలండు, (ఆవర్వతముయొక్క_ యాధిశ్యము'నే చెకుచున్నాండు.) ఫూర్వాపరౌజవూర్వ 
పళ్చిమ దిశల, వారినిధీ ఇ సమ్ముదృములను విగాన్యా = చొచ్చుకొని, వృథివ్యాః ఇ 
భూమియొక్క, మానదండ ఇవజకొలచేడు కజ్ణయో యనునట్టున్నది. 


తాత్పర్యము, ఉత్తర దిక్కునందు తూర్పు పడమర సముద్ర, 
ములలో. బొచ్చుకొన్న కొనలు గలయట్టియు దేవళామ్తూర్రియు నగు 
హిమవత్ప్సర్యత మను నొక్క పర్వతములరాజు కలండు. కావుననే 
పొడవును బట్టి భూమికి: గొలకజ్ఞ యో యన్న ట్లుం డెనని యుల్చే) 
శీంచి కని చెప్పినాడు, 


4 కుమారసంభవము 


వ్యాఖ్యాన పీశి కా. 


మాతాపిళృభ్యాం జగతో నమో వామార్థజానయే, 

సద్యోదత్నీ ణదృ క్పాతసంకుచ ద్వామదృష్టయే. 

అన్తరాయతిమిరోవశా న్తయే శా_న్హపొవనమచి న్యవై భవమ్‌, 

తం నరం వపుషి కుష్టురం ముఖే మన్మ్మ హూ కిమపి తున్దిలం మహః. 
శరణం కరవాణి శర దం తే చరణం వాణి చరాచరో వజీవ్యమ్‌, 
కరుణామసృళైః కటాత పాతైః కురుమామమ్శ కృతారనార్థ వావామ్‌. 
ఇహాన్వయము'ఖేచె వ సర్వం వ్యాఖ్యాయ లే మయా, 

నామూలం లిఖ్య లే కిఖ్బీన్నాన పేతీకముచ్య లే. 

భారతీ కాళిదానస్య దుర్వ్యాఖ్యా విషమూర్శి తా, 

నషి సంజీవినీ వ్యాఖ్యా తామద్యోజ్జీవయివ్యతి. 


అవ. అథ తత్రభవాక్‌ కాళిదాస కుమారసంభచాఖ్యం 'కావ్యం చికీర్తుః “ఆశీ 
ర్నమస్కి)/యా వస్తునిర్దేశో వాపి తన్ముఖక్‌' ఇతి శాస్తా త్క్యావ్యాదౌ వత్యుమా 
కా గరం వస్తు నిర్జి శతి = 

వ్యా. అ స్తీతి, ఉత్తరస్యాందిళి _ అనేనాస్య చేవభూమిత్వం సూచ్య తే.'జేవళా 
ఆతా అధిస్థాతా యస్య సః _ వలేనాస్య వత్యుమాణ మేనకాపరిణయ పార్వతీజన 
నాది చేశనవ్యవవహారయోగ్యకత్వసిద్ధిః నూచితా, హిమస్యాలయః స్థానమితి హిమా 
లయక ౬. హిమాలయో నామ హిమాలయ ఇతి ప్రసిద్ధఃి, అధికో రాజా౭.ధిరాజ$. 
సూ. “రాజావాస్సఖిధ్యష్టచ్‌' న గచ్భంతీతి నగా అచలాః-తేషాం అధిరాజో నగాధి 
రాజో౭ స్తి కథంభూతు, ఫూర్వావరౌ సూర్వపళ్చిమా - వారినిధీ సముద్ర, విగా 
హా (వవిళ్య ఆశవీవ పృథివ్యా భూమే ర్రానం వాస్తాదినా పరిచ్చేద, భావే ల్ఫ్యుట్‌ 
తస్య దణ్ణః _ యద్వా = మాయే ఒనేనేతి మానమ్‌, కరణే ల్యుట్‌-స చాసౌదజ్ఞళ్చ 
స ఇవ స్థితః, ఆయామపరి చ్చేదకదజ్ణ ఇవ స్థిత ఇత్యర్థృ 8, BL న 
చాస్య షామాలయస్యా సేవ, ఉఊక్షం చ బ్ర వ్యాండపురా ణే. వె లాసో హిమవాం 
శ్చైవ దశ్నీణే వర్ష పర్వత", ఫూర్వపళ్చిమగా వేతావర్మ వా న్తరుపన్టిత్‌".. అత, హిమా 
లయస్యోభయాబ్ధివ్యా పీ సామ్యాన్యానదణ్ణ ల్వే నో ర్చేకణా దుల్ప్రేకాలచ్కారః, 
వ్ర కృ లే ప్రకృఠ గుణ, క్రియాభ్ళిసం బంధాదవకృత ల్వేన పృకృతస్య నంభావనము 

9 ఆ జ 
లేకా ఇత్యలజ్క్కా_ రసర్వస్వ కారక. అస్మి క సన్తే ప్రాయేణ వృ_త్రముపజాలి$ = 
క్వచిదిన్ద)వ బో "పేద )వ శ్రే చ - తల్ల తుణం తు. 'స్ఫాదిన్టువ కా, యది తౌజగాగః 


చఛథమసర్హము ర్‌ 


ఊఉ ేస్ట )వృజ్రా జతజా స్పతోశా, అన నరోడీరిశల క ఖాతా పొబజొ యదీయావువజా 
య స్తా.” ఇతి, 
యం సర్టశై లాః పరికల్బర్థి వత్సం మేఠా స్థితె దోగ్ధరి దోహద తే, 
భాస్వ నిర త్నా నిమహోౌపధీక్చ వృథూపదిష్టాం దుదువార్థరి త్రీ మ్‌.2 
అవ. ఈ వర్వశము పురాణ ప్ర సిద్ధ మెనదనియు సక లై శ్వర్య hee 
దనియు పదియాబు శ్లోకములచే హిమవర్సర్వతము నే వర్థి ంచుచున్నా(డు.-- 
టీ. నర్వ నైలాః = సమస్త పర్వతములును, యం=నీ హీమవంతుని, వత్సంజ 
దూడను గా, పరికల్స్య = వేసీ దోవా దనే; దోహ = పీితుకుటయందు, దశ్నే = 
సమద్ధుం డగు, మేరౌజ మేరుపర్వతము; దోద్ధరి = పితుకువాండుగా, స్థిలే = ఉండంగా, 
వృథంవ దిష్టాం---వృథు=పృథువను న. ఉపదిష్టాం = (ఇట్టి స చెప్పంబడిన, 
(గోరూప ధరాం = గోవు రూపము దాల్చిన) ధరి శ్రీం = భూమిని, భాన్వన్సి = 
ప,కాళించెడు, రత్నాని=రత్నములను), మవశాషధీ శ్చ=గొప్ప (సంజీవిని మున్నగు) 


(WU 


తా. తొల్లి వృథుచక్రృవ_ర్తి భూమి దేవియొక్క. మాయా గోరూ 

పమును స్పష్టవజపగా కొండ లన్నియు గోరూవయమెన భూమిని హిమ 
లు 6... 

వంతుని దూడనుగాం జేసి మేరు పర్వతమును గొల్లవానిని గాం జేసీ 
కాంతివంతనులగు రత్నములను ఓవధులను విదికించిరి. (దీనివలన 
సర్వరత్నములకు నీపర్వత మునికి యని తెలియును. దీనిచే శైలరాజ 
తము స్థిరపడినది). 

ఆప, ఇతఈవరం పోడశభిక్టో౫ ీమాద్రిం వర్మయతి. శత్రు నగాధిరాజశ్వం 
నిరోో్టోఢుమావా.= 

వ్యా. యమితి. సశ్వే చ లే కెలాళ్చ సర్వశైలాః 'వూర్వకాలై కసర్వజరత్సు 
రాణ నవశేవలాస్సమానాధికరణే చేతి సమాన$ యం హిమాలయం వత్సం పరికల్ప గ 
విధాయ దోహద దోవానసమన్ధే మేకా దోగ్ధరి స్థితే సతి, యస్య చ భావేన భావ 
లక్షణమితి స్పవ్తమా, పృథూపదిష్టాం పృథునా వై న్యేనోవదిష్టా మోద్భక్షయా ప్రద 
ర్మితాం ధరిత్రీం నోరూవధరామితి శేషః. గార్ఫూ త్వాతు వనుంధిశేతి విష్టుపురాణాల్‌ _ 
అకథితం చేతి కర్మత్వం, భాస్వన్తి చ భాన్వత్యశ్చ 'భాస్వ న్ని ద్యుతిమన్లీ ఓవధివిశేషణం 
చైతల్‌ , 'నపుంసకమనపుంన కేనీ ఇత్యాదినా నపుంస ౫ క శేషః. రత్నాని మణీక౯ జాతి 
'శ్రేష్టవన్తూని చ. ని, “రత్నం శ్రేస్టే మణావఫీ”తి విశ్వః. “జాతా జాతౌ యదుత్క్భృష్టం 


6 కుమారసంభవము 


తద్రత్నమితి కథ్యతే ఇతి యాదవః. మవశావధీళ్చ సంజీవనీ ప్రభృతీశ్చ శీర క్వేన పరి 
ఇతా ఇతి శేష “తాః శీరపంణామినీరితి విష్ణుపురాణాల్‌ -దుదుహు3, దుహియాచీ 
త్యాదినా దుహేర్చి సక ర్త కత్వం, అత్ర చ, యోజక 'ల్వేఒపి శ లానాం-పంచఖి [8 లః 
కర్షతి గ్రామం గ్రామణీ రితివల్‌ _ తక్సమర్థాచరణాత్‌ క_ర్భృల్వేన వ్యపదేశ$; దుహే 
స్స 60 లేల్తే స్రషావ్యక త్ర భప్రాయవివణా యాం పరస్తి పదిరి, అత్రార్టే పృమాణం, జ 
శ్లో 'శాల్భ్ళూమిరచలా స్ఫృశ్వే కర్తారోఇత, వయాంసీ చ, ఓీషధ్య3ై వ భాస్వ ని 
రత్నాని వివిధాని చ, వత్సళ్చ హిమవానానీద్దో ్ఞా మేరుర్శ వోగిరిరితి-నీ లేన వత్సస్య 
మాతుః (ప్రేమాస్పద త్వాదస్య సారగ్రాహిత్వం గమ్య లే. తథా చాస్య నగన్య రత్న విశేష 
భో కృ త్వాన్న గాధిరాజత్వం యు క్తమితి భావ, అత్ర, హిమవద్వర్ద్మ నస్య వ,కృశ త్వా 
త్తద్దత్‌"షథిర త్నా నాం ద్వయాగామవి ప్రకృత త్వా త్రేమాం దోవాన క్రియారూవసమాన 
ధర్మసంబన్థా దౌవమ్యృస్య గమ్యత్వాల్‌ శేవలప్రాక రణికవిషయస్తుల్య యోగి తా నామా 
లారి. తదు క్షర.— 'వస్తుతానాం తథా౭ఒ.న్యేసూం “కేవలం తుల్యధర్మ త 
బొవమ్యం గమ్యలే యత్రసా మతా తుల్యయోగి లేతి. న చాత్ర రూపకవరిణామా 
దృ్యలజ్కారశజ్యా- కార్యా, 'లేషామారో వమూల త్వాల్‌ , హిమెహేనూచలాదిము వళ్ళ 
త్వదో్ధ ఎ శ్వాదీనామాగ మసిద్ధ తే నానారోపృమాణ త్వాదితి. 


అన_న్లరత్న ప్రభ వస్య యస్య హిమం న సౌభాగ్యవిలోవి జాతమ్‌, 
ఏకోహి దోపో గుణసన్నిపాతే నిమజ్ఞతీన్ణోః కర ణేస్వివాంకః 3 
అవ. ఎంత సౌభాగ్య మున్న నేమి! మం చను దోషముతో నిండినవీమ్తట ఎంత 
చక్క-నివాండయిన నమి? బొల్టిరోగము గలవా. డనిరాగా సవర ంచుదున్నా యాలు 
టీ, అన న్హరళ్న వృ భవస్య- అన న్హ=అంకము లేని; రళ్న = రత్నములకు, ప్రభ 
వస్య=ఉఊక్చ త్తి కారణమైన, యస్య=వఏ హిమవంతునికి, హిమం = మంచు, సౌభాగ్య 
విలోపీ = చక్కందనము6 దక్కు.వ పజిచునది, న జాతం = కాలేదు. హిజఎందు 
వలన, వీకః దోషః = ఒక్క తప్పు, గుణ సన్నిపాలే = సద్దుణ సమూహమునందు, 
ఇందో = చంద్రునియొక్క, శిరణేషు = కిరణములయందు, ఆంక ఇవ = కళంకము 
వలె, నిమజ్ఞతి = అడంగుచున్నది, 


తా. అనేక సద్దుణములు గలవారి కొకానొక దుర్గుణము పరి 
గణనమునకు రా జాలదు. చం ద్రున క"నేక శుభగుణములకు నడుము 
నున్న కళంకనునకు నింద వచ్చెనా? అట్లుగానే యోూషధులు రత్న 
ములు మున్నగునవి నిండియుండి యలంకరించు హిమవంతునికి మంచా 
శోభను తించునది కాం జూలక పోయెను. 


వథమసర్ష ము, / 


ఆవ, నను హిమాదిదోషదూషితస్య తస్య అత్య _న్న్వమనభిగమ్యు త్వాచ్చి ప్రత్కీణ ఇన 
సర్వమపీ సౌభాగ్యం విఫలమి త్యాశజొ్క్యవా,.- 

వ్యా. అనస్తేశి. వ్రభవళ్యస్తాదితి (సృభవః కారణం, అనన్తానామవరిమి తెనాం 
రత్నానాం 'శ్రేష్థవస్తూనాం-ప్రభవస్య యస్య హిమాద్రే! హిమం కర్శృనుభగస్య భావః 
సౌభాగ్యం, గేహృద్భనింధ్వంే వూర్వవదన్య' చేత్యుభయబదవృద్ధిః తద్విలుంపతీతి 
సౌభాగ్యవిలోవి సౌన్టర్యవిఘూతకం న జాతం నాభూత్‌. తథాహి - వీకోదోవ! గుణ 
సన్నిపాత ఇన్టోకః కిరణేప్వంక ఇవ నిమజ్జతి _ అ న్హర్ఫీ యత ఇత్యర్థః నహీ స్వల్పో 
నోహా2.మితగుణాభిభావక వవ కింతు “కళ్చిదిన్డుకళంకాదివత్‌ గుణై రభిభూయ శే, 
అన్యథా సమ స్తరమ్యవస్తుహోనిప్రనంగాదితి భావః ఆ త్రోపమాను ప్రాణితో౭ర్థాం తర 
న్యానోఒలచ్కా-రః, తల్ల కణంతు.=- శ్రే క్ట యస్ఫోం.స్థాంకరన్యానో వస్తు స్‌ వన్తు్య 
కించన, త తాధనసమర్గ స ర్ధస్య a యోకక్యస్య వస్తున” ఇతిం 


య క్చాప్సరో విభ్ర భ మమళ్ణానానాం సంపొదయి త్రీ ౦ లిఖంరె లెర్చిభ 9 8, 
వలావక చేదవిళ _క్రళాగామకాలసన్ధ్యామిప్‌ థాతుమత్తామ్‌. $4 


టీ, చ= మణీయు, యః = వీ హిమవంతుండు, అప్సరో విభ్రమమండ నా 
నా౦==అప్పరక8=అప్సరాంగనలయొక్క, విభ్రమ బా విలాసార్థ ములగు, Td 
ఆలం కారములయొక్కు, (ఆఅవ్బరోవి భ్రమమండనా నాం అవ్చరఃజ అచ్చరలయొక్క, 
వి శ్‌ మ ౫ భాంతి తోడి మండనానాం ఇ భూషణములన్సు సం పాదయిత్రీంజసమ 
కూర్చెడు నట్టియు, వలాహక చేద విభక్తరాగాం౦---వలావాక = మేఘములయొక్క_, 
పద = ఖండములయందు, విభక్త = సంక్రమింవంబడిన, రాగాంజఎబుపు గలది యగు, 
ధాతుమత్తాంజ రి కాది రంజక దృవ్యములు కలిగియుండుటను, అకాలసం ధ్యామిన= 
ఆ కాల= కాలముకొని వేళ సంస్రా _ప్రమగు సంధ్యామివ = సంభధ్యాకాలమునువలెె శిఖ 
రై_కిఎశ్ళంగముల'చే, బిభ_ర్థి=వహించుచున్న ది. 


తా. ఆ హిమవత్పర్వతమున శిఖరములయందున్న నిందూ 
రాది రంజక ద వ్న్వములు తమకాంతిని యాకసమున వ్యాపింప బేయు 
టచే తునకలుగానున్న మేఘములయందు ర _కృవర్ష మల్లుకొని సంధ్యా 
కాలము కాకున్నను సం థ్యాభ్య్రాంతిని గల్లించ "రాత్రి భోగ నమ 
యముల కలంకారము చేసీ కొనుటకు వేళ యతి క్ర మే నని యచ్చ 
రలు వ్యత్యాసము చే తొందరపాటు వలన నలంకరించి కొనుచుం 
దురు. మేఘమండ లపర్యంతము శిఖరము లున్నవనియు, గరికాది 


8 కునూరసనంభవము 


ధాతువు లున్నవనియు, దేవతా మిథునము లలంకరించుకొను సామ 
గ్ర లతో నగ్గి రియందే కాంపురములం జేయుచున్నారనియు భావము. 
వ్యత్యాసముగా నలంకరించికొను టనంగా త్‌ "ందరచే నొక్క చోట 
ధరించునది మరియొక్క_ చోట ధరించుట. 


వ్యా. యశ్నేతి. కం చేతి చకారార్థ $ఎయో హీమా ద్రి8-అవ్స రసాం విభ్యమమణ్ణా 
నాని విలాసాలంకరణాని-అథవా విభ్ర "మో విపషరీకన్యాస$ః. వి. “విభ్రమ స్త ్రరయా౭ 
కాలే భూహాస్థానవిపర్యయే” ఇతి దళరూవకాల్‌ * తేన మజ్జనాని "తేషాం సంపాదయి 
శ్రీం ఏతద్ధాతురాగ దర్శినో్య౭.షృరసః సన్ధ్యా శ్‌ మేణ వ్రసాథనాయ త్వరంత ఇతి 
స్ట చే! 0 
భావి. కథాల్వే భాంతిమదలంకారో వ్యజ్యలే. 'క_ర్భకర్మణోః కృ"తీతి కర్మణి మష్టీ. 
వారిణాం వాహకాః వపలావహాకా; మేఘాః-వృపోదరాది త్వా త్సాధుః "తేషాం చేజేమ 
ఖశ్లేము విభ కః సంక్రమితో రాగో యయా తాం, ఏతేనాడజ్రేర శ్‌ ం౦క షత్వం గమ్య తే, 
ఇదం విశేషణద్వయం సస్ధ్యాయామవ్‌ యోజ్యం, భాతవః సిందూర_గైరికాదయో౭స్య 
సంతీతి ధాతుమాక్‌ , నిళ్యయోే మతువ్‌ తస్య భెవః ధాతుమత్తా తాం ధాతుయోగి 
త్వమితి సంబంధోడపీ వాచ్యార్థః, సమాసక్ళ శ్తద్ధి తేషు సంబంధాఖభి ధానం భావప్ర్కత్యయే 
శీలి వదనాల్‌ , లతణయా ని త్యానుషం౦గక ధాతుమిత్యర్థ 8. అకాలసంధ్యామివ అని 
యతశకాలప్రా  ప్రసంధ్యామివ శిఖరైశ్ళ లం! దిభ ర ధత్తే, అత్ర సం ధ్యాశబ్దస్య జాతి 
వాచి త్వాక్టా త్యుల్పే)కో. 
ఆమేఖలం సజ్బరతాంఘనానాం ఛాయామధస్సానుగ తాం నిషేవ్య, 
9 అ ర 00 
ఉద్వేజితా వృష్టిఖి రాశ్సయ_న్త శృజ్ణాణి యస్యాతవవ్తి సిద్ధాః, ల్‌ 
టీ, సిద్ధాః=అణిమాది సిద్ధులును (దేవతలలో నొక్క తెగవారున్సు, ఆ మేఖ 
లంజకొండమధ్య ప్ర దేశమువజికును, సంచర తాంజతిరుగులాడుచుం డెడు ఘనానాం 
మేఘములయొక్క, ఆధస్సానుగ తొంఅధస్సాను = (క్రింది చరియలను, గతౌం = 
పొందిన, భాయా౦జనీడను, ని షేవ్యజ అనుభవించి, వృష్టి భిః=వానల చేశ, ఉజ్వేజితాః= 
శ్లేశపెట్టంబడినవారై, యసృజనీ హిమవత్ప్సర్వతముయొక్క, ఆశపవ న్ది=ఎండలు గల, 
శృంగాణి=ళిఖరములను, ఆశ్రయ చ్లే=ఆ శృయించి యుందురు. 


తా, నీద్దులు హిమవత్పర్వతమునందు మేఘమండలమునకు. 
గ్పింది భాగమున సూర్యుని వేండిమి తాకకుండుటకు నివనించి వర్షము 
కురియంగా మేఘమండలమునకుం బై భాగముననున్న సూ ర్యాతపషము 
గలశిఖరముల నా శ్రయింతురు, (ఆ కొండశిఖరములు మేఘమండలము 


వథమసర్హము. 9 


నకు బై భాగమునందు నున్నవి. ఇట్లు చప్పుటచే హిమవంతముయొక్క. 
యాన్నత్యము చెప్పబడినది.) 

వ్యా. ఆమేఖలమిలి, సిద్ధా _ అణిమాదిసీదా దేవయానివిశేషోళ్చ,. ని. “పీశాచో 
గువ్యూక స్సిద్ధో భూతోఒమా చేవయోనయఃి ఇత్యమర!. ఆమే ఖలాభ్య ఆమేఖలం 
నిఠంబపర్యంకం. ని. “ మేఖలాఖజ్జబం ధే స్యాత్కాంచీతై లనికంబయోిరితి విళ్వః, “ఆజ్య 
ర్యా దాఖివిధ్యోరిత్యవ్యయిాభావ$, సంచరతాం సునానాం మేఘానా మధస్సానూని 
మేఘమండలాదధ_స్తటాని గతాం _ప్రాప్తాం “ద్వితీయా శి తాతీతపతితగ తాత్య స్తప్రాప్తా 
పన్నా? ఇతి సమాస$, ఛాయామనాళవం. ని, “ఛాయా సూర్యప్రియా కాంతి; సతి 
బింబమనాతవకి నిషేవ్య వృష్టిఫీః ఉద్వేజితాః శ్లేశితాస్సంకః ని, 'ఉఊబ్వేగః స్పిమితే 
శ్లేశే భయే మంథరగామి”నీతి శబ్దార్థవః. యస్య హిమాద్రేక ఆకవవంతి సాకపాని శృం 
గాణ ఆశ్యయంతే అశ్చిత్య స్ట్‌ ఇత్యర్థ 8, ఆతి మేఘమండలమ స్యౌాన్నత్యమితి భావః. 

పదం తుషార స్తుతిఢథాతర_క్టం 'యస్మీన్న దృష్టా౭.పి హతద్విపానాం, 
నిద న్ని మార్గం నఖరస్థ )ము క్మౌర్శు కఫ లై ః కేసరిణాం కిరాతాః. 6 

టీ. యస్తి౯ =వీ హిమవశ్చర్వతమందు, కిరాతా? = కిరాతులు, తుషారసృతి 
ఢాతర క్షం _ తుషార = మంచుయొక్క., సృతి= సావముచే ఛాత = కడుగంబడిన, 
ర క్షం=ర క్తముగల (ఆకారణము చేతచే యగపడన్సి, హూతద్విపానాం = వాళజచంవం 
బడిన, ద్విపానాంజవీనుంగులుగ లు శేసరిణా౦ = సింహములయొక్క, వదం = మార్హ ఫు 
గుజుతును అదృష్ట్వూపీ = చూడకున్నను, నఖరం ధ్ర ముకక - నఖ = గోళ్ళ యొక్క, 
రంధ్ర = దోనెలచేే ముశ్తైః ఇ పదల(బడిన, ముక్తాఫలై! = ముత్తేముల బేత్క మార్హం ఇ 
త్రోవను, విద ని = 'తేలిసికొందురు. 

తా. ఆ హిమవత్పర్వతమునందు సీంవాముల వేటలాడుబోయలు 
తత్క్భాలమున నే గజములం జీల్చి ర కాంకితమగు పాదములతో? బోయిన 
మార్లము ననుసరించి పోయి కొంత దూరములో మంచుచే రక్తము 
కరంగి పోయి యాజాడ కాన రాకున్నను దోనెలవంటి గోళ్లలో నంటి 
యున్న 'యునుంగ కుంభ స్థలములయందలి ము _త్రేములు నీంహమార్ల 
ముననే ప్రోవులు పడియుంటచే నా గురుతునుబట్టి నీంహములను 
వేటాడుదు రని భావము. (ఈ కొండయందు గజములు సింహములు 
మున్నగు మవాజంతువు లున్న వనియు వానిని వేటటలాడుబోయ లుండి 
రనియుం దాత్పర్యము) 


10 కుమారసంభనవనము 


వ్యా. పదమితి. యసీ౯ హిమాద్ర్ర్‌ కిరా తాస్తుపార సు తిఫిః హిమనిష్యం దైః 
శి హ్‌ 
ఛాతం కూలితం రృక్తం శోణితం యస్య తశ్తథో కృం,అతోదుర్ష )వామితి భావః. వాతా 
ద్విపాగజా యొ స్తేషాం వాతద్విపానాం, ేసరిణాం సీంహానాం పదం పాదవ్ర తేపస్థాన 
మదృష్ట్వూ౭ఒపీ నఖరం భై? నఖద్రోణిభిరు శో ముక్తాఫలైః మార్ష ౦ నిదంతి జానంతి, అత్ర, 
వ్యాధాః సీంహూఘాతినో గ చేంద్రాళ్చ ముక్తాకరా ఇతి భావః, “కరీంద్రజీమూతవరాహ 
శంఖమళత్స్య్యాఒహి శుక్రు బ్రద్భువవేణుజాని, ము క్తాఫలాని (సృథితాని లోశే తేషాంతు 
శుక్రు బ్రద్భవ మేవ భూూిరీతి, 
: ; ణీ | స్‌ నాకై 
న్యస్తామే రా థాతుర నేన యత్ర, భూర్జ త్వచః కుజ్జర బినుశీ జా 


వృజ ని విద్యాధ రసున్దరీ ణామనబజ్ద లేఖ క్రియయోపయోగమ్‌. 7 


టీ, యత్ర=అ హిమవక్పర్వతమునందు, ధాతురసేన - థాతు=సిందూరాదిగారిక 
ద్రవ్యములయొక్క_, రసేన = (ద్రవమువేక, | న్యస్తాతమరాః జు న్యస్త = (ఉంచబడిన 
వ్రాయంబడిన, అతురా$ = వర్ణములుగలవియు, కుంజరబిందుళోణాః _ కుంజర = నీను 
గులయొక్క_, బిందు=(యావన ప్రాదుర్భావమువలనం బుట్టిన) దద్దురువ లెను, (మచ్చ, 
శోణాః=ఎట్లనివగు, భూర్జత్వచః = భుజిప త్ర వట్టలు, విద్యాధరసుందరీణాం = విద్యా 
ధరాంగనలకు, అనంగ లేఖ్య క్రియయా-అనంగ లేఖజమన్మ థజాబులయొక్క, కీయయా= 
వేంతచేత (వనిచేశు, ఉపయోగం = ఉపయోగమును_ (పనికివచ్చుటను), వ్రజంతి 
ము పొందుచున్నవి. | 

తా. హీమవత్పర్వతమున మదపుశేనుంగుల పొడలవలె నెల్లని 
వ్యత,వ న్‌ విన న 
రంగుగల భుజపత్ర, కట్టలను సందూ రాది ద్రవద్ర, ఫ్రముతొ' భాను 
విద్యాధకాంగ నలు తమ ప్రియులకు మన్మథ లేఖలను గా నంపి యుప 
'యోగింతురు. (ఈకొండ దేవత్యాస్త్రీ వివోరయోగ్యమని తాత్పర్యము.) 

చ an జ 6 

వ్యా. న్యస్తాతశేతి, య త్ర, హిమాద్రా ధాతుర సేన సిందూరాదిద్ర, వేణ. ని, 'శృం 
గారాదొ విషే వీర్యే గుణే రాగే ద్ర వే రసః” ఇళ్యమరః. న్యస్తాతరాః లిఖుతవర్థాః. అత 
నవకుంజరస్య యే బిందవః వయోనిశేషభావినః = వద్మకాఖ్యాః ని. వద్ద కం బిందు 
జాలక "మిత్యమర$, ఈఇవళోణార క్తవర్దాః రిఖతభా గేష్వితి శేషః. భూర్చత్వచో భూర్ణ 
వత్ర్త్రవల్క-లాని. ని. “భూర్జప త్రో భుజో భూర్జో మృదుక్వక్చరి'కా అపీతి యాదవ$, 
విద్యాధరనుందరీణాం లిఖ్యంతే యేషు తే లేఖాః వత్తి, కా8 = అనంగన్య లేఖా; 
తేషాం [కియయా కామవ్యంజక లేఖకరణే నేత్యర్థః, ఉపయోగం ఉవకారం ప్రజంతి, 
దివ్యాంగనావివారయోన్యోఒషయం శైల ఇతి భావః 


ప్రుథమసర్ద ము. 11 


యః ఫూరయక్‌ కీచకరస్థ సభా గా౯ దరీముఖో త్లేన సమర జేన, 
ఉద్దాస్య తామిచ తి కిన్న రాణాం తాన వ్ర దాయిత్వమివోపగ న్తుమ్‌. 


టీ, య$=ఆి హిమవంతుడు, దరీ ముఖోతేన - దరీజగుహ యను ముఖ 
నోటినుండి, ఉచశ్రేన = వెడలిన, సమోిరణేన=గాలి చేత, కీచక రం ధ భాగాల - కీచక 
బొంగు 'వెదుళ్ళ యొక్క, రంధ్ర, = బొక్కలయొక్క, భాగాక = వ్ర, దేశములను, 
ఫూరయక్‌ = నింపుచున్న వాడై, ఉనాస్యతాం = ఉఊన్నళమైన గాంధార్యగ్రామమునం 


బాడుచున్న, (మనుష్యులు వడ్డ్య గామమునను మధ్యమ గ్రామమునను గానము సేయు 


దురు. గాంధార, గ్రామమున గానము సేయలేరు, అట్టి గాంధార గ్రామమున గానము 
1 లి 
సేయునట్టి వారు 'దేవయోను లే. షుడ్డ మధ్యమ గాంధార గ్రామములకు గ్ఞానముత్రయ 


మని సంగీకశాస్త్రమునం దున్నది,) కిన్నరాణాం = కిన్నరులను జేవయోని విశేషులకు, 
(కిన్నరులకు మోము మనుష్యూకారము గల్లి దేహము గుజ్జమువలె నుండును. వీరు 
'బేవతలలో ముఖ్యముగా సంగీతపాఠకులు తానప్ర, దాయిత్వం = తౌనము నిచ్చువాం 
డగుటను, (అనంగా శ్రుతి నిమి _త్హృముగా సన్నాయి వాయించువానితో మణియొక' గ్రాం 
డూంబెడు సన్నాయినిం బోలియుండు 'వెదురుబొంగు నూందువాం డగుటను) ఉప 


గంతుంజపొందుటకు, ఇచ్చుతీవ=కోరుచు న్నాండో యనున ట్లొప్వునుం 


తా, ఎచ్చుస్థాయియగు గాం థార గ్రామమున బాడుచున్న కిన్న 
రులకు పామవత్పరర్షీతమునందలి బొంగు వదుళ్ల ల గో దూరి శబ్దము చేయు 
చున్న గాలిచే నాకిన్నరులకు శ్రుతి న యనునట్లుగా హావమవ 
త్పర్వత ముండెననుట, 


వ్యా యజఖఇతి. యో హినూ ద్రి 
“ఆశళ్ళ్చోపసన్లే' ఇతి కప్రత్యయః. సమారణేన వాయునా [ప్రసా చేణువిశేసా!, ని. 
“వేణవః కీచశా స్తే స స్యశ్యే స్వనంతృనిలోద్ధ తా? ఇత్యమర$. 'తేహెం రంధ ధభాగా౯ 
ఛిద్మపు వ జేశాకా వభూరయకొ ధమకొ వాసీశికో2.ని వంశరంధ్ర్రాణి క ప్రార 


rt ప్ర సీద్ధికి ఉద్రాన్యతాం జేవయోని త్వా దుచై దాం ధారగా మేణ గానం కరివ్య 


ది క=దరీగుహో - సై వ ముఖం తసా స్థా దుక్టనోశ్స న్నేన, 


తాం, ఉక్షంచనార బేన.---'షడ్డమధ్యమనామానా గ్రామౌ గాయంతి మానవా, నతు 

గాంథారనామానం స లభ్యో చేవయోనిఖిరితి. కిన్నరాణాం చేవగాయ'కానాం తాన 
PA ఇ 7 జ అవ్‌, 

వ్ర దాయిక్టం, తానోనామ స్వరాంళర ప్రవర్తకో 5 గస్థితి వ్రవృ కాది పాతు రంశా 

వరనానూ వంళ వాద్యసాధ్యః వ్ర, ధానభూతః స్వరవి శేష, వి “తాన స్త వంశస్వరో 

మళళ ఇక్యభినవగు ప్హక. గాతాయంయం స్వరం గబ్ళేత్తం తం వంశేన తానయీ దితి 


19 కుమారసంభవము 


భరతః, తత్స) దానశీలత్వం య తాన ప, దాయిత్వం = వాంళికత్వముషగ౦తు మిచ్ళతీ వేశ్యు 
ల్చేకూ, సొచ దరీముఖో్లే చే ల్యేక చేళవివ _రిరూపకోజ్జీవితా ముఖసాధ్యత్వాత్తాన 
వ్ర దాయిక్వస్య,య, త్రావయ వరూ పణాదవయవిరూపణం గ మ్య ే త చేక చేళ వివరిరూపకం, 
గమ్య లే చాత్రావయవినః పుంసోరూపణం యచ్చబ్దనిర్ది ప్రే హిమాద్రావిత్యలం బహునా. 
క పోలకణ్ణుూః కంభిర్వినేతుం విఘట్టితొనాం సరళ ద్రుమాణామ్‌, 
యత్ర, స్తు తశీరతయా ప చనూతస్సానూని నస్థస్సరభీకరోతి. 9 


జ = ఆ హీనువక్సర్వతమునందు, కపోలకండూః = చెక్కు.లదురదను, 
వినేతుం = పోంగొట్టేకొఆకు, కరిఫిః = వనుంగులచే, విఘట్టి తానాం = రాయంబడిన, 
సరళద్రు మాణాం = చేవదారువృక్షములయొక్క_, న్రుత శీరతయాం- ను క=కాణీన, 
శీరతయా = పాలుగలవి యగుట చేత, వ్రసూతః = పుట్ట[బడిన, గంధః=పరిమళము, 
సొానూని=చజతియలను, సురఖీకరోతి=నువాసన గలవా'నినిగాం జేయును. 

ఈ. ఆ హీమవత్సరతమునందు చెక్కిళ్లదురదలు పోవుట 'కేనుం 
గులు దేవదారువృతుములకు రాచికొనంగా ఆ చెట్లనుండి పాలు కాజీ 
ఆ పరిమళము చతీయలను వ్యాపించుచుండును. (ఇట్లు చెప్పుటచే నీ 
పర్వతము శ్రేస్టమగు దేవదారు మున్న గువృతములకును గజములకు 
నుత్సే _త్తీజ్ధానమని తెలియవలయునుఎ) 

వ్యా. కపోలేతి. య ఈ, హిమాద్రా కరిభిః గజైః కపోలకండూర్ల ండస్థలకండూ తీ 
ర్వినేతుం అపచేతుం విఘట్టిళ హాం న్‌" తానాం సరళద్రుమాణాం జ నుక 
కరికపోలభర్ష ణాత్‌ తరితాని శీరాణీ యేషాం కేహాం ఫ భావ స్తకా తయా హేతునా 
వృసూశ ఉక్పన్నో గంధస్సానూని నురభికరోతి, ఏ లేనాస్య గజాకరత్వం గమ్య తే. 
తథాచ గజాయు స్వే దే.---'హిమవద్వింధ్యమలయా గజానాం ప్రభవా నాకి ఇతి. 


వనేచరాణాం వనితాసఖానాం దరీగృహోత్సటజ్దనిష క్ష భాసు, 
జ జ వ ° 

భవన్తి యత్రైషథధయో రజన్యామతే లవూ రాస్సురత ప్రడిపాః 10 
టీ యత్ర = ఆ హిమవత్సర్వతమునందుు రజన్యాం = ర్మాత్రియందు దరీ 
గృవళోక్సంగనిష క్త భాసః = దరీజగువాలనుు గృహ = ఇండ్లయొక్క, ఊత్సంగ = 
లోపలి భొగములయందు, నిషక్ష = ఆవరింపంబడిన, భానః = కాంతులుగల, ఓ 
ధయః=పీమధులు, వనితా సఖానాం-వనీతౌ = అనురాగముగల స్త్రీలకు సఖానా౦జ 
శ్నీ హితులగు (ఆస్త్రీలతో భోగించు), వనేచరాణాం = కిరాతులకు, అ'తె లవూరా!జ 


వథమసర్దము. 18 


తెల స్రావ మక్క_అలేని, నురత పదీ పాః-నురత=సంభోగమందలి, (ప్రదీ పా!=దీపములు, 
తా. ఆ పహిమవత్సర్భతగువాలయందు రాత్రుల శ్రీడలం డేలు 
కిరాతులకు తృణజ్యోతిస్సు లే దీవము లగుచున్న వి. 
ర్‌ హిమాద్రా రజన్యాం దర్యః కందరా ఏవ 
గ్భహోః 'లేషాముక్సంగేష అభ్యంత లేమ నివక్రాస్సంక్రాంతా భాసో యాసాం తౌ పీష 
ధయః శృణజ్యోతీంషి, వి. “అగ్నావోషథధీము చ "తేజో నిధాయ రవిరస్తం యాతీ 
క్యాగమకి వనితానాంసఖాయో వనితాసఖా8. సూ. “రాజాహస్సఖిభ్యషచ్‌ ” 'లేహాం 
రమమాణా నామిత్యర్థ 8. వనే చరంతీతి వచేచరాః కిరాతాః, “చశేష్టళో ఇతి టవ ప్రత్య 
యః. “తల్పురు చే షకృతిబహుళ మిశ్యలుక్‌. “తేషాం క తంత్రం. జ 
పీక్షీత తెల సేకా రఫి సుర లేసురతకర్మ ణి చీపా; భవన్ని = అత్రైషథీస్వారో 
Sa పత్టస స్స్‌ ప్రశృతనురతోవ ప ల. తదు 
స్య న్‌ కసత (వ,కృతోపయోగి క్వేపరిణామః' ఇతి. తథా వదీపకారణ 
తెలపూరణని షే ధాదకారణకార్యోత్పత్తి లిలక్షణా విభావనా చేత్యుభ యోస్సంసృషిః. 


న తార భాగా౯ మానే శిలీభూతహా మేపి యత్ర, 


వ్యా. వచవేచరాణామిలి. య 


న దుర్భహాశో శోణిపయోధరోర్తా ఛిన్న న్హి మద్దాం గతిమళ్వముఖ్యః. 


టీ, య్యత్ర=ఆ హిమపత్పర్వతమున, శిలీభూతహి మే - ళిలీభూత = “పీరుకున్న, 
హి మే=మంచు కలది గనుకనే అం... గాక్‌ = అంగుళి= వ్రేళ్ళ యొక్క, పార్టి భాగా = 
ee 


'వెనుకభొగములను (మడమలను), ఉఊచ్వేజయత్యవి = శ్లేశపెట్టునది యైనను, దుర్వవా 
శ్రొణిపయోధథ రార్తాః - దుర్వవా = వహింప శక్యముకాని, శ్లో or = పీలుందుల చేతను, 
see స్తనముల వేత, ఆర్హాః=పీడితులరగు, అట = కిన్నర స్త్రీ సిలు, మన్చాం 
గతింజమందగమనమును, నభిన్దంతి=మారుపుంజేయరు, 
శా. ఆ పామనవత్పర్వతమున వరిన మంచుగడ్డల చే కాళ్ల వే శ 
కును మడమలకు శ్లేశమగుచున్న ను వెద్దవియగు పిలుదులయొక్క.యుం 
గుచములయొక్క_యు బరువుచే కన్న రాంగనలు మందగ మనమును 
మానరై రి. 
' వ్యా, ఉద్వేజయరీతి, యక్రహిమాద్రా శిలీభూకం భునీభూతం హిమం యత్ర 
కసి అశవీ వాంగుళీనాం శ నాంచ భాగాక ప్ర చేశాక ఉ ద్వేజయక్యలిశై త్యాల్‌ 


14 కుమారసంభవము 


కేశయక్యపి మారే, శోయళ్చ పయోధరా శ్చ శో,ణివయోధథరం, పాణ్యంగ త్వా 
చేకవద్భాపః. దుర్వహేణ దుర్ధరేణ శోణివయోధ శేణార్రాః పీడిత్యా, ఆజ్బూర్వొద్భ 
చ్భతేః కం “ఊప సర్తా కృత ళా తో వితి వృద్ధిః. అశ్వానాం ముఖాసీవ ముఖాని యా 
సాం తాః అశ్వము ఖ్యః కిన్నర స్త్రీ నియ: ఉట ప్ర ముఖవత్సమాసు, నిం “స్యాత్కిన్నరః కిం 
పురుష స్తురంగవదనో మయుకి' ఇత్యమరః. మందాం మస రాగ: లిం నఖిందంతి న 
త్యజంతీత్యర్థ 8. పొదపీడాక లేఒిప్యతిభారభంగురళరీరతయా న శీష్టుం గంతుం శక్యత 
ఇతి భావః, 
దివాక రాద్రతతి యో గువోసు లీనం దివాభీతమివాన్లకారమ్‌, 
తుద్రేఒపి నూనం శరణం వవన్నే మమత్వ ముశై్చ్పశ్ళిరసాం సతీవ, 
టీ. య$ః=ఆ హిమవర్పర్వతము, దివా=వగలు, భీతమివ=భయపడినదోయన్నట్లు 
(దివాఖీకమిన = గుద్డగూబనుంబో లె, గుహాసు=గువాలయందు, లీనం = అణంగిన, అన్ధ 
కారం = చీశటిని, దివాకరాల్‌ =సూర్యునినుండి, రఠత్షతిజకాపొడుచున్నాండు, (నీచు 
లను రక్నీంచుట యుక్తము కాదని రాంగాం చెప్పుచున్నాడు) ఉన్నైః శిరసాొం = 
నొవ్పవారికిి శరణం వ్రవన్నే=ళరణుంజొచి న క్వుద్రే,2వీ=నీ చునియందును, సలీవ= 
సజ్జనునియందువ లె, మనుక్ళం=మమ కారము, ఆ స్టీ=ఉన్న ది. 
తా. ఆ హిమవత్పర్వతము తనగువాలయందు సూర్యునిచే భీతి 
నొందిన చీంకటిని కాపాడుచున్నది. గొప్పువానికి శరణన్న నీచునియం 
దును సత్పురుషునియందువలె దయగలుగుట సహజము. 
వ్యా, దివాకరాదితి, యో హిమ్మాద్రిః దివా దివసే భీకం భయావిష్టమివ, ఉలూ 
కమివేతి చ ధ్వనిక= గువోసు లీనం అన్థకారం భ్వాన్త్నం దివా దినం కరోతీతి దివాకరః 
తస్తాద్దివాకరాల్‌ వా విభా నిశా ప్రభా భొస్క-రాన్హా.. .” ఇత్యాదినా టవ చశ్యయః. 
ఫిత్రా We భయౌహేాతు 'రక్యపాచాన క్వాక్సం చమి” రక్షతి త్రాయతే, నను తుద 
నంరక్షణీమునర మి త్యాశచ్క్యాహా - తు దృ ఇతి. ఉవ్చైః కేక తపు 
శరణం ప్రపన్నే శరణాగతే క్రుద్రే, సీవేఒవీ, సతి సజ్జన ఇవ నూనం మమత్వం మమా 
యమిత్యాభిమాన$, అ స్తీతి శేషః - మమళద్చా క త్త న్మప్రత్యయః, అర్థాన్హరన్యాసో 
ఇఒలచొె్కా-ర$, 
లాబ్దూ లవి తేపవిసర్చిశో ఖై రిత స్తతళ్నన న్హ్రమరీచిగా రై 1 
యస్వార్గయు క క్షం గిరిరాజళబ్దం కుర్వ న్తి వాలవ్యజనై శృమర్యః. 13 
టి, చమర్యః జా చమరీమృగములు, ఇత స్తతః = ఇటునటు, లాంగూలవిషేప 
విసర్సిశో చః = లాంగూల = తోంళలయొక్క_, విశేష ఇ కదిలించుటల చేత, విసర్పిణ 


వ్రథమసర్దము. 15 


వ్యావించిన, కోక ప్ర కాళశముగలవియు, చందృమరీచిగారై? - చంద్రజచంద్రుని 
యొక్క, మరీచి=కిరణములవలె గానై $= తెల్ల'నివియగు, వాలవ్యజనై 8=తోంకల చెడు 
వింజామరముల చే, యస్య=ఆ హిమనంతునియొక్క_, గిరిరాజశబ్దంజకొండల జేం డ నెడి 


"పేరును, అర్థయుుక్తం = అర్థ ముతో. గూడుకొన్న దానినిగా, కుర్వ నిజ చేయుచున్న వి. 


తా. ఆ హిమవత్పర్వతమున మాటికి చమరీమృగములు తో(కల 
నిటు నటు నాడించుచు సంచరించు బట్టుండె ననంగా హిమవంతుండు 
కొండలజేం గాన చామరనేవ నందుచుండెనో యన్నట్లుండె ననుట. 
రాజులకు ఛత్ర, త చామ రాదులు రాజాంకములు కదా. 

అ eae చమర్యో మృగీవి'కేషాః-ఇత స్త స్తతోలాజ్లూలాని వొాలధయః, ని. 
“'పుచో౭ సీ త్త సమా వాలవా స్తశ్చ వాలధీ” రిత్యమర$, "తేషాం విశే పెర్విథూ 
ననైః విసర్పిణ్యో వినృమరాః ళోభాః కాన్తయో యేషాం తైకచన్ద మరీ చిభిరివ గాక 
శు భ్రైః, ని. “గార కరీశే సిద్ధా స్టే శుే bss చేరి యాదవ. 'ఉపమానాని 
సామాన్యవచనె “రితి సమాసః. “వాలవ్యజనై శ్చామరై ర్యస్య హిమాదే ద్రైర్సిరిరాజశబ్దం గరి 
రాజ ఇతిసంజ్ఞామర్థ యు క్షం అభ్గిభఖేయవ న్లం కుర్వ న్ని, రాజానో న్‌ "ఛత్ర చామరాది 
చిహ్ని తా ఇతి భావ. 


యత్రాంళు కా తేపవిలబ్ఞి తానాంయదృచ్న యా కింపురు పూజ్జనానామ్‌్‌, 
దరీగ్భహ దాషరవిలమ్బిబిమ్బా స్తిరస్కరిణ్య్యా జలదా భవన్తి. 14 


టీ యృతృ=ఆ హిమవక్చర్వశమునందు, అంశుకా శ్నేపవిలజ్ఞి తానాం-అంశుక = 
వస స్త్రమలయొకట్లా, ఆశేప=లాగి వె వైచుటచేశ, విలజ్జితొ నాంజవిస్తారలజ్ఞను బొందిన, కిం 
పురుహోంగనానాం = కిన్నర స్త్రీ స లకు, యదృచ్భయా=దై వవళము చేత, ''దరీగ్భృవా ద్వార 
విలంనిబించాః దరీగ్భవా = గుహల నెడింద్దయొక్క_, ద్వార = ద్వారములయందు, 
విలంబి=వ్రేలుచున్న, దింబాః = మండలములు గల, జెలదాః జ మేఘములు, తిరస్క. 
రిణ్యాః= తెరలు, భవ న్లి=జఅగుచున్నవి, 


తా. ఆ హిమవత్పర్వతమునందలి గువోగ్భృహములయందు స్త్రీల 
బట్టలను లాగి వై చునప్పుడు నాయకులకు మర్షాంగము లగవడకుండు 
నట్లు వారిలజ్జను కాసి హూఠా త్తుగా వచ్చిన మేఘములు స్త్రి స్రీ లమానము 
కాపాడుటకు చేయంబడిన'తెరలో యనునట్లు గువాద్యారములయందు 
'వ్రలుచుండును. మేఘమండలము పొడవున గుహూలలో కిన్నరు లంగన 


16 కుమారస౦భవము 


లతో సల్లాపములు చేయుచుందురని యు, వారికి వాకిళ్లలో తెజిలవలె 
మేఘము లుండుననియు. జెప్పుట చే హవమువంతుని యాన్న తరము 
వరి చుట. 
౯ 
వ్యా. యశ్రేతి. యత్ర, హిమాద్రా అంశుకాకే పేణ వ స్తా పవారణోన విలజ్జితా 
నాం కింపురుహజ్జ నానాం కిన్నర, స్త్రీణాం యదృచ్చయా జైవగత్యా దరీగృవాద్వా శేషు 
విలంబిబిమ్బ్నా లమృమానమండలా జలదా _స్రిరస్కరిణ్యో జవనికా భవన్తి. ని. “ప్రతి 
సీరా జవనికా స్యా త్తిరస్క-రిణీ చ సా” ఇత్యమరః. '“తిరసోఒన్యతరస్యా”మితి సత్వం, 
అత్ర, జలే పస్వూరోపవ్యమాణస్య తిరస్క_రిణీక్వస్య వక ఎతోవయోగి త్వాత్సరిణామా 
లబ్క్కా-రం న 
భాగీరథీని ర రశీక రాణాం వోఢథా ముహుః కంపితదేవదారుః, 
ఇ) ప 9 జే ద్ధి 
యదె గయురన్విష్టమృ గై కిరాతై రానేవ్య తే భిన్న శిఖణ్ణబ ర క్‌ 
టీ, భాగీరథీని ర్త రశీకరాణాం-భాగీరథీ = గంగయొక్కు, ని క్షృర = ప్రవాహము 
యొక్క, శీకరాణాం = తుంపురులయొక్క, వో ఢాజవహిం చునట్టియం, ముహుః = 
మాటికి కంపీఠత చేవదారుః - కంపీత = కదల్పఃబడిన, చేవదారుః = దేవదారుఖెట్లు 
గలదియు, భిన్న శి ఖండిబర్హ్య 8-భిన్న = విప్పబడిన, శిఖండి = నెమళ్లయొక్కు, బర్హ్హః 
పింఛముగలదియునగు, య ద్వాయుం?=క హిమవత్సర్వత ముసంబంధమగుగాలి, ' అన్విష్ట 
మృ్గెః _ అస్థ్విష్ట = వెదక (బడిన, మృగెః=జంతువులుగల, కిరాతెః=కిరాతుల చే, ఆసే 
వ్య'రే=అక్యంతము సేవింవంబడు చున్న ది. 


తా, ఆ హిమవత్పర్వతమున వేటకై పోయిన బోయవాండ్హ 
యలసటం దీర్చునట్టి చల్లనిగాలి గంగమిందుగా బేవదారువృతముల 
పరిమళములతో6 గలసీ నెమలిపింఛములయందు వడి యడంగుటచే 
మందముగా వీచుననుట. 


వ్యా. భాగీరథీతి. భాగీరఢీనిర్ణ రశీకరాణాం గడ్జ్చొపృవావాంధఃకణా నాం, 
కర్మణి వీ, వోఢాప్రాపకకి వహేస్తృచ్‌, ముహుః పునఃపునః సడ్యోవా, ని. “పౌనః 
జో ry 1 అంగీ 
పుణ్యే భృశాశే చ సద్యోవాస్యాన్ను హుకిపది మితివైజయ స్తీ, క మ్చితా జేవదారవో యేన 
స తథోక్తక, భిన్నాని విశ్తేషితాని శిఖండినాం బర్హాణి గతిలాభువార్థం కిరాకకటి 
బద్ధాని యేన స తథో కః క్రమాద్వి శేమణ కృయేణశై త్వసౌరభ్యమాం ద్యాన్యు కాని, 
యస్య హిమాద్రేేర్వాయురన్విష్టమృ ౫ రార్హికమృ గాశ్ళా)ం తెరితి భావ. నిం ఆన్విష్టం 
మార్షితం మృగితి మిత్యమరః. కిరాతైరా సేవ్య తే. 

౧ మలా 


వ్రథమసర్హము. 17 


వాస్తాపచి తావశేపాణ్యధో వివసా౯ా పరివ_ర్రమాసః, 
దాని యస్యాగ్రృసకోరువోణి స బోధయత్యూర్థ ్టముఖై ర్మృయూఖ్లై 8. 
టీ, యస్న = ఆ హిమపక్పరతముయొక, స పరి వాసావచితావశేషాణి - 
నప్తర్షి = స పరులయొక్క్చ_, హాస = చేతులచే, అనచీళ = తుంవంబడినవానికం టె, 
0 ౨0 — Ww) 
అవశేషాణి = మిగిలినట్టిఏియు, అగ్రృసరోరుహాణి _ అగ = హీమవంతముయొక్క_ 
ఫొనయందలి, సరం న లతే; రువణి ఇ = ప్రాదుర్భవించిన, పచ వదాని = తామరపువ్వు 
లను అధ; = (శ్రీందిభాగ మున, వరివ _ర్రమానః = ATER వివస్వా్‌ = 
సూర్యుండు, ఊర్థ్వము ఖైః = ఊర్థ్వభాగ మునవ్యాపీంచెడు, మయూ క్ష 8=కిరణముల చే, 
ప ప్రబోధయతి=విక్‌ సింపం జేయుచున్నాండు. 
తా. స _వర్తలు రమప హీొమాల 
యా గ్రసరోవరపద, ములను కొన్నింటిని వారు పూజకు దీసీకొనంగా 
మిగిలీనవానిని డార్ల సకరముల చే సూమ్యుయడు నికసింవం జేయును, 
(సూర్యుమండలమునక ౦కు వై మండలములవారగు సప్తర్దులు శిఖరసరో 
వరముల పద్మములం గోనికొనిరనుట చే సూర్యమండలము నతిక్రమించి 
పాడన = é వ 
వాడవుచే మించియున్న దని హీంమువంతుని యాన్న త్యవర్ష నము. 
వ్యా స్తర్టీతి.---సప్త చ తే బుషయశ్చ స్పప్పర్ణ యః, “దిక్సంఖ్యీ సంజ్ఞా 
యామ్‌” ఇతి సమాన. తేపాం హాస్తై రవచి తేభ్యో లూ నేభ్యః-అవ శేషాణ్యవళిష్టాని. ని 
'శేపోడప్రధాణే సంతాపే త్రివ్వన్యత్రో,పయుజ్య తే" ఇతి కేశవ, కర్మ ణ్యణ్బ) 
త్యయక. అనేన పద్ధానాం సాఫల్యం సూచికం, యస్య హిమాద్రే, 8 రోవాంతీతి రువ+ణి, 
“ఇగుపధజ్ఞా ప్రీకిర కఠి ఇతి కప వ్రృశ్యయః అగ ఊపరి జ నరాంసి తేషు రువాణి 
పదాని అ. పరివర్షమానో భ్రవఃక్‌ వివసా[క సూర్య, ఊర్ణ కముఖైర్మయూఖై 8, 
(పృబోధయతి వికాసయతి న కదాచిదధోముఖై 8, అతిమార్తాండమండల క్వాదగ భూ 
Ag సళ స్ట కై శచీ 
మేరితి భావ$, స్పప్తర్షి మండలం ్రువాదళ్యూర్థ సమితి జ్య్యోతిషికా:, అక స్తెషోమ్మగ్య, 
సరోరువాభాగిత్టం యు క్షమ్‌, 
యజ్ఞాజ్ద యోనిత్వమ వేత్యు యస్య సారం ధరిత్రీ తీధరణతవుం చ, 
చజాపతిః కల్పితయజ్ఞ భాగం శై క లాధిపత్యం స్టయమన్వతిష్థత్‌. 17 
టీ, యస్య = అఆ హీమవంతునియొక్క, యక్ర్తైూంగ యూనిక్వం జ యళ రగ = 
యజ్ఞ మున కంగములగు సోమల తాదులకు, యోనిత్వం = కారణమగుటను, ధరి శ్రీధరణ 
తమం-థరి త్రీధరణ = భూభారమును ధరించుటకు, తృమజతగిన సారం = బలమును, 


ఆవేత్యు = వ (వప్రకాపతికజబ్ర హా దేవుండు, స్వయం=జతానే, కల్పితయజ్ఞ భాగం = 


18 కువూరస౦భవము 


కల్చిత=క ల్పింపంబడిన, యజ్ఞ భాగం = యజ్ఞములయందు పాలుగల (వంక, 'కైలాధి 
పత్యంజపర్వత రాజ్యాధిపత్యమును, అన్వతిష్థల్‌ = చేసెను. 
తా. ఆహిమవంతము యజ్ఞ సాధనములగు సోమలతాదుల కునికి 
పట్టగుటను భూమిని మోయుటకు దగిన బలము గలుగుటను జూచి 
బహ తానై యజ్ఞ భాగభో _క్టృత్వమును ఖై లరాజ్యూధిపత్యమునుం 
గటాత్స,౦ చెను. 
వ్యా. యలజ్ఞాంగేతి. యస్య హిమాద్రేర్యజ్ఞాంగానాం యజ్ఞ సాధనానాం సోమ 
లతాదీనాం యోనిః (వభవః తన్య భెవస్తత్త్వం, ఉక్తంచ విష్ణుపురాణే, “యజాం 
గార్థం మమా సృష్షో హిమవానచలేశ్వర్కు” ఇతి, ధరి త్రీధరణతమం భూభారధరణ 
యోగ్యం సారం బలం చ. ని. “సారో బలే స్ట్‌రాంశే వే'ళృమరః, అ వేత్యు జ్జాత్వా 
వకొపతిః బ్రా స్వయ మేవకల్పితో ప్యవస్థాపిలో యజ భాగో యస్త్మి CR శ్రఫో క్ష క్షం. 
వి. సోమస్న స రాజ్ఞ 8 కురంగ ఇన్టోః శృజ్దీ, సింధోళ్ళింశుమారో హిమవతోవా కీ స్త ఇతి” 
శ్ర లేరితిభౌవః. శలానా మాధివత్యం అధిపతిత్వం, 'బక్యంకప్పురోహి తాదిభ్యోయ' గిలి 
యక్ప)క్యయః, అన్వలిష్టత్‌ దదాతి సే త్యర్థః. ఉక్తంచ బ్రవోజ్జపురాణే - “కెలానాం 
హిమవరన్హం చ నదీనాం చైవ సాగరం, గర్భర్వాణామధిపతిం చశ్రే చిత్రరథం విధి”రితి. 
స మానసం మేరుసఖః పిత్యూణాం కన్యాం స. స్టయే కి స్థీతిజ్ఞ క 
మేనాం మునీనామవీ మాననీ యామాక్రాను రూపాంవిధినోపయే మే. 
అవ. ఇచ్చటనుండి కథను వ చ్రస్తావించుచున్నాండు. జాలా | 
టీ మేరుసఖ$ = మేరువునకు మిత్రుందును, స్థితిజ్ఞ 8=మర్యాద 'నెణింగినవాం 
డగు, స=ఆ హిమవంతుడు, పీక్యాణాం = = వళ్ళ చేవతలయొక్క మానసీం=మనన్సునం 
బుట్టినట్టి దియు, మునీ నొమవీ=మునులకును, మాననీయాం = గారవింవందగినదియును, 
అత్తానురూపొం = తనకుం దగినదియునగు, మేనాం కన్యాం = ళా చేను 
కన్యకను, కులస్య=కులముయొక్క_, స్థ సీతయే= (పృలిష్టకొ జకు;విధినాజశా స్రనిధిచేక, ఉప 
య మే=ె పెండ్లి చేసీకా చెను, 
తా. మేరువునంతటిబంధువును. గలిగియున్న వాండును మర్యాద 
నెతింగినవాండును నగు నాహీమవంతుండు పితృదేవతలకు మానస 
ఫు త్రీకయును కుల సౌందర్యవ యోవిభ వాదుల చే తనకుం దగినదియు 
నగు మేనకయనుకన్యకను పెండ్లి యాడెను. 


ఆవ. నమ్బతి కథాం వస్తాతి-ా 


వ్యాన ఇ. మేరోన్సఖా మేరునఖః బంధునంబన్న ఇతి భావః స్థిలిజ్ఞ 
మర్యాదాఫీజ్ఞ కిని “అవస్థితిః స్థితిర్‌ శ్రే యా స్థితిః క్ర _ర్రవ్యపద్ధతిః; స్థి నీతి; స్థాననువిస్ర క ¥ 


లో జ్యో 
వ థమస ర్ల ము, 19 
9 రి 9 క్ర. 
వ్యవస్థావి స్థితిర్మ తా రచనా స్థిరతా చాపి మర్యాదాపి సి తిర తాం 'శ్రు,శసంవ త్తీరజీన 
సూచ్యలే = స హిమవాక్‌ వీత్ళ్యాణాం మానసీం మనస్స జ్య-ల్పజన్యాం మునీ నామపీ 
మాననీయాం యోగ బ్రహ్మా వాదిభ్యాం పూజ్యామిక్యర్థః. ఉక్షంచ విష్ణపురాణే జు “తేభ్య 
శ్ముభొస్పదం జే మేనకా హరిణీ తథా, లే ఉభే బ్రృవావాదిన్యా, యోగిన్యా చాఫ్యు భే 
ద్వి జేతి. ఆ త్థానురూపాం కుల శీల సొందర్భ్యాదిభిః సదృశీం, మేనాం మేనకా బేనీతి 
నామవతీం కన్యాం కులస్య స్థికయే వ్రతిష్థాయై విధినా యథాశా © ణ ఉపయేమే పరి 
ణీఠవాక. “ఉఊపాద్యమస్స ్వకరణే ఇ త్యాత్ర నేపదం, “తేషాం తు మానసీ కన్యా మేనా 
నామ మహాగిశేః, పత్నీ హిమవతో యస్యాః పు త్‌ో మెనాక ఉచ్యతే” ఇతి ద్రహాో లే. 
కాల, మేణాథ తయోః ప్ర వృ ్తే Saas సురత ప్ర సడే, 
మనోహరంయావనముద్వహన్న్యా గరా ఖాళ వద్భూధర రాజపక్నా్యః. 
టీ, ఆధ = వీమట, కాల్టక, మేణ ఇ కాలము కడచుచుండంగా, తయో? = ఆ 
"మేన కాహిమవంతులకు, స్వరూ పయో గే = సౌందర్భమునకు(దగిన, నురక ప్రసంగ = 
నురత వ్యాపారము, ప్రవృత్తే = జరుగగా, మనోవారం=అందమైన, యావనంజవయ 
స్సును, ఉద్వవాంత్యాః = తాల్నిన, భూధరరాజపత్నా్య్యాః = హీిమపవత్స్పత్నిక్రి గ ర్భృః= 
కడుపు, అభవల్‌ = ఆయెను. 
తా. చక్క_ందనమునకు దగిన సంభోగ మాహిమవన్నే నకలకుం 
జరుగగా పూర్ణయావనవతియగు నామేనకకు గర్భమాయెను, 
వ్యా. కాల క మేణేతి. అథ కాల క్ర, మేణ గచ్చతా కాలే నేతృర్థః తయోః 
మేనకాహిమవతోః; స్వరూపయోగ్యే సౌన్దర్యానుగుణే _ యద్వా - రూవ్యలే నిక్సీ 
య లేఒనేనేతి రూపం జ్ఞానం - శద్యోగ్యే శాస్తా నుసారిణీక్యర్థ 9. నురకృప్రసబ్లే సురత 
కరణి ప్రవృత్తే సతి, మనోహరం యావనముద్భవాన్హ్యా, భూధరరాజపత్నా్యా 
మేనకాయా, గర్భో౭.భవల్‌ ఇ 
అనూత సా నాగవధూవభోగ్యం మైనా కనుమా న్‌ థిబద్ధవఖ్య ము, 
9 ౪ తావ ఆతా 3 é 
క్రుభ్ధెఒవి పతీచ్చిది వృతృశత్రా వెదనాజ్ఞం కులికే నా 20 
టీ, సా=ఆ మేన కా బేవి, నాగవధూపభోగ్యం = నాగవధూ = నాగాంగ 
నలకు, ఉపభోగ్యం = అనుభవించుటకు యోగ్యుండును, అంభోేనిధిబద్ధ సఖ్యం = ఆంధోో 
నిధి = సముద్రునితో, బద్ధ = కట్టంబడిన, సఖ్యం = మెత్రిగలవాండును, వతచ్చిది = 
'జెక్కలను ఛ్లోదించునట్టి, వృకృశత్రై = జే వేంద్రుండు, క్రు క్ఞేజపీ = కోపగించినను, 
కులిళమ్‌తానాం ఇ వజ్రాయుధము 'జెబ్బలయొక్క-_, ఆవేదనాజ్ఞ 0 = బాధ నెటుంగసి 


20 కుమారసంభవనము 


తా, నాగకన్యలకు నాథుండగు మైనాకుడు మేనకకుం బుట్టను. 
ఈ మైనాకుడు సురేంద్రునివ జ్రపాతము దప్పించుకొని సముద్రునితో 
న్నేహముచేసి యందే నివనీంచియున్నా (డు, 
వ్యా. అనూ తేలి సా మేనా, నాగవధూవభోగ్యమ్‌ నాగక న్యాపరికో తార 
మిత్యర్థ 8. అమ్మోనిథినా బద్ధ సఖ్యం సముద దృకృళమై మై ర్తీకమ్‌, సఖ్యమూలం సూచయితి- 
వతచ్చిది పతువ్చ్శేత్తరి ' సత్స్ఫూడ్విష -" ల పళ్యాదినా. క్విప్పత్యయః, వృషశర 
శుద్ద కువిలే సత్యపి, కులిశత తానాం వజ్యవ్యవారాణామ్‌ సంబన్ధసామా జ్యే షష్టీ 
జానాలీతి జ్ఞః “ఇగుస ధజ్ఞా” ఇతి కవ్పత్యయః. అవేదనానాం జ్ఞ - అధవా 
వేదనాం జానాతీతి జ క్‌ లి స్తే కరి ఇతి కవ పృత్యయః. “ఉవవద 
మతిజ్‌ * ఇతి సమాన! - స న భవరతీత్య వేదనాజ్ఞ 8 - తమ్‌ కులిశతుఠ వేదనానభిజ్ఞ 
మిత్యర్థ 8. సాపేతుల్వేఒపి గమకత్వాత్‌ సమాసః, వత చ్ళే బోద్యకశశ్రాల్‌ త్రాణాయ 
శరణాగ మనమనయో!ః సఖ్యమూలమితి భావః, _మెనాకం ప్రుతృమసూతః. సర్వ 
పర్వతపతు చే చే ష్యయమచ్చిన్న వత = ఏ వేతి మెనాకన్యోత్కర్ష 8 జ తాద్భృక్స్పు త్త 
వక్వం హిమాద్రేరితి సార్థకం మెనాకస్య వర్బనక్‌ _ “పితా న జ్ఞాయతే యస్యా 
భ్రాతా యది న విద్య తే, నోపయ చ్చేత్తు తాం కన్యాం ధర్మ లోవభయాత్‌ సుధీ 
ఇత్య భ్రాక్ళకక న్యాపరిణయని షే ధాత్‌ - ప్ర కృతే పార్వతీ భాకృమ'క్యేవేతి సూచ 
నార్థం మైనాకవర్శనమితి తాశ్సర్యార్థః. 
p= ణ 
అథావమానేన పితుః ప్రయుక్తా దతస్య కన్యా భసఫూర్వపత్సీ, 
సతీ సతీ యోగవిసృష్ట దేవో తొం జన్మ నే శై లవధూం వ, వేదె. 
టీ, అథ = పీమ్మట, దతీసృ = దత్త వ జాప కి, కన్యా = కూంతునై నట్టియు, 
భవఫూర్వపత్నీ - భవ = ఈశ్వరునికి, ఫూర్చోపర్నీ = (క్రిందటిజన్మ లో భార్య యయి 
నట్టియు, సతీ = పతివ వృకయగు, స సతీ = నతీజేవి, పితుః = తండ్రియగు దత వ జాపతి 
యొక్క (అమనకంచ. సంప్రాప్త్వమెన), అవమా నేన = తన పెనిమిటియొక్క_ తిరస్కార 
ముచ్చే ప్రయుక్త = ్రేరతురాలై, యోగవిసృష్ట చేహా-యోగ = యోగమార్ల ముచే, 
విన్ఫష్ట = విడువబడిన, చేహా=శరీరముక లదియె, జన్మ నే = (తిరగి పుట్టుటకొజ 2, 
ఈం శ్రైలవధూం = ఆ హీమవక్సత్నియగు మేనకాబేవిని, ప, పేదే = పొంబెను. 
తా. తనతండ్రియగు దముండు పరమేళ్యరుని నింద చేయుట 
కోర్వసి దై యోగముచే విడిచిన శరీరముగల సతీదేవి మెనాకుని 
పుట్టుక యనంతరమున ఆ మేశకను పొందెను. (అనగా మేన కాచేని 


ప్రథమసర్లము. 2] 


యొక్క. ెండనసంతానమై శాంకరి యుదయించుటకు మేనక న్యాక్‌ 
యించి యుండినదనుట ) 
వ్యా, అాభేతి.-- అథ మెైనాకజననానంతరం, దఠత్సన్య పృకావతేః, కన్యా, 
భవస్య హరస్య, ఫూర్వపత్నీ ఫూర్వభార్యా, సతీ వతివ్ర్యతా, ని “సతీసాధ్వీ పతివ, తొ” 
ఇత్యమరః. సతీ నామ బేపీ పిశుర్ణవీస్య కర్షరి షష్టీ, అవమానేన స్వభ త్త వజ్జ యా, 
(వ్రయుక్తా ప్రేంళా, యోగేన యోగమార్లేణ, విసృష్ట చేసా త్యక్త దేవో సతీ, జన్మ జే 
పునరుద్భ వాయ, తెం శ లవధూం మేనకాం, వ,పేచేం అత్ర పురా కీల సతీ బేవీ 
దకూధ్వ శే కతు తాం స్వభర్హృవజ్ఞామననామానా పీకరం (వృసూం చో పీత్య మ 
తు _రవ్యకార్యం త్వజ్ఞామా త్రై వ కరిష్యతీతి నిర్ధార్య దేవకార్భాణి సాధయితుం చ 
యోగాగ్నినా స్వశరీరం దదాహేతి పురావృ త్తకథా ఒనుసం భేయా, 
సా భూధ రాణామధి పేన తస్యాం సమాధిమత్యాముదపాది భ వ్యా, 
సమ్యక్న్ర యో గాదపరిక్ష తాయాంనీ తావివో త్సాహగు ణేన సంపత్‌ . 
టీ భవ్యాజకళ్యాణియగు, సాఎఆ సతీదేవి భూధరాణాం = పర్వతములకు అధి 
"పీన ప్రభువగు హిమవంతుని చేే సమాధిమత్యాం = నియమవతురాలగు, తస్యాం=అి 
మేనకయందు, సమృ్యక్ప్రయోగాత్‌ = సమ్యక్‌ = లెస్సగా, ప్రయోగాల్‌ =ఆచరించుట 
వలన్క అవరిత్‌ తాయాం=వెడని, నీత "నీతియందు, ఉత్సాహగుణేన =  ఉత్స్ఫాహళ_$ క 
చేశ, సంవదివ=జనసంవదవలె, ఉద పాది=పుట్రింపంబ డెను, 
తా. మంచిసంతొనమునకై. వృతము లొనరించుచున్న మేనక 
యా హిమవంతునినుండి బాగుగా నడివీంపంబడిన దగుటచే మంచీ 
నీతియం దుత్సాహగుణము చే సంవదవలె వుట్టించంబ డెను. 
వ్యా, సేతి.---భవ్యా కల్యాణీ సా సతీ భూధరాణామధిపేన హిమవశా, 
సమాధిమ త్యాం నియమవ త్యాం=సమాధిః నంతత్యర్థ ౦ నియమవిశేవః-తద్యు కాయాం, 
తస్యాం మేనకాయాం, _ సమ్యక్స)యో గాల్‌ “సాధ్వాచరణా జ్ఞేతోరవరిత కాయా 
మభ్రష్టాయాం నీ తావు శ్సావాగుణేనో తృాహశక్త్యా కర్తా - న ఉదపాొద్యు త్పా 
దితా, ఉక్పద్య లేర్ట్యన్తాత్‌ కర్మణి లుజ్‌. “చిణ్‌ భావకర్మణోః ఇతి చిక్స)క్యయః 
“చిశోలుక్‌ * ఇతి తన్య లుక్‌. 
చసన్నది క్పాంసువివి కృవాతం శం ఖస్ఫనాన_న్హర పుష్పవృష్టి; 
శ రిరిణాం స్థావరజంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. 23 
టీ. ప సన్నదిక్‌= ప సన్న = నిర లములగు, దిక్‌ జదిక్కుఅంగలది పొంసు 
నివిక్తవాతం గ్‌ Wr ల = మ. వ 


౭22 కుమారసంభ వము 


శంఖస్వ నానంతరపువ్నవృష్టి_శం ఖ = శంఖముయొక్క్య, స్వనజధ్వనికంటె, అనన్తర = 
తర్వాతిదైన, పుష్పవృష్టి = పువ్సవర్ష ము గలదియునగు, తజ్జన్మ దినం = ఆపార్వతీ దేవి 
యొక్క జననదినము, స్థావరజంగమాగాం = స్థావరజింగ మాత్మ కమగు, శరీరిణాంజ ప్రాణం 
లకు, సుఖాయజనుఖముకొజకు బభూవజఆొయెను, 
తా. పార్వతీదేవి యావిర్భవించినదినమున చల్ల టిగాలులు నిర్మల 
మెనదిక్కులు శంఖధ్వనులు ముందు నేయంబడి పీమట పుష్పవర్ష ము 
గలిగి చరాచర వ్ర పంచకమునకంతయు నాదినము సుఖకరమై యుండె 
ననుట. 
వ్యా. వసన్నేతి. అలా తనను. నం. నిర లా-దికో యస్మి 0 స్తశ్ప)సన్నదిక్‌, పొంను 
వివికా కల త. వాతా యస్మి త తథో క్త కమ్‌, స స్వనాత్‌ స్వనన్య 
వాడైన నరం పుష్పవృష్టిర్భసి ట్ర. తథో కమ్‌ తస్యాః ప క జన్మ దినమ్‌, 
స్థీతికీలా? స్థావరాః - శై లవృకైదయః * “స్టేళళభాసవిసకసో వరచ్‌” ఇతి వరచ్చ్రత్య 
యః * జజ్బమ్య నే భృశం గచ్చ) స్తీతి జజ్ఞమా _ దేవలిర్యజ్మినుహ్యాదయః -_ స్థావరాళ్చ 
జబజ్దమాశ్చ 'శ్రేషోం దయా నానపి శరీరిణాం = నుఖాయానన్దాయ బభూవ. 
తయా దుహితా సుతరాం చకానే స్ఫురత్న్ర భామండ లయా సవిత్రీ, 
విదూరభూమిర్న వ మేఘళ బ్దాదుద్భిన్న యా రత్న శోలాకయేవ. 24 
టీం న్ఫురత్ప్రభామండలయా - స్ఫురల్‌ = వ్ర శౌళించుచున్న, వ్రృభామండ 
లయా = కాంతిమండలముగల, తయాదుహి త్రా=ఆకా(తురు చే, నవి తీ గ్రీజకేల్లి, విదూర 
భూమి$=విదూర పర్వ క ప్రాంశభూమి, నవ మేభుశబ్దాల్‌ = Ped 
ఉద్భిన్న యా= వెడలిన, త్న శలాక యేవ=రత్న (పుమొలకచేశనువ'ల్కె నుఠరాంజమిక్కి లి, 
చకాశేజ ప కాళించెను, 
ల ష్‌ ల 
ఈ. కొ _త్తమబ్బు చే మొలక లె త్తంబడిన విదూరపర్వతస్రాంత 
రత్నభూమివలె కాంతిమండలము గల యాకూతుచ మేనక ప్రకా 
శించెను. 
వ్యా తయేతి. న్ఫురదుల్ల సల్‌ = (పృభామణ్ణలం యస్యాః తయా, దుహిత్రా, 
సవిత్రీ స్రీ జనయి శ్రీ, త్రీ 'స్వరతి సుతి సూయతి ధూఖూదితో వా ఇ తీణాగమః. విదూర 
స్యాడ్రే క ప్రా నఘామిర్వదూరభూమి?. ని, 'అవిదూరే విదూరన్య గి రేరుత్తుజ్దరోధసః, 
శాక తాలీయసీమా స్టే మణీనామాకరో భవేత్‌. ఇతి బుద్ధ, నవ మేభుళబ్దా దుద్భిన్న 
యా, రగ్నశలాకయా రత్నాజ్కులేణేవ, నుతరాం, చకానే రరాజ, 


చవ థమసర్హము. pp 


దినే దినే సా పరివర్షమానా లబ్లోదయా చాంద్ర మనీవ లేఖా, 
పుపోష లానణ్యమయాన్ని శేషా౯ా జ్యోత్స్నా _న' "సరాణీవ కలా _న్హరాణి, 
టీ, లబోదయా = పొందంబడిన యుకే త్తిగల, (ఉదయించిన అని చంద్ర, 
శేఖావరమైన యర్ధ ము, దినేదినే = వ్రతిదినమునను, పరివర్గమానా = ప్రతిదినము 
నిదుగుచున్నదైె, సా = ఆబాలిక, చాంద మసీ = చందునిసంబంధ మైన, లేఖేవ = 
శేఖవలె, లావణ్యమయా౯ = కాంతివి శేషమయనములగు, విశేపొల్‌ = అవయవము 
లను బోోత్సా్నషాంకరాణి = వెన్నెలయందు దాగుటలుగలిగిన (అనంగా చంది, దికొ 
మయములగ్సు, కళాన్తరాణీవ = కళలనుంబోలె, పుపోష = పెంభెను. 
తా. చంద్ర శేఖ పుట్టినదినముమొదలు ప్రతిడినమును తనకళ 
నెట్లుగా నభివృద్ది పొందించునో ఆరీతిగానే పార్వతీదేవి పుట్టినదినము 
మొదలు తనకళలను దినదినాభివృద్ధి వఅచుచుండె ననుట. 
వ్యా. దిన స... ఉదయోాో యయా సా ఒబ్ధోదయా _ఊక్ప న్నే త్యర్థః. 
అభ్యుది లేక్యన్య క, దిచేదిశే ఎవ్రతిదినం. “నిళ్ళవీచ్చ యోఃి' ఇతి వీప్పాయాం ద్విరు క్టిః. 
పరివర్ధ మానా _ ఉభయ్యక్ర సమాన మేకల్‌, సా బాలా, చన్హ చున ఇయం చాన్ద్రవసీ, 
లేభేవ, లావణ్యం (వ్ర చురం మేకు తే లావణ్యమయాః.- తాక లానణ్యమయాక౯ శాస్తి 
విశేషప్త చురా౯, “ముకాఫలేషు చ్య్భాయాయా స్తరళక్వమి వానరా, ప్రతిభాతి యద 
ద్దేషు కల్లావణ్యమివోచ్య తే” ఇతి భూపాల8. విశేషపానవయవాక్‌. ని. “విశేపోఒవ 
యవే వ్యక్తా ఇత్యుక్పలమూలాయాహమ్‌, జ్యో త్సా్న యామ న్హరమ న్హర్థానం యేఫాం 
తాని జోత్స్నాన్తరాణి జోోక్సష్నయా2 న్లర్హి తౌని = కన్మయానీతి యావల్‌ 
ఆన్యాః కలాః కలా న్లరాణీవ “నువ్సుపేతి సమాసః, ని, స్టా నాత్తీ యాన్య తాదర్భ్య 
రసా) న్త న్తర్జిషమ చాన్హరక్‌” ఇతి శాశ్వతః, పుపోపోపచికవలీ, ఇయం వాక్యోవ మే త్యొవా 
దణ్రీ, కల తు. 'వాక్యాల్లే నైవ నాకర! కో౭పీ యద్యుషమోయ శే, ఏ కాళీ 
శీపళబ్ద శ్వాల్‌ సా తు వాక్యోపమా ద్విధా.” 
తాం పాఠ్వతీ త్యాభిజ నేన నామ్నా బన్లుప్రి యాం బన్ధుజనో జువోవ, 
ఉ మేతి మాత్రా తపసో నిషిద్ధా పళ్చాదుమాఖ్యాం సుముఖీ జగామ. 
ట్ర బంధు ప్రియాం అ బంధువుల కిష్టురాలగు, తెం = ఆక నృను, బంధు 
జని = తం డి, మున్నగుబంధువులు, అఆభ్గిజనేన = వూర్వబంధువులనుండివచ్చిన, 
నాన్నూజ -పరుతో, పార్వతీ ప జాహావజపీలచెను, పశ్చాల్‌ =వీమట, 
మాత్రా=కల్టీ చే, ఉ = ఓ చిన్నదానా, మా = వద్దు, ఇతి = అని, తవసః ఆ తవస్సు 
నుండ? నిషిద్ధా = నివారింపబడిన'దై , a = నుందరమయిన ముఖముగల 
యాచాల, ఉమాఖ్యాం = ఉమ యసెడు పేరును, జగామ జ పొంచెను, 


24 కుమారసనంభవము 


తా, తండ్రి మున్నగువా రాబౌలీకకు తండ్రి నామము చెలి 
పెడు పార్వతియను నామధేయము జేనినవానరై నను తవస్సు చేయవ 
ద్దను తల్లి చే చెప్పయబడిన ఉ = ఓ చిన్నదానా! మా = తపస్సు వలదు, 
న వ్‌ ఆ 9 
అను రెండును జేర్చగా కొన్నిదినములకుము యనియు పేరు ప్రసిద్ధి 
శకెక్కె_ను. 
వాం తొామితిం--బన్టు ప్‌ (వ్రీయాం, తాం బాలాం, Sa పీతదిః, అభిజనాదా 
గ తేనాభ్టీజచేన - నత్రాది భూర్వరంబంధో హాధిశే చీక! “అభిజనాః పూర్వబాన్థ వాక 
ఇతి కాళికా. నామ్నా, పర్వతస్యావత్యం స్త ప్రీ పార్వతీ, “తస్యావతృమ్‌” ఇత్ఫేజ్బి 
త్యయక. ఇతి జువోవాహూతవాక క టి రూవమ్‌, పర్వతజన్యతోో పా 
ధినా పార్వతీతి నామ్నా (ప్రనిద్ధిరితి భావః పళ్చాదభిజననామప్రవృ క్త కన న్హరం, 
మాత్రా జనన్యా, ఉ ఇతి సంబోధనే 'ఉ ఇతి వికర్క_సంబోధన పొదఫూరణోము ఇతి 
ek మాశబ్దో నిషేఛే. ఉ హే వశ్సే, మామా కు ర్విల్యేవంరూ పేణ, 
వస స్తవశ్చర్భాయాః 'వారణార్థా నామోష్సితఃి ఇక్య పా దాన త్వాల్‌ పష్ల్చామో. 
నిషిదా నివారితా సతీ, నుముఖీ సా బాలా, ఉ మే శ్యాఖ్యాం నామ భేయముమాఖ్యాం, 


ష్‌ 
జగామ, 


మహీభ్యతః వుత్తవతోఒవి దృష్థి_స్థ సనీ స్మిన్నవల్యే న జగామ తృప్పి వీన్‌, 
అనంతపుప్బస్య మధో ర్హి రి చూలే ద్వి Rue సవిశేషసట్లా. 27 
ట్రీ పు త్‌ వతోవీ = కొడుకులు కూతుండ్రు, పలువురు కలవా డై నప్పటికిని, 
మహీభృళః= =టి | హిమవంతునియొక్క, దృష్టి? = చూపు, శస్యాం=ఆ పార్వతియందు, 
ళ్ళ ష్టిం=కనివిని, న జగామ = పొందదాయొను, హి = సరియేక దా! అన న్తపుష్పస్య = 
లెక్క_లేనివూవులుగల, మధోః = వసంతునియొక్క_, డ్విరేఫమాలా = తు'వ్రైదపం క్షి, 
చూతే = మామిడిఫూవుమాంద, సవిశేషసంగా=ని శేష ప్రేమతో కూడినదిగదా, 
తా. హిమవంతుని కెందటు కొవూరితలు కొమరు లన్నను 
పార్వతి దేవియందలితృప్పిని పొందండాయెను, న్యాయమే. వసంత రును 
నందు మిక్కుటము గా ఫూవులువూచిన తరువులున్నను మామిడియందే 
కదా వేము, 
Uy 
వ్యా. మహీ పొభ్ళత ఇతి,---ఫుత్రైళ్చ దుహితరళ్ళ పుత్రః ' శాళుత్రై స్వసృ 
దుహితృ భ్యామ్‌ ఇ ల్యేక శేషః, శేఒన్ట సస్ట్రీతి ఫుత్త చాక్‌ 'భూమార్తమళువ్‌. తస్య - 
పు డ్‌ వతో౭వి బవ్యాప పళ్యసా బ్రపీత్యర్థ 8 మహీ భృలో హిమాచే , ర్త లక్రీఎలు _నస్మీన్ను 


శవాల అనానను అనా 


వథమస 5 తెలుగు న విళ్వవిద్యాలత్తు 
గంథాలయుఆ 


పత్వే తోశే. ని, “ఆపళ్యం తోకం తయోః నమేి wy mies 
z We కష ఖ్‌ 


మిళ్యర్థ రిం తప్పి పీం న జగామ; తథా హీ, అన నపవక్షీ ఖద సకికికీ 
* “అవయవే చ ప్రాణ్యోషధివృ కేభ్యఃి ఇతి వికారార్థ్‌ త్పన్న స్యాణ్బ)క్యయస్య లుక్స్‌) 






ర్వస న్తస్య సమృస్థినీ ద్విశేఫమాలా భృజ్ర స జి శూ 


కరణే * పుష్పఫలమూలేషు బహులమ్‌” ఇతి పఠనాల్లువ్‌, నవిశేషః సాతిశయ; = స్లో 
యన్నాఃసాత ఆత్ర నకేతర $8. 
9 థోశక్తా న్రన్తాసక్త్‌ తీజ్‌ 


పృభామహాత్యా శిఖయేవ దీషస్త్రీమార్లయెవ త్రిదివస్య మార్లకః, 
సంస్కా_రవత్యేవ గిరా మనీషీ తయా స వూతేళ్చ విభూషితళ్చ. 23 


టీ (పృభామహ త్యా = అధికప్క కాశముగల్క శిఖయా = జ్వాల చే, దీవఇవ = 
దీవమువ లె, శ్రీమార్చయా = (స్వర్గ జ ర్యపాతాళములలో మార్షములుగలు గంగచే, 
(తి,దినస్యజన్వర్ల ముయొక , మార ఇవ=మార్ల మువ లె, సంస్కా_రవ త్వా = వ్యాకరణాది 
సంస్కా-రముగల, గిరాజవాక్కుు చేశ మనీషీవ = నిద్వాంనుండువ ల, తయా=ట పార్వతీ 
దేవిచే స$=ఆ హీమవంతుండు, పూత =పవి త్రుండైన వాండును, విభూషికశ్చ = అలంక 
రింవంబడిన వాడును, (ఆసీత్‌ =ఆయెను.) 


తా. హీమవంతుం డాకుమారిత చ గొవ్పళిఖ చే దీషమువలె గంగ 
చేత స్వర్షమార్ష మువ లె వ్యాక రణాదిసంస్కా_ర వాక్కు చే విద్వాంసుండు 
వలె వవి త, ,మైనవాడును అలంకరింవంబడినవాండు నాయెను, 


వ్యా వ, భేతి--వప్రభామవాళత్యా పుకాశాధికయా,. శిఖయా జ్వాలయా, 
దీవఇవ, శిఖాదీపయోరవయ వావయవిభా వా బ్భేచేన వ వ్యవ దేశః, త్రయో మార్గా యస్యా 
స్రయా ్రిమార్దయా మన్దాకిన్యా, తృతీయా ద్యార్హోకత్రి క స్వర్ష! వృత్తి విషయే 
కం ద్‌ గే ( కా . 
త్రిశబ్దన్య భగవ వూరణార క్ట: దీవ్యలే రా కవిధానం, దీవ్య న్యత్ర, 
జనా ఇతి దివి ఇతి శ్రీరస్వామా = తస్య మార్ల ఇవ, సంస్కారో వ్యాక రణజన్యా 
6 వి 9 
శుద్ధికి తద్వ త్వా, గిరా వాద ని. భద్ర హాం లశ్రీర్ని హీ తా౭ధివాచి ఇతి శ్రు లేరితి 
భావః మనస ఈషా మనీషా - సా౭స్యా స్టీతి మనీషీ, విద్వానివ, ళకన్ధ్వాదిత్వాల్‌ 
సాధుః, తయా పార్వత్యా, స హిమవాక ఫూశతః శోధిశళ్చ్క భూషికశ్చ, అత శిఖా 
గిరోరవిళిష్ట యోరుపనూనానర్హ త్వాన్న విశేషణాధిక్యదోప$* ఇయం మాలోవ 


శ్రీ కుమా రసంభవము 


మన్దాకినీ నైకీకత వేది కాభిస్సా కన్దువైః కృత్రిమవు త్రి కైళ్చ, 
రేమే మువాుర్మధ్యగ తా సఖీనాం క్రీ'జారసం నిర్విళతీవ బా ల్యే, 
టీ, సా=ఆ పార్వతీ దేవి బా ల్యేజబాల్యమునందు, క్రీడారసం = ఆటలయొక్క 
రుచిని, నిర్విశ తీవ=అనుభవించుచున్న దియుంబో లె, సఖీనాం=చెలిక త్తెలయొక్క) మధ్య 
గ తాజమఫ్యనున్నదియెై, మస్దాకిసేనై కత వేది కాళ్ళి; - మందాకినీ=గంగయొక్క, నై కతజ 
ఇసుక తిన్నెయందలి, వేదషికాభిః = అరంగులతోను, కం దు3ెః=బంతులతోను, కృత్రిమ 
పులి3శ్చ - కృత్రిమ = కల్పికములైన, పుల్రినైశ్చ = బొమ్మలతోను, ముహు! = 
తజుచుగా, శే మేజక్రీడిం చెను. 
తా. ఆ పార్వతిదేవి చాల్యవయస్సునందు ఆటలరుచి చూచు 
చున్న దేమో యనునట్లు చెలిక త్రెలనడుమునుండి గంగాతిరంపు టిసు 
కలయందు కల్పీంచంబడిన యరంగులతోను బంతులతోను బొమ్మల 
తోను మాటికి నాడుకొనెను 
వ్యా. మన్దాకినీలి, సా పార్వతీ బాల్యే పయిసి క్రీడానాం-రసః స్వాద! - 
రుచిరితి యావల్‌ . తం కీడారసమ్‌, ని. “రసో గే రసః స్వాచే” ఇతి విశ్వః, నిర్వి 
శ తీవ భీషూ నేవ. ని. 'నిశ్వేశో భృతిభోగయోః ఇతి విశ్వః, * '“ఆచ్చునద్యోర్నుమ్‌ 
ఇతి వికల్పాన్నుమభొాన$. నఖీనాం మధ్య? తా సతీ, మన్దాకీన్యాః అ నైక లేషు పులి 
నమ. వేదికాఖి?, కన్గుకెః, క్రీయయా నిర్వ త్తెః కృత్సిమైః * “డ్విళః శీ ఇతి స్రీ 
వ్రశ్యయః. “త్రేర్మమ్నిశ్యమ్‌ ఇతి మబాగమళశ్చం. పుత్తితైః పాఖ్చాలికాఖిః ని 
“పొళ్ళ్చూూలికా ఫు త్తి స్యాద్వ, స్త దన్తాదిఖి కృతా ఇత్యమరః, 'సంజ్ఞాయాంకక్‌ / 
ఇతి కన్స)క్యయః, ముహూ రేమే. 
తాం హంసమాలాశళ్ళరదీవ గజ్టాం మహౌొపథీం న _కృమి వాత్మ భాస 
స్థిరోపదేశాముప దేశ కాలే వ్రవేదిరే ప్రా క్షనజన్మవిదార్థిః. 80 
టీ, సిరోవజేశాం = స్థిర=స్థిరమగు, ఉవదేశాం = ఉపడేశముగల, తాం = ఆ 
పార్వతీ చేవిని, ఉపజేశకాలే = ఉప దేశసమయమునం చే, ప్రాక్షనజన విద్యాః - ప్రాక్తన 
జన్మ ఇ క్రిందటిపుట్టు వునందలి, విద్యాః$జవిద్యలు, శరది=శర త్కాలమునందు గంగాం ఇ 
గంగానదిని హంసమాలాఇవ ఇ హంసలపం క్రివలెను, న _కృంజరా త్రియందు, నువశా 
షధీంజఒక గొప్పయోసధిని, ఆత్మ భాసఖఇవజళనకాంతులువ లెను, ప్ర, పేదినేజపొందినపి. 
తా. క్రిందటిజన్మములో స్థిరముగా నుపదేశము నేయంబడిన 
నిద్యలు పార్వత్రీ దేవి కీజన్మములో తమంతట తామే యుపదేశమా 


పథమసర్ద ము. 57 


శ్రమున శరత్కాలము రాయగా హంసలు తామై గంగానదిని బొంది 
నట్లును ర్యాత్రియం దోపషధిని స్వభావసిద్ధ మైన వెలుగులువలెను 
పాందినని. 
వ్యా. తౌమితి.---స్టిర స్థేయానుపజేశః ప్రాగ్భవీయో యస్యా స్తాదృశీమ్‌ = 

మే ధావినీమిత్యర్థ క. తాం పార్వలీముప చేశకాలే, ప్రా క్షనజన్మవిద్యాః పూర్వజన్నా 
భ్యస్తవిద్యా ఇళ్యర్థ 8. శరది గజ్చాం వాంసమాలా ఇవ, ను రాత్రై, మవశావ ధీం 
కృణవిశేషమాత్ర భాస$ స్వదీ పయ ఇవ, శ్ర పేదిశే; ఉఊపమానసామర్థ్యా దుప దేశమ న్హరే 
ణై వేతి గమ్య శే, 

అసంభృతం మణ్ఞనమబజ్ద య స్టే స్రైరనాసవాఖ్యం కరణం మదస్య, 

ఖో ఇ పే ; 
కామస్య ఫుష్పశ్యతిరిక్షమస్త్రం బాల్వాఫాత్సరం నె థ్‌ పయః; డ్‌ నేదే.)! 
టీ, అథ=పీమట, సా=ఆ పార్వతీ దేవి అంగయ సే? = కజ్లవలె సన్ననిశరీరము 
నకు, అనం భృతం=అ్మవ్ర్యయగ్న సిద్ధ మెనటి, మండనం = ఆలంకార మైనట్రియు, అనాస 
వాఖ్యం=ఆిసవమను పేరులేనట్టి (మవ్యమను పేరులేనట్టి), మదనస్య = ఉఊల్జాసమునకు, 
కరణరి=సాధనమును, కామస్య=నున్గ థునిక్కి పుప్పవ్యతిగి క్షం = పువ్వులకం టె వ్యతిరి క్త 
మైన, అస్త్రం=బాణమును నగు, బాల్భ్యాల్‌ ఇ బెల్యమునకం టె వరం=తరువాతదియగు, 
వయ!ః=వయస్సును, వ, పేదే=పాం బెను. 
పిమ్మట శరీరమునకు పుట్టని నగయు మద్యము శకాని 
ఉత్సాహకారణమును స్రప్పము కొని మాయమనిళశలము నగునట్టియు 
వర్రీ ళ్లు 

బాల్యమునకం కొం బరమైనవయసును పాందెను. 


ఆర? 


వ్యా. అసంభృశమితి...-అథ సా పార్వతీ, ఆజ్బయ పై ప్రేరసంభృ శమయశ్న సిద్ధం, 
మజణ్ణానం (పృసాధనమనాసవాఖ్యమాస వా ఖ్యారహిళం, మదస్య, కరణం సాధనం, 
కామస్య, పుష్పవృతిరిక్తమ త్త మ స్త భూతం, బాల్యావై ఖోవాల్‌ ) పరమన న్తరభావి, 
వయో యావనం, చ్రపేదే ప్రాహ యావచేశావ హి యువకయః (వ వృసాధ్యశే 
మాద్యన్తే కామ్యన్తే చేతి భావః అత, ద్వితీయపాద అసవరూపకారణాభావేఒపి 
త త్కార్యమదో శ్షేర్విభావ నాలంకారః. తదు కమ్‌. “కారణాభా వే కార్యోత్స శ్రిర్వి 
భావనా ఇతి; వృథమళ్ళ తీయణయిస్వ్వారో వ్యమాణయోర్య శాన మదనా త్ర త్వయోః 
(0 వ్రకృతో వయోగాల్‌ వరిణామాలం౦ంకార3, తెల్ల షిణంతూ క్ర కమ్‌ 
ఉన్మీలితం తూలికయేవ చిత్రం నూ ర్య్యాంశుభిర్భిన్న మివారవిన్ష మ్‌, 
బభూవ తస్యాశ తేర స్త స శోభ వఫుర్విభ క్ష సై నవయావనేన, ీ2 


29 కుమారసంభవనుు 


టీ. నవయావశేన= కొ, త్రవయను చేత, విభ క్షంజవీర్పడిన, తస్యాః=ఆ పార్వతీ 
జేదియొక్క, వప్రుః= Wy తూలికయా = రంగులు వేయుకుంచెతో, ఊనీ లితం = 
వన్నె పెట్టంబడిన, చి (త్రమివజచి త్తరువువ లెను, సూర్యాంశుఖిః = సూర్యకిరణ ముల చేశ, 
భిన్నం౦జవిప్పంబడిన్వ అరవిందమివ = వద్మమువలెను, చతుర్యస్కళ్‌ భి=జఎక్కువ తక్కువలు 
లేక వ్ర, ౪౯ళించునట్టి దై, బభూవ=ఆయొను. 

తా, క్రొ, త్తవయస్సును. దాల్చిన పార్వతీదేవి శరీరము రంగు 
వేయుకుంచెతో వ్రాయబడిన చి త్తరువువ లె bh నిక 
నీంచిన పద్మమువ లె న్యూనాతీరి_క్టములు లేక మిక్కిలి ప్రకా శించునది 
యాయెను 

వ్యా. ఉన్నీ లితమితి,.--- నవయౌావ నేన (పజ మయావచేన, విభ _క్షమభివ్య బత 
పీనజను నాది సంస్థానమిత్యర్థ 9. తస్ఫాః పార్వత్యా, పపుస్తూలికయా కూర్చికయా 
కయెక్యర్థక. ని. 'తూలికా కథితా లేఖ్య కూగ్చిక* తూలశయ్యయోకి ఇతి విశ్వః. 
ఉనీీ లికం రజ్జునద్ర, వ్యె ణోద్భాసికం. సముత్కీర్ణరూవమితి యావత్‌. చిత్రమా లేఖ్య 
షు సూర్యాం శఖిగ్భిన్నం వికసీళఠమరవిన్షం వద్మమివ, చకృస్తో2. స్స్తయో యసృ 
తచ్చతుర్మస్తమన్య్యూనానతిరి క్షం యథా తథా - శోభత ఇతి చతుర్శస్సకోభి తాచ్చీల్యే 
ణినిక. బభూవ; చి త్రారవిస్షయోస్తూలి కాతరణి కిరణసం బన్గ ఇవ స్వక స్ఫీద్ధ వ్యైవాజ్జ సౌమ్య 
వస్య యావనస్రాదుర్భావో చభివ్యఖ్ఞకో బభూ వేత్యర్థ 

అభ్యున్న తాబజ్హు వ్యనఖప్ర కు భాభిర్ని శేపణాద్రాగమివోద్దికన్హా, 
ఆజహతు_స్తచ్చరణ" పృథివ్యాం స్థలారవిస్ణ శ్రియ మవ్యవస్థామ్‌. 38 

అవ, పార్వతీ దేవిని నఖాదిళిఖాంళముగా వరి ర్చించుచు న్నా (డు, చేవళలను 
పాచాదిళిరోంఠముగా మానవులను ళిమాది వాందెంతముగా పర్టి ౦తురు. కాన కవి 
పార్వతీ బేవి న్లో పర్తి ర్టించుచున్నాండు: హన! 


ట్రీ, ఆభ్యున్న తాంగష్టనఖవ్రభాభిః _ అభ్యున్నళ = ఎత్తయిన, అంగుష్ట్రనఖ = 
బోట్టనగోళ్ళ యొక్క-, వ్రభాభిఃజ కాంతులమూలమున, నిషేవణాల్‌ = ఉంచుటవలన, 
రాగం=(లోపలి యెజుపును, ఉద్దిరం తావివ= వెడల గృక్కు. చున్నవో యనుసట్టున్న, 
తస్యాః చరణ == అమెయొక్క_ పాదములు, పృథివ్యాం=భూమియందు, అవ్యవస్థాం z= 
ఒకచోట నిలిచియుండని, స్టలారవింద శి యం= మెట్ల తొమరసూవుకోభను, ఆజ వాతుః= 
సహారించినవిం 

తా. ars క్రీంద తనయడుగులం బెట్టుచున్న ప్పుడు కాలి 

అ wa 

బొట్టనప్రైళ్లల్‌ చిమ్లిన రక్షకాంతులచ సంబారముగ ల మెట్టతామరలా? 


ప్ర థవమస ర్త ము, 29 
యనున ట్లుండెను. (ఎజ్జని పాదములుండుట మవో రాణికి లతణమని 
సాము ది కము.) 

అవ. చేవతొనాం రూపం పాదాజ్లుష్థ్ర పృభ్భతి నర్గ రే మానుషాణాం "కేశా 
దార భ్యేతి ధార్తికాః---సంప్రతి స ్తదళలిః వః సార పాదాదిశేశా న్లవర్ణ 
పరం కే 

వ్యా. అభ్యున్న తేలి. ఆభ్యున్నతయోరజ్డుష్టన ఖయోః - ప్రభాభిర్నిమిశ్తేన, 
ని శషేవణాన్నిర్భరన్యాసా చ్టేతో:; రాగమ న్లర్ల తం లౌహిత్యం, ని. “రాగః న్లేశాదిశే రో 
మూళ్ళశ్యే లోహితాదిషి ఇతి శాశ్వతం, ఉద్ది రస్తా వమస్తా - బహిర్ని స్సారయన్రా 
వివస్థీ తావిశ్శ్ళర్థ ౪ .. అత్రోన్టిరశేళ్లాణార్థ త్వాన్న (గ్రామ్య తాదోపషః. పృత్యుత గుణా 
విన యథ 2.౭ హా దణ్లీ _ 'నిస్ట్ల్యూతోబ్లీర్ల వాన్తాది గాణవృ త్తివ్యపాక్ళయమ్‌్‌ అతి 
సున్దరమన్య త్ర గ్యామ్యక శ్యాం విగాహ శే.” ఇతి. శస్యాళ్చరణా తచ్చరణౌ, పృథివ్యా, 
మవ్యవస్తాం వృవస్థారహి తామ్‌-వీక తావస్థానరహి తామ్‌ = సంచారిణీమిశ్యర్లః. సలారవిన 

థి థ Uo థి థి ద 
శ్రీయమాజువ్రాతుకి; స్థలవిశేషణా న్నియ త లౌహిత్యలాభః, అత్ర, సాముద్రికాః ప 
“యస్యా రక్తతలౌ పొదావున్న ఆ గ్రా ళలస్ప క్‌”, నిగు ఢగుల్ఫా నివాతే” సా 
స్యాన్న ఎవతీసమ లౌ ఇతి, అత్ర వమానధర రృస్బారవిన్ష శి, శి యశ్చరణయోరువ మేయ 
యోరనంభవాదరవిన్షశ్రియమివ శ్రి, గల్‌. ప్రశిబిమ్బాకరణా శే సాన్ని దర్భనా౭.లం 
కార సా చ సంబస్తేషసంబనలతీణాతిశయో క్త్య్యనుప్రాణి తా. అవ్యవస్తామిత్య నేన 

థ ధి ఎర UU థ్‌ 
సలారన నల స్థర్భసంబస్టై ఇఒవ్యసంబన్ధాభిధానాల్‌ ; నిదర్శనాలత్నణం తు ఆఅసంభవ 
ద్ధర్శ యోగాదుప మానోప మేయయాకః, ప్రలిబిమృ క్రియా గమ్యా య్యత, సా స్యాన్ని 
దర్శనా ఇలి, 
సా రాజహంనైరిన సన్న తౌళజ్లీ గ తేషు లీలాఖ్బ్చీతవి క్ర మేషు 
వ్యనీయత ప్రత్యుపదేళలుబ్టై రాదిత్సుభిర్నూ వురశిజ్ఞీ కాని 84 


ర్‌ 


టీ వ్రళ్యుప జేళలు బై! అ వ్ర క్యువజేళ = తౌముచేయు నువచేశమునకుబదు 
లుగా నామెచేయు నువ దేశమునందు, లుబ్దిః = ఆశగలవియు, నూపురళింజి తెని = 


అం బెలమ్రోంతను, (అనలా) అట్టి యింపైనధ్వనిని, ఆదిత్సుభిః = పొందంసోరినవియు 
నగు రాజవాంసనై$ = క సన్న తాంగీ = (కుచములబరువుచే) వంగిన 
చేవాముగల, సా = ఆ పార్వతీ దేవి, లీలాఖ్బీతవి క, మేష = విలానముల'చే నొప్పు 
మెట్టుటలుగ లు గ "లేవు ఆ నడకలయందు, వ్యనీయశఖఇవ జా నేర్చంబడెనా యనున 


ట్లుండె ననుట, 


80 కుమారసంభవము 


ఠా, “అథవా విద్యయా విద్యా” యనునట్లు తమనడల నా మెకు 
నే యాపార్వతీ దేవి కాలియందెల చవ్వుడుల. బోలురవమును నేర్చు 
కొనెనో హంసలనున ట్లుండెను, (అనగా హంసలవంటి నడకలను హంస 
కూూజితములవంటి ధ్వనిగల కాలియం చెలచవ్వుడులును గలిగి మనోహర 
ముగా పార్వతీ దేవి యొప్పెననుట.) 

వ్యా. సేలి.పృత్యువచేశలుబ్దెః-వి. “గురుశుక్రూవయా. విద్యా పుమ్క_లేన 
ధనేన వా అథవా విద్యయా విద్యా కుకీ నోవపద్య కే.” ఇతి న్యాయాదితి భావః. 
స్వనిద్యాదా నేన పరవిద్యాగ్రృహణమితి ప్ర త్యువ దేశః, తదేవ వృన క్ట, నూపురశిజ్ఞో తా 
న్యాదిత్సుఖి నూపురశిజ్టి కమజ్జంకూ జితోవ బేశమిచ్చద్భిరిత్యర్థ 8. రాజహంపవైః, సన్న 
తాజ్జీ కుచభారాదితి భావః సా పార్వతీ, లీలాభిర్విలానై రజీ తాఫూజితా!విక్రమాః 
పొదన్యాసా - యేషు తేషు 'అక్ష్నోః భూజాయామ్‌” ఇతీడాగమః. ని. లీలా విలాస 
క్రియయోాకి ఇత్యమక$, గ తేమ విషయే, వ్యనీయ లేవ వినీతౌ కిము; అన్యథా కథ 
మస్యా హంసగమనమిత్యు ల్ప్రేక్షూ. 

మల్‌ ౮ వ Ae 
వృత్యనువూ ర్వ చన చాతిదీ నై జంఖు థం భే సృష్టవత_స్తవీయ్యే, 
శేపాంగనిర్మాణవిఢథా విధాతుర్గావణ్యముత్పాద్య ఇవాస యత్నః, 

టీ. వృ త్తానుపూన్వే చ - వృత్త=గుండ్రముగాను, ఆనువూర్వే చ = ఆందోశ 
లను (గోవుతోశవలి నున్నవనుట్స, నాతిదీన్సే చ = మిక్కిలి పొడవుకొనివియు, 
శుభే = సల్లమీణములుగల, తదీయే = ఆ పార్వతీ దేవివియగు, జే =క్ర)గాళ్లను, సృష్ట 
వక! = నిర్మించిన, విధాతు? = బ్రవాయొక్కు, శేషాజ్జనిరాణవిధా = శేషజమిగిలిన, 
అంగ = అవయవములయొక్క_, బల కాప్‌? = సృృష్టించుటయందు, ఉత్పాచగ్యే = 
మణీయు సమకూర్చుకొనుు లావణ్య = కాంఠివిషయమై, యక్నేకి జ ప్రయత్నము, 
ఆసఇవ=కలిగ నేమో యనున ట్లుండెననుట, 

తా. తనచాతుక్యమును యావత్తు వినియోగవజుచి శ్రీ పార్వతీ 

ల క) షః “2 యు 

దేవిపిక్క_లను సృష్టించిన బ్రహ మిగిలినయవయవముల సృష్టించుటకు 
యత్నము జేయుచున్న వాండువలె నుండెను, 

వ్యా. వృళ్తేతి.---వృత్తే వర్తులే - ఫూర్వమనుగ లే నుపూ్వే-సోపుచ్భా కార 
ఇక్కర్థ 8 వృత్తే చ లే ఒనుపూర్వే చ వృత్తానుపూళశ్వే, నాతిదీన్హే చ మవోవిభాష 
యా న సమాస నఖో విశేషణాశ్వం చ కబ్బప, యోగా దేవ ఫ్టేయమ్‌. శుభే మజ్దలే, 
వ. ఇమే వ. జశ్లే పృసృ శే. ని, “జత్హూ తు ప్రనృతౌ ఇ త్యమరః. సృష్ట 
వ నిర్మి రప విధాతుః సృష్టి కేహాజ్జనిక్థాణవిభ జద్ధావ్యతిరి క్తావయవని ర్ధా 


థమసర్ష ము. 81 


జ 
థం 
లో ౧ 


ణార్గ మిత్యర్థ 8. ఉత్పాచ్యే పునః సంపాద్యే లావణ్యే కా న్తినిశేవవిషయే ౬ లావణ్య 
లక్షణం కూ క్షమ్‌్‌ యక్న, ఆసేవ, బభూవేళ్ళుల్న్రేమో; ఊపాదానమన్తకేణ కార్యన్య 
దుష్కరత్వాల్‌ తదజ్షానాం చ లావణ్యోపాదానక త్వాల్‌ వూర్వసంపాదితస్య చ 
జద్ధార్థ మేవ కాశ్తేఫేషగ్టన వినియోగాల్‌ పునర్ణావణ్యసం పొదనే యతళ్నః స్యాబేవే 
ల్యే తాదృక్సాన్షర్ఫే కజ్జల్లే ఇతి భావః. ఆసేతి బభూవార్ణే తిజ న ప్రతిరాపకమవ్యయ 
మిత్యాహ శాకటాయనః; వల్లభ స్తు-న తిజిన్త ప్ర తిరాపకమవ్యయమ్‌ “అస్తే ర్భ్ఫూక ఇతి 
భ్యా దేశనియమాలత్‌ తొద్భ క్షిజన్తవ్రైవాఫావాల్‌ , కింతు కవీనామయం ప్రామాదికః 
వ్రయోగః = ఇత్యాహ; వామనస్తు. “అస గతి దీష్యాదానేవ్వితి ఛాతోర్జిటి రూవ 
మిదక్‌” ఇత్యావా-అస ఇక్ళనుదాశ్రేకర్దీ ప్ప న్రిర్ణే, ఆస దిదీ*పే-ప్రవృ త్త ఇత్యర్థః, 

నాగేన్ద )వాస్తా_స్తప్షచి కర్కశ త్యాదేశా నై త్యాత్కదలళీవిశేపాః, 

లబ్ధ్వాపి లోశే పరిణాహి రూపం జాతా_స్తదూర్వోరగుపమాన బావ్యాః. 

టీ. నాగోంద్రహస్తాః = వరావతాదులతుండములు, త్వచి = చర్మమునందు, 

కర్క-శత్వాల్‌ = గణుకుం గలవగుటవలనను, కదళీవిశేషాః = రాజరంభాదులు ( గే 
మగు నరంటులు), ఏ కాంతశై తాల్‌ = “కేవలము చల్లనివగుటవలనను, లోశే= ప్రపం 
చమంనంను, పరిణాహి = విశాల్వమెన, రూపం = ఆకారమును, లబ్ధ్వాపి = పొందియు, 
కదూర్యోః = ఆ పార్వతీ జేవితొడలకు, ఉపమానబాహ్మాః = సామృమునకు వెలిబడి 
నవియై, జాతాః = అయినవి, 


తా. లోకములో సామాన్నముగా తోడల కువమింవందగిన కరి 
హ_స్హరాజరంభ లు కార్క-శ్యని తాంత శీతత్వదోపషములు గలుగుట చే 
నుపమానానర్హ్మము లాయెను. (అనగా పార్వతీ దేవితొడలు కదళీ 
వృతములవలె నున్నని మృదువుగలవై నను త చ్చితలత్వమును ఆదోకం 
గల్లి కరికరమువలెనున్నను తద్దతశాఠిన్యమును లేక యున్నవని 
భావము. 

వ్యా నా గేస్దేతి...-నా గేన్ర్ర) ణామెరావతౌదీనాం జు హస్తాః కరా స్త వచి 
చర్మణి, కర్కశ త్వాల్‌ , కదళీవిశేమా రాజరమ్మాదయ, వీకాన్తశై ఆగ్యన్నియక శై త్యా 
చేతో, లోకే పరిణాహి వై పుల్యయుక్రమ్‌. ని “పరిణావో విశాలతా ఇత్యమరః, 
రూవం, లబ్ధ్వా౭.ి - అపిళద్దాల్‌ కరికరకదళీమాత, స్య తాదృక్పరిణావో నా స్తీతి 
భావః. తస్యా ఊర్వో సదూర్వోరుపమానబావ్యా జాతా ఊవమాన క్రియానర్హా 
బభూవుః. కదూర్యోర్న కార్కళ్య్ళం నా "ప్ఫేకా న్తశైత్యమితి భావః, 


82 కుమూరసం౦ంభవము 


ఏతావతా నన్వను మేయశోభి కాఖ్చీగుణస్థానమనిన్దితాయా:, 
ఆకోపితం యద్దిరిశేన వళ్చాద నన్యనారీకమనీయ మజ్క_మ్‌. 87 
టీ. అనింది తొౌయాః = దోషరహితయగు పార్వతీ జేవియొక్క, 'కాంచీగుణ 
స్థానం = కటిప్ర, దేశము (వీజుందు, వీతావతానను = దీనిచేతనే, అను మేయకోభి _ 
అనుమతు లి శోభి = శోభగల (అం౦ందయమెనదనుట్సు యత్‌ = ఎందు 
వలన, వశ్చాల్‌ = తవశ్చర్యానంకరమున, గిరిశేన = శివునిచే, అనన్య నారీకమనీయం= 
ఇతర స్త్రీలకు సోరుట క ర్హృముకాని, అంకం = తొడను, ఆరోపిళం = ఎక్కించుకొనం 
బడినది, 
తొ, ఎట్టి తపళ్చర్య చేసినను సామాన్యముగా స్త్రీ వ పాత్రము 
గోరుట కర్త ముకాని" పర మేళ్యరునితొడ తపళ్చర్యానంతరమున ఏ 
పార్వతీ దేవయొక గ నిశాలమైన కటిప, దేళము పాంచెనో దాని చేతనే 
యీాకటి ప్ర దేశ మింతచక,_నిదని చెప్పుట కరము కాని దనుట. 


వ్యా. ఏ తావ తేలి. అనిన్షి తాయా అనవద్యాయాః పార్వత్యాః, కాజ్వీగుణ 
స్థానం నితమృబిమృ మేతావతా నచ్వేతావృతెవ, ని. "ప్రశ్నావధార ణానుజ్ఞా౭నునయా 
మన్త్ర ణే నను ఇత్సమరః, శోభత ఇతి శోభి ఆవశ్యశేణిని; తత స్త పప త్యయః. ఆను 
మేయం ళోభిత్వం శోభా యస్య తదను మేయళోఖి “త్వవ్రత్యయస్తు గ తార్థ త్వాన్న 
వ్రృయుక్తః ఇత్యాహ వామనః. వళ్చాదాదౌ వైఃస్పృ్యూఒపీ పశ్చాల్‌ తవళశ్చ 
ర్యానన్తరమిళ్యర్థ 8. గరా శీత ఇతి సిరళం శివః. “గరా డళ్ళన్ద సి ఇతి డప్రృక్యయః 
భాహియామసీ క్వచిదిష్య తే. అథవా గిరిః 3ైలాసోఒస్ఫా స్టీ గరశః లోమాదిత్వాచ్భ 
పృత్యయఃః "కేన ౧8శేన, అన్యాసాం నారీణాం కమనీయః "కామయితుం శక్యో న 
భవతీత్యనన్యనారీకమనీయ స్తమజ్క_0 నిజోత్సబ్ద మారో పితమధిరోపిళమితి యల్‌, నీతా 
వతా లిజ్లేశేతి ఫూశ్వేణాన్వయః, రోవా లేర్ట్యన్తాల్‌ కర్శణిక్తః “రువాః పోఒన్యతర 
స్యామ్‌ ఇతి వాకారస్య పకారః, గత్యర్థ వివకాయాం ద్వికర్శకత్వమ్‌ వృథానే కర్మ 
ణిక్తః; గిరిజానితమృబిమృం విశ్వాతిశాయి సౌస్టర్యం సిరిళాజా్యా-రూఢ త్వాద్వ గ్రతిలేశేణ 
నార్య న్స నరనితమృబిమృవత్‌ . పవిపకే హేక్వను_కి కరేవ చాధికా; దామోయణీ నితమృ 
బిమృస్య తు పక్షుస పక్ష యోరన్యతరభావానతివృ క్రేర్ని ష్క_లజ్క్బి-మనుమానమిశ్యలమస్థాన 
న. 

తస్యాః ప్ర పృవిష్టా నతనాఖిరంధ్రం రరాజ తనీ నవరోమ రాజిః, 


నీవీమతి క్రమ్య సితేతరస్య తన్నే ఖలా మధ్యము ణేరివార్చిః, 89 


వ్రథమసర్ష ము. 88 


టీ. నీవీం = పోకముడిని, ఆతి,క శ్రృచ్యు= అతిక్రమించి, నకం = లోంతైను నాభి 


రంధ్రం = పొక్కి-టివల్ల మును (ప్రవిష్టా = ప్ర జేశిరచిన, తన్వీ=సూత్న్‌ మైన, త స్యాఃజ 


ఆ సర్వతీ జేవియొక్క-; నవరోమరాజిః = నూతనరోమబవం క్రి నితేతరన్య = నల్లవైన, 
త్తే ఖలా మధ్యమణే;-కల్‌ = ఇతి పార్వతీ బేవియొక్క_, మేఖలా = ఒడ్జాణముయొక్క, 
మధ్య=నడుమనున్న; మణే$=ఇం దృనీలమణియొక్క_, అర్చిరివ = కాంతియో యనునట్లు, 
రరాజ = (వ, కళించెను. 

తా. పార్వతీదేవికి పోకముడి యతిక్రమించి పొక్కి_టిలో ప్ర వ, వే 
శించిన నూతనమైన నూగా ఆెట్లున్నదనంగా వ! నామె ధరించు ఫ్‌న్న 
యొడ్జాణమునందు మధ్య ఖచితమైన యిం దృ నీలమణియొక్క. కాంతి 
యో యనున ట్లుండెను. 


వ్యా. తస్యా ఇతి,నీవీం వస్త గృన్థిక. ని. | స్ర్రీకటీవన్తబ'స్టేఒపి నీవీ వరి 
వణే౭.వీ చి ఇత్యమర$, అతిక్ర మొ నెతీత్యం నతం నిమ్ను౦ = ట్ట సన్‌. నిం వవిష్టో వి 
శస్తీ తన్వీ సూక్షూ తస్యాః 'హర్వళ్యా, నవరోమరాజిః, సి లేతరస్యాసిరప్య - ఇన్ట 
సీల స్యేత్యర్థ 8. తస్యాః పార్వత్యా - మేఖలా తన్నే ఖలా, - తస్యా ఇత్యనువృతే. 
పున_స్పచ్చబ్దో పాదానం వాక్యాన్తరత్వాత్‌ సోఢవ్యమ్‌ = యద్వా - కస్యా సీవ్యా 
మేఖలా తన్నే ఖలా తత్ర తదవస్థానాత్‌ , చస్యా-మధ్యమశేరర్చి? (ప్ర భేవ రరాజ, ని, 
“జాలా భ్లాసోర్న పుంబ్యప్పణి ఇళ్వేమరః. 

మేన సా వెదివిలగ్నమథ్యా వళి త్రయం చారు బభార జాలా, 
ఆరోహణార్థం నవయావనేన కామస్య సోపానమివ ప్రయు_కమ్‌. 
టీ, ప వేది=యజ్ఞ వేదికయొక్క_, విలగ్న = మధ్యమువలె, 
మధ్యా = నడుముగలదైన, సా చాలా=ఆ పార్వతీ దేవి మభ్యేన = మధ్యభాగముచే, 
చారుజనుందరమెన, వళి త్ర యం = వళిత్రయమును (మూ.:డుమడకతలను), కామస్యజ 
మన్మథునియొక్క_, ఆరోవాణార్భం = ఎక్కుటకొజకు;, నవయౌవ'నేన = (కొ; త్తవయ 
నుచ్కే ప్రయుక్షం = చేయంబడీను సోపానమివ = మెట్లవరుసయో యన్క బభార = 
వరించెను. 

ఇ. వయోంకురముచే సన్న గిల్లిన నడుముగల పార్వతీదేవికి 
మూండుమడతలు కటివై యేర్పడి యెట్లుంజెననంగా మన్మథుం డెక్కు_ట 
కయి లేంట్రాయము కట్టిన మెట్లో?- యనున ట్లుండెనని తాత్పర్యము. 

వ్యా. మయ్యే చేతి... వేదిః పరిష్మృ తా భూమిః” ఇత్యమరః. వేవివిలగ్నమభధ్యా 
వేదివత్‌ కృళమధ్యా - తనుమథ్యేతి యావత్‌. సా బాలా పార్వతీ, మభ్యేన మధ్య 


84 కుమారసం౦ంభవము 


భాగేను చారు నున్దరం, వల్మిత్రయం కామస్వ్యారోవాణార్థ 0, నవయావచేన (సృయుక్తం 
రచికం, పాపపు, బధా శేత్యు'క్వే)జా. 
అనో న్రన్యముల్పీడ యదుత్చలా మ్యూః 
_స్త్రనద్వయం పాణ్లు తథా ప్రువృద్ధమ్‌, 
మధ్యే యథా శ్యామముఖస్య తస్య 
మృణాళసూూతశ్రా _నరమవ్యలభ రమ్‌. 40 
టీ. అన్ఫోన్యం=పరస్సరమును, ఉత్పీడయల్‌ =రాచుకొనుచు, పొండు=పాండు 
వర్ణ ముగల దైన, ఉఊత్పలాక్ష్యూః = నల్లకలువలవంటి కనులుగల పార్వతీ చేవియొక్క_, 
స్తనద్వయం = _స్తనద్వంద్వము, తథా = ఆరీతిగా, (క్ర వృద్ధం = వృద్ధిని బౌందను, 
యథాజఎట్లనంగా! శ్యామముఖస్య = నల్ల నిమోములుగల (నల్లని చనుమొనలనుట), 
తస్య = ఆచన్ల వయొక్క_, మభ్యే ఆ మధ్య భాగమునందు, మృణాళసూత్రాంతరమపీ = 
తామరతూంటి దారమంత యెడ మేనియు, అలభ్యం = పొందశక్యముగాకుండెను, 
శా. యావనస్రాదు ర్భావము చే వెరిగినవై పరస్పరము రాపుడు 
గల పార్వతీదేవియొక్క. _స్తనద్వంద్వము తామరతూంటి దారమెనను 
దూరుట శెడములేనంత దగ్గరగా పెణిగిన వనుట, (ఉత్తమ ,స్త్రీయొక్క.. 
కుచముల నెడము లేకుండుటయు నెడమున్న చో జారిణియగుటయు 
క్షభాగా స్త్ర మున జెప్పంబడినది.) 
వ్యా. అన్ఫోచ్యేలి. అన్యోన్యం పరస్పరం “కర్శవ్యతివోరే నర్వనామ్నో 
జ్వే వావ్యే" ఇతి ద్విరు కి, 'సమాసవచ్చ బహులమ్‌ ఇతి బహుళవచనా దసమాస 
వమేజపీ ఫూర్వవదస్థస్య సువః సుర్వక్షవ్యః. ఉత్పీడయదువ వరుస్థత్‌ , పాణ్డు గౌర 
ముక్చ్సలామ్య! స్తనద్వయం, తథా లేన ప్రకాలేణ, ప్రవృద్ధమ్‌. కర్తరి కు శ్యామ 
ముఖస్య కృష్ణచూచుక స్యేతి స్వరాపవర్థనం. తిస్య స్తనద్వయస్య మధ్యే యథా యేన 
వ్రశానేణ, మృణాళసూ,త్రాాన్తరం బిస సతన్తుమాత్రావకాళ* ఒప్యలభ్యం లబ్థుమళక్యమ్‌, 
ని, 'అన్తర మవకాశావధిపరిధానా న్హ న్తర్ధి భేద తౌద న్థ్యే” ఇత్యమరు, అ శ్‌ నంబ్టేజ.స ౦బస్థ 
రూ'పాతిళశ యో_క్ష్యలంకార;, పతన పీవర త్యాతిశయార్ల ్భ దువ కా శసంబ స్టేజ. దృసంప 
న్ధాభిధానాదితి. 
సంవ వ స స చావారా తదీయావితి మే వితర్క.ః, 
వరాజిలేనాపి కృత్‌" హరస్య యా కళపాశ” మకరధ్వ బేన. 41 


చథమసర్ష ము. 85 


టీ. తదీయా = ఆపార్వతీ జేవివియగు, బాహూ = భుజములు, శిరీవపుష్పూధిక 
సౌకమార్యా - శిరీషపుప్ప=దిరి నెనపువ్వుకం బె, అధికజఎక్కు వయగు, సౌకుమార్యా = 
కోనములక్వ్టముక లవి, ఇతి=ఇట్లని, =నాయొక్క_, వితర్మ$=ఊోవా, యౌాజనీబాసహు 
వులు, వరాజిలేనాపి = ఓడినవాని చేఠన్వే మకరధ్వ జేన=మన్త భునిచే, వారస్యజఈశ్వ 
రునికి, కంఠ పాక్‌ "కుత్తుక బిగింపు శ్రాళ్లు, కృతే "=చేయంబడినవి. 
తా, పార్వతీదేవియొక్కం భుజములు దిరినెనవూలకంళు మృదు 
వై నవి. అయినను పరమేశ్వరుని కోడిన మన్మథునిచే పర మేళ్వరుని కట్టు 
పగ్గములై చేయంబడినవి అనంగా పార్వతీదేవి కౌంగిళ్ళ్లలో పర మేళ్వ 
రుండు పడునట్లు, ఓడినవాండైనను మన్మథుండు చేనెను గాన మన్మథుని 
పజ సాగిన దనుట. 
అవ. లోశే సుకుమారత్వ మేవ కునుమా స్తస్య సాధకత్వమితి స్థిసే సత్యావా.= 


|| 


శి 


ళ్‌ 


వ్యా. శిరీషేతి--తస్యా ఇమా తదీయా బాహూ, శిరీషపుస్పాదధికం-సౌకు 
మార్యం మార్చవం - యయోస్తో క్తావితి మే, వితర్మః ఊవాః, కళ = యా బా 
హూ, వరాజి కేనావి పూర్వం నిర్జి లేనాపి, మకరధ్వ జేన కా మేన, హరస్య, క్ట 
పాక్‌" కర్టాబన్థనరజూ. కృతి - కణ్ణాలిజ్ఞనం ప్రావీతా విశ్యర్థ 8, తదసాధ్భసాధ 
నాల్‌ తత అధిక్యమితి భావః. అక్ర బావోరారోవీతకజణ్థ పాళశత్వస్య వ్రకృళవైర 
నిర్యాతనోవయోగాల్‌ పరిణామాలంకార$. 
కజ్బుస్య తస్యా స్తృనబస్థురస్య పకా చ ని_స్తలస్య, 
అన్యోన్యశో భాజననాద్భభూవ సాథారణో భూషణభూప్య భావః 
టీ, స్తనబంధురస్యజ స్తనముల చే బంధురమగు, శస్ఫాః=ఆపార్య రీ దేవి యొక్క, 
కంఠ స్యజక ౦ఠమునకును, ని _స్తలసృజగుం ద్ర ముగానున్న, ముశ్తా కలాపస్థృచ=ము త్రెముల 
సరమునకును, అన్యోన్యళో భాజన నాల్‌ =పరస్సరశోభ కలిగించుటవలన, భూవణ భూవ్య 
భావ$=అలం కా రొలంకార్యభావము, సాథారణః=సమాన మైన దై , బభూవ=ఆయెను, 
తా. _స్తనములచే ప్రకాశించుచున్న యాపార్వతిదేవియొక్క. 
కంఠమునకున్సు గుండ్రని సుపాణీముత్యములవోర మునకును అన్యోన్య 
మున కనో్య్యోన్యము నోభాజనకము లగుటచే అలంకారాలంకార 
భావము (భూపషణమగుట భూషితమగుటయు సమానమై ప్రకాళిం 
చెను (కంథమునకు హోరను ముత్యాలహారమునకు కంథము నలంక్ల 


86 కుమారసం౦ంభవము 


రించుచు పరస్పర సౌందర్య్యములను పరస్పర మభివృద్ధిం బజచుకొనె 
ననుట.) 

వ్యా. కల్టు నేతి, — స్తనాభ్యాం - బన్ధురస్యోన్న తస్య, తస్యాః పార్వ త్యాః, 
కణ్ణాన్య గళస్య, నిస్తలస్య వర్తులస్య, ముక్తాకలావస్య ముక్తాభూపషణాస్య చం సిం “వర్తులం 
నిస్తలం వృత్తంబన్థురం తూన్న తానఠమి”. 'కలాపోభూవణే బన్ఫేతూణీరే సంహ తావవీ" 
ఇతి చామర! అన్యోన్యళో భాజననాద్భూషణ భూప్యభావోజఒ లంకారాలం కార్య 
భావి సాధారణ! సమానో, బభూవ. ఉభావ ప్యన్యోన్యస్య భూపష్యా భూవణేచ 
బభూవతు రిళ్యర్థ ర్‌ అత, కల్టుము క్తాకలా" వయో; శోభా కియాద్వా శేణాన్యోన్య 
భూషాజనక త్వా దన్న్యోన్యాలంకారః. తద్దుక్తమ్‌.--*పరస్పరం క్రియాజననమన్యో 
న్యమ్‌” ఇతి. 

చన్ట్రంగ తాపద్మగుణాన్న భు_జ్షేవద్దా శి తాచాన్ట ్రమనీమభిఖ్యామ్‌, 
ఉమాముఖన్తు చశవద్య లోలా దిసం శ్ర యాం వ్రీతిమవాపలత్ష్‌ః, 

టీ లోలా = చంచలురాలగు, లల్షీః జా లత్సీ దేవి (కాం త్యభిమాన దేవత), 
చందృం=చం ద్రుని, గతాజపొంది, పద్మ గుణా ఇకమలముయొక్క. పరిమళాొదిగుణము 
లను, నభు క్ల్కే- = అనుభవింప లేదు. పద్య శ్రి తౌ=వద్యమున్నాశృయించి, బాంద మన్సీంజ 
చంద్రునిసంబంధమగు, అభిఖ్యాం=శో భను (ఆనందరూపమెనది), నభు_జ్ల్రే_ = అనుభ 
వింపలేదు, ఉమాముఖం = పార్వతీ దేవిమోమును, వతివద్యతు = పొందియన్ననో, 
ద్విసంశ్మయాం = ద్వి=చంద్ర,వద్మ ములు, సంశక్శ్ళయాం = కారణముగాంగల, ప్రీతిం 
ఆనందమును, అవావజపాం౦ చెను. 

తా. కాంత్య భిమాన దేవతయగు లక్షీ చంద్రునియందు రభ 
ఆఅన్లోద క తము శోధ యున్నను సువాసన లేమి చే కమలము న్మాళ్శయించి 
యిచ్చట పరిమళమున్నను ఆన్లోదకత్వశీతలతా దిగుణములు "లేక పోను 
టచే (వెదకి పార్వతీదేవి మోమునందు శీతలత్వ పరిమళ త్వావ్లోద 
క త్వాదిగుణములు గలుగుట చే నా రెండువదార్థములను విడచి పార త్రీ 
దేవి మోము నా ల్‌ యిం చెను. (అనగా పద్ద్మి నీజాతిస్త్రీ యగుట చే 
మోమునందు పద్మ గంధమును దేవతా శ్రేష్థుడగు పర మేళ్వరునిం జేవ 
ట్టును గాన్క ను త్తమరాఃణులకుండు న్లో భ మున్నగు కాంతిగుణంబులను 
డా ల్చెననుట.) 

వ్యా. ఇదానీం పార్వ లీవదనం చన్దకమలసద్భశమి ల్యేత చేవ వచో భజ్జ్యావా- 
చన్దమితి. లోలా చపలా - పరిభ్రమణశీలే త్యర్థః, లజ్షీః కా న్యభిమానినీ చేవ 


అ ల 87 
వ్ర థమస ర్త ము. 
తౌ చనం, గతా ప్రాప్తా నత్కీ పద్మ గుణాకా సౌగన్ద్యాదీల న భక్తే. నాను 
భవతి. వద్ధాశి తా సతీ చన్ద)ిమస ఇమాం చాన్ద)మసీ మభిఖ్యాం శోభామ్‌. ని, “అభి 
ఖ్యా నామళోభయోః ఇ త్యమరః. అమృతవ దొనన్దినీం న భుజ్త్యే, ఊమాముఖం 
(వతిపద్య శు, ద్వే చన్ద్రపచ్చే_సంశృయః కారణం _ యస్యా స్తాం ద్వినంశ, యాం, 
ప్రీతి మానన్ద, మవాప - తత్రోభయగుణసంభ వా దితి భావః, అ త్రోవమానభూత 
చస్ట్రివబ్ల చా చిక యోవమేయ స సట స్యాధికగుణవత్తో ఏకా ws 
కార్య, క దుక్తమ్‌- “ భేదప్రాధాన్యే నోపమానా దువమేయ స్యాధిక్యే విపర్యయే వా 
వ్యతిరేకి ఇతి. 
ణః ఆ ఆ జో 
పుష్పంవ్ర, వ,వాళోవహితం యది స్యాన్తుక్రా ఫలంవాస్సుటవి ద్రుమస్థమ్‌, 
న gO జో 9 
తతో ఒనుకు ర్యాద్విళ దస్యతస్యా స్తామోగస్థపర్య _స్తరుచస్మే ఎకేస్య.44 

టీ, పుష్పం .= తెల్ల (దామర మున్నగుప్రూవు, వ, ప వాళోపహీతం ఇ చిగురునం 
దుంచంబడినది, స్యాద్యది=ఆయినయెడల, ముక్తాఫలం “ాజముత్యంపుయిసయొనను i 
స్ఫుటవిిద్రుుమస్థం = స్ఫుటజనిర్మలమగు, విద్రుమ = పగడమునందు, స్థంజడొండునది, 
స్యాద్యది = అయినయెడల, తతః = అఆవతమున, విశదస్య = స్వచ్చ మైన తొమ్రోసష్ట 
పర్య స్తరుచః = లౌ” మ ,=ఎజ్జిని, ఓీష్ట్రజ పెదవియందు, పర్య స్త వ్యాపవీంచిన, రుచ8జ 
కాంతిగలదై న, తస్యాః=ఆ పార్వతీ చేవియొక్క, స్మితస్య = చిణునగవునకు, అను 
కుర్యాల్‌ =సరిపోలంను. 

తా, ఎజ్లని యధరోపమువె వ్యావించిన కాంతిగలదైన యా 

6లి © Q_ 6... 

పార్వతీదేవి చిలునవ్వు లేతచిగురువై నుంచంబడిన అెల్లందామరపుష్పము 
మున్న గుదానికంచును నిర్మలమగు వపగడము,వై నుంచంబడిన ము_త్తెంపుం 
బూసకన్న మిక్కిలి శోభించుచుండె ననుట. 

వ్యా. ఫుష్పమితి.---పువ్నం పుజ్జరీకాదికం, పృవాళే బాలపల్లవ - ఉపహితం 
నిహితం, స్యా ద్యది. ని. “ప్రవాళో వల్ల కీదళ్లే విద్రు మే బాలవల్లవే” ఇతి విశ్వః. ముకా 
ఫలం వా, అ నిర్మలే విద్రు, మే తిష్థతీతి స్ఫుటవిద్రుమస్థం స్యా ద్యది, తత స్పర్థ, 
విశదస్య శు శ్రస్యః తామే అరుకణో ఓ స్టే - పర్యస్తా వ వస్ఫృతా = రుక్‌ కా న్తిర్వస్య 
తథో క్షస్య, తస్యాః రలు సి సి తస్యానుకుర్యాత్‌ సీ సిత మనుకుర్యా ది త్యర్థృ కం 
అత్ర 'మాషహిణామశ్నీయాల్‌ ఇతివశ్‌ సమృన్థమాత్రవివథయా వష్టీ, అత్ర పుష్ప 
ప్రాయ రుక్తావిద్ఫునమయో శ్చాసంబే=. సస్ఫక్టో క్వా౭. లియో క్రీ. “'సాచ 
నంభావనా ఇ త్యలంకారసర్వస్వ కారః, విశేషత స్తు పుపష్పముకా ఫలయో రువ 
మానయోః వ్రకృతోక్కక్టార్భ నుప మేయతాకల్పనాలత్‌ ప్రతీ పొలంకారః. తదు కన్‌. 


88 కుమారసంభవము 


'ఉపమాన స్యాశేప ఉపమేయతాొకల్పనం వా వతీపణిఇతి; స చ వూరో్యోశక్తాతి 
శయోక్ట బ్రనుప్రాణిళ ఇతి. 
స్వ రేణ తస్యామమృతస్రు లేవ చ జల్పి తాయామభిజాత వాచి, 
అప్యన్యపుష్తా ప్రతికూలళటా శ్రోతు ర్విత స్తీ రివ తాడ్యమానా. 
టీ, అభిజారవాచి = మధురభాషిణియగు, తస్యాం = ఆపార్వతీ దేవి, అమృత 
సృ తా=అమృతమును చ్రవించుచున్న, స్వరేణ = స్వరముతో, (ప్కజల్సి తాయాం=మాట 
లాడిన దగు చుండగా, అన్ఫపుష్టా అపీ=కోకిలకూడ, తాడ్యమానా=వాయింపంబడు చున్న, 
నిళం, త్రీ రివ=విషమముగా కట్టంబడినతం త్రి వలె, శ్రోతుకి=వినువానికి, (పృతికూలశబ్దా= 
అప్రియమైన నాదముకలది, భవతి=అగుచున్నది. 
తా. మధుర భాషిణియగు పార్వతీదేవి అమృత మొలుకు స్వర 
ముతో పలుకునప్పుడు కోకిలస్వరము కూడా విషవునుగా కట్టిన 
తంతులుగల వీణాది వాద్యములధ్యని యెట్లు కఠోరముగా నుండునో 
అట్లుండెను. (అనగా కోకిలకంతమునకంళు పార్వతీ దేవియొక్క_ కంఠ 
ధ్వని మృదువై సన్నముగా నుండుననుట.) 
వ్యా. స్వరేణేతిలా- అభిజాతవాచి మధురభాషిణ్యాం, తస్యాం పార్వత్యా 
మమృత్న సు, తా౭ఒమృశస్రావి గేవ, క్వివ్‌, స్వరేణ నాబేన, (వ, జల్స్పి తాయామాలపవన్హ్యామ్‌ 
కర్తరి కృ అవనైైః కాకాదిఫిః, పుష్టా౭.న్యపు హా రోకిలాపీ, ముఖ్యయావృ త్యాజాతి 
వచన త్వాభావాద్‌ జీబభావ$ః. sa వాద్యమానా, ఏిననుబ్రద్దా కత్తీర్వికన్తీ 
రివ 'అవికన్రాస్త నాక న్రిభ్యరణి- ఇతి శ న్తిధాతో రాణాదిక ఈపృత్యయః. జీబ 
భావాన్న “వాల్ద్యాభ్యః” = ఇతి నులోవః. తదుక్తమ్‌. అవీ లఖ్రీశరీ తస్త్రీహీ)థీ 
శా ముణాదిత$, త్రలిజ్లానా మమిషాం తు న నులోవి కదాచని ఇతి. వీలే జీబ 
న్తా న భవ స్తీక్యర్థ 8. ,క్రోతు రనస్య వ్రతికూలళబ్దా కర్ణకఠోరనాదా, భవతీతి శేషః 
యు J “వ్‌? జ్‌ జా 
న త్పలనిర్వి అ య తామా, 
తయాగ్భవాతం నుమృ గాజనా భ్య _స్తత్‌ గృపహాతంనుమృ గాజ్జనాభి* 
టీ. ప్ర వాశనీలోత్సలనిర్విశేషం _ ప్రవాత = ఎక్కు_వగాలి ప్ర, దేశమున, నీలో 
తల = నల్లకల్వకం టె, నిర్విశేషంజ భేదము లేని, అథీరవిప్రేకీళం = చంచలమెనచూపు, 
ఆయ తౌగ్యుజవిశాల చే తృ ములుగల, కయా=ఆ పార్వతీ జేవి'చేశను, మృగాంగనాభ్యః = 
ఆండలేడులనుండి గ హితం నుజుగ హీంపంబడెనో, న్ఫుగాంగగాభిః = అండులేళ్ళ చే, 
(Uy ౧ 


శతక =అపర్వకే రాజప్ప త్రి వలన, గ ఎహీతం నుజగృహింవండెనో, 


వ్రథమసర్దము. 89 


తా. మిక్కుటమగు గాలి వుదేళమునకదలు నల్ల కలువలంబోలి 
చలించు పార్వతీ దేవియొక్కభూపులను చూచువారు యీనేత్రచంచల 
దృష్టి ఆండు లేళ్ల చేత నీ మెయైనను నీ మెవలన లేడులైన నేర్చి యుండ 
నోపునని యభూాహించు చుండిరి. (అనగా పార్వతి దేవి మిక్కిలి విలాస 
చలనముగల భూఫ్రలుగ లదని తాత్పర్యము) 
వ్యా. ప్రవా తేతిప్రవా శే ప్రభూత వాకస్థలే - యన్నీలోత్సలం తతో ఎనిర్వి 
శేషం నిర్ఫేదమ్‌, తత్సద్భళ మిత్యర్థృ 8౪ అధీరవి సేటీళం చకితవిలోకిశమాయ తాక్యూ 
విశాలచేతృయా, తయా పార్వ త్యా, మృగాజ్ఞినాభ్యో వారిణీభ్యో, గృహీతమభ్య 
స్తం న్కు అథవా మృగాజ్దనాభిస్తత_స్తస్యాః పార్వత్యాః, '“వఖ్బమ్యా స్తసిల్‌ . గ్బహీ 
తంను. అత్ర, వివత్నీఠస్య పరస్పరగ్యవాణ స్యో త్ప్రేకుణా దుక్స్రేజేతి శేచిత్‌ , తదుప 
జీవి సం బేహాలంకార ఇల్యేన్యే; ఉభయోః సంకర ఇత్యపశే, 
త స్యాళ్ళలా కాంజననిరి, లేవ కా_నిర్మ్రువో రాయత లేఖ యో ర్యా, 
తాం వీవ్యు లీలాచతురామనబ్దః స్వచాప సౌన్టర్యమద౦ ముమోచ. 
టీ, ఆయతలేఖయోః - ఆయత = పొడువగు, లేఖయోక=రేఖలుకల, తస్యాః = 
ఆపార్య తీ దేవియొక్క-; భ్రునో8=కనుబొమలసంబంధమగు, శలాకాంజననిరి లేవ = శలా 
కాంజిన= కాటుకపుడకతో, నిర 'లేవ=నిర్మి ంచంబడినదివలెనున్న, యాకాంతి;=నీకాంతి 
కలదో, లీలాచతురాం = విలాసముచే సుందరమగు, తాం = అకాంతిని, వీక్షు=చూాచి, 
అనంగక=మన్గ థుండు, స్వచావసౌందర్యమదం-స్వజతన యొక్క, క్రావజబాణామునందలి, 
సౌందర్భజచక్క-ందనమువలని, మద౦జగర్వమును; ముమోచజవిడిచి పెట్టెను. 
తా. కాటుకవుడకతో వాయంబడినవో యనునట్లు నల్లని వై 
దీర్ధ్యము గానున్న యాపార్వతీదేవియొక్క_ కనుబొమలయందలి విలాస 
సౌదర్య్యములం జూచి తనవింటియందలి సౌందర్యముచే నదివణజికు 
గర్వించుచుండు మన్న థుం జాగర్వమును వదలుకొనెను. 
వ్యా. తస్యా ఇతి అఆయతలేఖయో ర్దీర్ణ లేఖయోల_స్టస్యాః పార్వత్యా, 
భ్రుువోః సంబన్థినీ, శలాకయాజష్టానేన నిర్హి "లేవ, స్థితా యా కా న్తిర్లీలాదతురాం 
విలాససుభగాం తాం కాన్తిం వీక్యూనజ్లఃి, స్వచావసొన్షల్యేణ యో మదస్తం, 
ముమోచ, ఇతి సౌస్టర్యాతిళ యో క్రి 
సట యది చేతసి స్యాదసంళయం పర్వత రాజవు తైః, 
తం శళపాళం వప్రసమాత్యు కుర్యు రాగల ప్రియత్వం శిథిలంచమర్యః, 


40 కనూరస౦భ్‌ వము 


టీ, తిరళ్చా ౦=తిర్భగ్గంతువులకు, చేత సిజచి క్రమునందు, లజ్ఞా=నీగ్లు, స్యాద్యదిజ 
ఉన్న యెడల, అసంశయంజనిస్సం దేహముగా, పర్వత రాజపు త్ర్యాః=పార్వతీ దేవియొక్క, 
as శీశపాశం=కేశక లాపమును, (పృసమిత్యు=చూచి, చమర్య! = చమ 


పియకతష్టం = తోళలయందలి పీ ప్రతిని? శిథిలంజవిడిచిన దానిని గాను, 


oN 


కుర్యు[జ చేయును. 


ల తిర్యగ్దంతువు లకుంనాడ లజ్ఞాధ రాదు లున్న చో చమరీ 
మృగములు పార్వతీదేవియొక్క_ తలకట్టునుం జూచి మజీయు తమ 
తోశలయందలి సవరములయందలి ప్రేమ విడువకుండునా 1? నిగ్గు తెలి 
యనివి గావున తమతోశలయందు ప్రేమ నెడంబాయకుండినవి. 


వ్యా. లబ్జ్టేతి, = తిరళ్చాం తిర్యగ్టాతీనాం, చేశసి లజ్జా స్యాద్యది, సంఛశయాభావో 
2.సంశయమ్‌ - సంజేవో నా స్తీత్యర్థః. వర్వతరా జపుత్ర్యైః. కళా ర రతాద భ్‌ జన్‌' ఇతి 
జీన్‌, తం వ ప్రసిద్ధం, శేశపాశం శేశకలాషమ్‌. ని. “పాశః పక్షశ్చ వాస్తళ్చ కలా 
పార్థాః కఇాత్‌ వరి ఇత్యమరః, (పృసమోత్యు దృష్ట్వా, చమర్శో మృగీవిశేహో వాలాః 
క్రియా యాసా మితి వే బా వాల ఫీ ద్రీయా స్తాసాం భావో వాల ప్రీయక్యమ్‌ ప్రియ 
వాలత్వ మిత్యర్థః. ఆహి తాఇా Poe ద్వా పరని పాఠక. “త్వతలో ర్రుణవచనస్య'” 
ఇతి పుంవద్భావః. శిథిలం కుర్యుః, నిర్ణ జ్రాల్వై న్న శిథిలయ స్రీశ్యర్థఃః అకవీవ్యాత్ర నిర్గ 
జ్ఞర్వకరణహేతో రాద్యపాజే వాక్యార్థ ల్వే నోకా కావ్యలిజ్దా ఖ్యో౬ లంకారః, 
తదు క్షం-' హేతో ర్వాక్యపదార్థ ల్వే కావ్యలిజ్ఞముదాహృతమ్‌' ఇతి. 


సర్వోవమా ద్రవ్యనముచ్చయేన యథా ప్ర దేశం విని వేశి తేన, 
సా నిర్మిళా విళ్వసృృజాప్ర యత్నా బేకస్థసౌందర్యదిదృత యేవ. 49 


టీ, (మిక్కిలి చెప్పి వర్ణించుట చే *శేమివని సాజఆ పార్వతీ బేవి, విశ్వసృజా = 
బన్నాచే, వీకస్థసాందర్భదిద్రు, త్‌యేవ - నీకస్థ = ఒకచోటనున్న, సౌందర్య = అన్ని 
అందుల దిద్రుక్షయా ఇవ = చూూచుటయందలి కోరిక చేతనువల్కె ప్రయ 
త్నాల్‌ ౫వ (పయక్నమువలన, యథాప్ర జేశం = నియమింపంబడినన స్థలమున, విని వేళిలేన= 
జ. సరో్వోపమా, ద ద్రవ్యసముష్పయేన = సర్వ = సమ స్తమేగు, ఉపమా డద ద్రవ్య = 
పోలికవస్తు వులయొక్క, సముచ్చయేనంగుంప్రతో, నిరి తౌజనిరి,౦వఃబడెను, 


వథమసర్హ ము. 41 


తా. విస్తారము7గా జెప్పనేల? బ్ర బ హూదేవుడు చక్కనిప దార్థముల 
నొక్కె_డంనార్చి చూతుంగాక యనుదలఃవుతో నాయాస్థలములి కను 
గుణ్యముగా నాయావస్తువులనుంచి నిరి రించనోపు. లేకున్న సర్వ 
సౌందర్య మొశక్కెడనుండు టబ్బురమని తాత్పర్యము, (అనగా 
లోకములో నుపమానపదార్థముల నన్ని యవయవములు(బోలియుండు 
శాస్త్రమున జెప్పంబడినసౌందర్యము నామె ధరించెననుట.) 
వ్యా. సరోష్టపమేతీ,ా కిం బహునా, సా పార్వతీ, విశ్వసృృజా విధాత్రైక 
త్ర తిష్టతీ ల్యేకళ్థం - తన్య సౌన్టర్భస్య-నర్వవస్తుగ త్‌ స్యేత్యర్థః దిదృతయేవ, (ప్రయ 
ల శ్నోద్యశా వ్ర వ 3 కీమా ద్విని చేళి లేన స్థాప లేన, సర్వేహిముపమా ద్ర వ్యాణాం 
చద్దాగరవిద్దాద్యుపమానవస్తూ నాం - సముచ్చయేన సమాహారేణ నిర్మితా. దిద్భతయే 
వేతి ఫలో క్పేవా౭_దర్శనార్థి త్వాద్విశ్వనృజ ఇతి. 


తాం నారదః కామచరఃడాచిత్క_న్యాం కిల ప్రే తషపితుస్సమిో వే, 
సమాదిదే శౌ కవధూం భవిత్రీం ప్రేమా శరిరార్గవా రాం హరస్య. 


టీ, కామచరః = స్వేచ్భాసంచారియగు, నారదః=నారదు(డు, కదాొచిల్‌ =ఒక 
వ్వుడు, పితుః = తండ్రి, యగు హిమవంతునియొక్క_, సమో”పీ = నసమాపమందు, 
కన్యాం= వె పెండ్లి కాని, ee a ఆపార్వతీ దేవిని, వీవ్య = చూచి, ద్రేక్లూకిల= ప్రేమచేత 
నట్క, హరన్య = శివునియొక్క, శరీరార్థ హ రాం= దేవోర్థ భాగమును ైకొనుదానినిగా, 
ఏకవధూం = సవతులు లేనిదానిని గాను, భవి త్రీం = కాంగలదానినిగాా సమాదిదేళ ఇ 
చెప్పెను, 

తా. ఒకనాడు తండ్రియొద్దనున్న కన్యయగు పార్వతీదేవిని 
చూచి 'కామగమనము గలనారదుండు ప్రేమచేత పర మేశ్ళరుని 
యన్ధాంగమును పాందుననియు సవతులులేని కాప్రరముగలదియనియు 
చెస్పిను. 

వ్యా. తామితి,--కా మే చేచ్భయా.చర రీతి కామచరో, నారదః కదాచిత్‌ , 
పీరు ర్తి మవళ$. సమోెపీ, కన్యాం, తాం పార్వతీం ప్రేత్య: కిల కే నత్వన్యథా 
హరస్య స స్యార్థం వార తీశ్యర్గవారా “వారలే రనుద్యమనే౭ఒచ్‌” ఇక్యచ్ప్రక్యయః, 
శరీర స కరీరార్థవారాం, కులధురన్థరాదివ దవయవద్వారా సముదాయ 
విశేషకత్వాల్‌ సమాసః, ఆన్యథా త్వర్థస్య సమ ప్రవిభాగ వచనత్వా దర్ధళరీ శేతి 


42 కుమారసంభమవము 


స్యాత్‌, వకవధూ మన వర్నీ కాం భార్యామ్‌ “ఫూర్వకాలి = ఇ త్యాదినా సమాన।ః 
భవిత్రి, తీం భావినీం సమాది దేశ; వార స్యార్థాజ్ఞవోరి త్యేకవల్నీ భవిష్య త్రీ శ్యాదిష్ట 
వానీత్యర్థ రిం 
గురుః ప్ర గ శే ఒ౬వివయస్యతో ౭ స్యా_స్ట సనా నివృతౌన్యవ రాఖలాపః, 
బుతేక్టాశానోర్న పామై న పూతమర్హ _స్తీలేజాంస్యప రాణివావ్యమ్‌. 
ట్రీ, గురుః=కం డ్రి యగుహిమవంతు(డు, అత$=ఇందువలన చే అస్యాః= ఈమెకు, 
పగల్ళే అపి వయసీ=నిండుయావనమందునై తము, నివృ త్తాన్యవరాభ్గిలాప! _ నివృ త్త= 
విడువబడిన, అన్యవర = ఇతరవరునియందలి, అభిలాషః = కోరికగలవాం డై, తస్థైజు 
ఉండెను, హి=ఐఅది యుక్త మేగదా, మంత ఈృవూతం = మంత్ర ములచే వవిత తృమేగు, 
హవ్యం=ఆహుతిని, కృశానోః జనతన... ఈ వ య శేరాంసి= 
తేజస్సులు, నార్హ్మంతి = (హుతముగాంజేయుటకు) తగవు, 
తా. అరం ముకక వయస్సువచ్చినను వరుని పాిమవంతుండు 
చూడకుండెను. మంత త్ర పూతమగు హోమ, ద ద, వమునుభార్చి యగ్ని 
హే తునికి యర్ష ర తయున్నట్లు పార్వతీ చేవిన్‌ కొనుట కీళ్వరునిశే 
యర్హ్హ వ 
వ్యా. గురురిలి. గురుః పితా, ని, “గురూ గీవ్పతిపిత్రాద్యోకి ఇత్యమరః, 
అతో నారదవచనా జ్ఞేతోరస్యాః పార్వ తాః, పృగళ్ళే వయ స్భృవీ యౌావనే న 
త్యపి, నివృత్తో-2న్యస్మిక్‌ వశే జామాతర్భభిలాషో యస్య స తథోక్షః సన్‌, ని 
'వరోనా రూవపజామా త ఇతి వైజయ స్రీ, తస్థౌ - వరాన్హరం నాన్విష్ట వానిత్యర్థ 8, 
నను కుతో౭సౌొ నిర్బన్గ న అవా---బుతఖ) తి, pe మె నె )ః ఫూొతం తట ర 
హూయత ఇతి వావ్యమాజ్యాదికం, కృశానోః పావశాద్భ తే కృశానుం వినా 
“ఆన్యారాదిత. Ss దిత్యాదినా పష్పామో. అవరాణి తేజాంసీ నువర్లాదీని, నార్హన్తి 
నభజ స్తీళ్యర్థక. ఈశ్వ రాదన్యస్య తద్యోగ్యస్యాభావాదు పేతేతి భావః, 
లత న హీ బేవను ది ద్రిస్సుతాంప్ర ప తిగ్రాహయితుం శ్ర్‌థాక, 
అభ్యర్థనాభజ్ఞభ యేన సాధుర్తాధ్యస్థ్యమిశ్చే * ప్ఫావలమ్బతే= శే ర్‌ి 
అవ. అటులైన పరమేశ్వరునే పిలచి యిచ్చునుగాక యనగా చెప్పు 
చున్నాడు. 
టీ, ఆ ద్రి$=ఐహీమవంతుందు, అయాచి తారం=అడుగని, దేవం = ళివునింగూర్చి, 
నుతొం = కుమారిరను;,  (గ్రాహయితుం = స్వీకరింపంజేయుటక్కు న శశాక = సమ 
రుండుకాం డాయెను. '(అది యుక్ష మేకద్భ్చా సాధుః = సత్పురుషుడు, అభ్యర్థనా 
భ్రంగధయేన ౬ అభ్యర్థ నాజ ప్రార్థనయొక్క-, భంగజ వై ఫల్యతచేనగు, భయేన = ్‌య 


8 


చఛథమసర్ష ము 48 


ముచే, ఇ స్వే, అశే౭కీ = ఇష్ట కార్యమునం దును, మాధ్యస్థ నం = ఉదాసీనత్వమును, 
అవలంబ తే = వహించుచున్నా డు. 
తా. ఈళ్వరుం డడుగనిది తానె యిచ్చెదనన్న చో శివుం డంగీక 
రించండేమో యని తనస్రార్థన వ్యర్భమగునని సంశయించి యూరకొొ నెను, 
గొప్పవార లస్ట మెనదాసవీషయములోకూ డా ప్రార్థనం జేయ గా వ్యర్థ 
మగునని జంకి 'యూరకుందురు. 
అవ. కర్ణి తమేవాహూయ దీయశతా మి త్యాశచాాావా.-- 
వ్యా. అయాచి తారమితి. అద్రి, వ్ర మవానయాచి తారమయా చమానం, దేవ 
దేవం మహాబేవం,నుతాం పార్వతీం, గ్రావాయితుం స్వయ మాహూయ పరిగ్రావా 
యికుం, న శశాక నోక్సహ తథా హి, సాధుః సజ్జన. “సాధు ర్వార్థుషి శే వారా 
సజ్జనే వాభ్గిధేయవళ్‌ ” ఇతి విశ్వః, ను. నాభజ్దభయేన యాచ్ఞావై వైఫల్యఫీశ్యా, ఇస్తే 
ఒప్యళే విషయే, మాధ్యస్థ మా దాసీన్యమపేలమృ శే, 
యడైవ వూర్వే జననే శరీరం సా దతరోషాత్పుదతీ ససర్హ, 
తదా,ప పృభ్ళ ల్యేవవిము క క్షసజ్దః పతిః పకూనామపరిగ వూ భూత్‌, 
అవ. హిమవంతు.6 డూరకొనక యుపాయమును యోజించుచుంటడెనని వ్రస్తావన 
చేయుచున్నాడు. 
టీ, నుదతీ = మంచిలతణములుగల దంళముల:గల పార్వతీ దేవి, ఫూ ర్వేజన నే= 
(క్రిందటిజన్మ యందు, (ఫూర్వం = దమునికూంతురుగా నున్నవ్వుడు, జ్వల నేజయోగాగ్ని 
యందు అని పాఠాంఠరము) యదావీవ = ఎప్పుడు, దతరోషాల్‌ = దక్ఫునియందలి 
కోవముచే, శరీరంజ బేహూమును, ససర్జజవిడివెనో, తదాపృభ్ళృ క్యేవ = అది మొదలుకొ నే, 
వళూనాంవతిః = శివుడు విముక్తసంగ; = విడువంబడినవిషయాభిలాషగలవాం డై, 
అపరిగ్రవాః = భార్యలేనివాండుగా, అభూల్‌ =ఆయెను. 
తా. హిమంతుం డ ట్లూరకొనలేదు. మజీయొకయుపామును 
యోజించెను అని చెప్పుటకు ప్రస్తావనం జేయుచున్నాండు,. దమోధ్య 
రమున కోవముచే సతీదేవి యెప్పుడు చదేవామువదలెనో అది మొదలు 
పర మేళ్వరుండు విషయాభిలాష విడిచి యితర స్త్రేయందు వాంఛ లేక 
యుండేను 
అవ. నచ తక్షైవ స్థితః - కింతూపాయానన్తరం చి న్తితవానితి వక్తుం వస్తాతి- 
వ్యా యచేతి...కోభనా దన్తా యస్యాః సా నుదత్సీ “వయసి దన్హస్యదళ్ళ?” 
ఇతి దత్రా దేశః. 'ఉగికళ్ళ్చి ఇతి జీవ్‌. సా పార్వతీ, పూర్వే జనే వూర్వసి ష్టాన్మని 


44 కువమవూరస౦భవము 


“ఫూర్వాదిభ్యో నవభ్యోవా” ఇతి స్మ్‌న్నా చేళవికల్పః. “పూర్వం జ్వలనే' ఇతి పారే- 
ఫూర్వం దాశూయణీ ల్వే న జ్వలనే యోగాగ్నా, యదా యస్మీ క్‌ కాలే, దతరోషా 
చృరీరం జేవాం, ససర్జ తత్యాజ, తదావభ్ళ లేవ తదా జ్యేవ యథా తథా, 
పశూనాం వతిః శివో విము క్షసబ్లః త్యక్త విషయాసజ్దః నక, అపర్శిగ వో౭_వల్నీ 
వ ౧ జాలి ౧ 
జ జ జ్‌ tis 
కోఒభూల్‌ - స్త్రగన్తరం న పరిజగ్రా హేక్యర్థక ని. వర్నీవరిజనా దానమూల 
శాపాః పరిగృవోఃి ఇశక్యమరః, 
- వలీ లి జ అధ వళ 
స కృత్తివాసా స్తవనే యతాళ్ళా గజాపవాహోవీత దేవదారు, 
వస్థంహిమా ద్రేర్మ ఎ్రగనాభిగంధి కిష్చోత్క_(ణత్కి న్న రమధ్యు వాస. 
టీ, కృత్తివాసాః = చర్మమే వస ముగాంగలయట్టియు, యతాళ్తా = నియత 
మగు చి త్తముగలయట్టియు, సం ఆయీళశ్వరుండు, తవసే = కపస్సుకొ అకు, గంగా 
చ వాహోశ్నీత దేవదారు. 0గావ, వావాజగంగ్యాప్ర వావాము వేశ్య ఉతీత=కడవంబడిన, 
'జేవదారు = దేవదారువృతీములుగలయట్టియు, మృగచాభిగంధి ఇ కస్తూరిపరిమళము 
గలదియును, కణతి్కి న్న రంజగానము చేయుచున్న కిన్న రులుగల, కించిత్‌ =అనిర్వాచ్య 
మగు, హిమాద్రే,ః = హీమవత్సర్వతముయొక్క, ప్ర ప్రస్థం = చరియను, అధ్యువాస ఆ 
ఫొంచెను. 
తా, చర్తాంబరధరుం డగు నీశ్వరుండు గంగాప వాహముచే 
తడపంబడుచుండు దేవదారువృత్షీములు గలదియును కస్తూరివరిమళ 
ములుగలదియు కిన్నర గానము గలదియునగు నొక్క_చరియయందు తవ 
స్సుకొజకు గవార్చుం డెను. 
వ్యాస ఇతి, కృతి లివాసా శ్చర్థామృరః, ని, 'అజినం చర ర్యకృత్తి లిః స్రీ" ఇళ్య 
మరక, యతాశత్ళి నియతేచిత్త$, సః పశుపతి స్తపసే కపో౭ర్భం, గడ్చొ వ్రవా హూ 
ణోక్రీ తాః సిక్తా - చేవదారవో యస్మిం స్త తథో క్షమ్‌, మృగనాభి౫న్థి కస్తూరీమృగ 
సంచారా దితి భావః. ని, “మృగచనాభి ర్య ్ఫగమదః కస్తూరీ చాభ కోకిలమ్‌” ఇత్యమరః' 
క్షణనో గాయ న్హ8ఎకిన్నరా యసీం స్తల్‌ తథోక్తమ్‌, కిలో త్కి మపి, హిమాద్రేఃి 
ప్రస్థం సాను మధ్యువాస - కుత్ర, ee స్థ ఉవా సే సే త్యర్థః. 'ఉపాన్వ ధ్యాజ్వసః, 
ఇత్యాధారణస్య క ర్త త్వమ్‌. ' త్రహ్టోర్రీ సి సానుమానయోకి” ఇక్యేమరః, 
గణా న మేరు ప్రసవావతంసా - భూర్చత్వచః స్పర్శవతీర్ల థానాః, 
జా యా 
మనళ్ళ్శిలావిచ్చురితా నిషేదుశైై లేయనస్ధెషు శిలాత లేషు. ర్‌ర్‌ 
టీ, గణాకఇప్రమధథులు, న మేరు ప్ర,సవావతంసాః ఇ సురపొన్నపూవులు శేఖర 
ముగాంగలవారును, స్పర్శవతీః జ మృదువగు, భూర్జత్వచః = భుజవ త్‌ వట్టుబట్టలను, 


పవథమసర్ద ము. 45 


దధానా! = ధరించువొరును, మనళ్శిలావిచ్చురి తాః = మణికిలచే శూయంబడినవారును, 
కై లేయన ద్ధేము = శిలాజిత్తుల చేవ్యా ప్మమెన, శిలాతలేము = జాతి ప్ర చేశములయందు. 
నిషేదుః=కూరు చుండిరి. 


తా. ప్రమథులు సురపొన్నవూలను ధరించి భుజష త్ర వట్టలను 
పట్టుబట్టలను కట్టుకొని మనళ్ళ్శిల వూనికొని శిలాజిత్తు శృమ్ముకొనియున్న 
తాలిబండల వై ( గూర్చుండిరి, 


వ్యా. గణా ఇతి గణాః ప్రమథగణాక ని, “గణాః వమథసంఖ్యాఘాః” 
ఇతి వైజయ స్తీ. న మేరుప్రసవావతంసాః సురపున్నాగకుసుమశేఖరాః, ని “న మేరుః 
నురపున్నాగళి ఇతి విశ్వః. స్పర్శవతీః సుఖస్పర్శాః, మృద్వీరిత్యర్థ 8. (ప్రశంసాయాం 
మతుప్‌. భూర్ణత్వచో భూర్జవల్క_లాని, దధానాః వసానా ఇక్యర్థ మనళ్ళ్శిలాఖ్ళి 
న్ఞైౌతువిశేషెర్విచ్చురి తా అనులిప్తాశ్చు సన్నః, శిలాయాం భవం 3 లేయమ్‌ = గర్భావధి 
విశేష? శిలాయాః. 'త్తుళ్యో ఢక్‌” ఇతి భవాశే ఢక్‌. ని. “శిలాజతు చ శె లేయమ్‌” 
ఇతి యాదవ$ లేన నద్ధేష వ్యాపేషు, ళిలాతలేషు నిషేదు? ఉపవివిశురిత్యర్థ కిం 


తుషోరసళ్షాతశిలాః ఖు రాగై /స్సమున్ల్‌ ఖక దర్చకలః కకుద్ధాక్‌ , 
దృష్టః కథఖ్చి ద్దవయైర్వివిగ్నై రసోఢనింహధ్యనిరున్నసాద. 56 


టీ, తుహిరసంఘాతళిలా! = మంచుగుంచనెడుజాలను, ఖురార్చ్రైః = గొరిజల 
యొక్క మొనలతో, సముల్లి ఖత వ్వుచు, దర్పకలః=నదము చే నవ్య క్షమధురధ్వని 
కలదై, వివిగ్నః=భయంబడిన, గవయెః = గవయమృగముల చే, కథంచిల్‌ = అతికష్ట 
ముగా, దృష్టః=చూడంబడిన బై, కకుద్ధాక్‌ = (ఈశ్వరుని వృషభము, అసోఢసీంవా 
ధ్వనిః=సహింపళక్యము కాని సింహధ్వనిగలదియై, ఊన్న నాదజగట్టిగా ఆఅంశెవై వెను. 


తా. ఈశ్య్వరునివాహనమగు నెద్దు తనడెక్క_లతో చేరిన మంచు 
గడ్డలనుత్రవుష్షచు భయముచే గవయములను మృగములుతనను. 
జూచుచుండయగా నోర్వనిసింగ ంపురవముగలడియై మదముచే అం 
వై చెను 

వ్యా. తుషా నేతి, తుషూారసంఘాతా హిమభునా స్త వీవ శీలా స్తాః ఖురా 
యి సముల్లి ఖక్‌ విదారయక , దర్చేణ = కలో మధురధ్వనిర్భస్య స దర్పకలో, 
వివికైన్నర్భీ తే ర్షవయై ర్టో సదృళమృగవిశే పై, కథంచిత్‌ కృచ్ళ్రేణ, - దృష్టః; కకుద 


46 కుమారసం౦ంభవము 


మస్యా స్త్రీ వీని కకుద్యాక్‌ వృషభో, 2ఒసోఢ?-సింపశ నాం ధ్వని లేన స సీంవాధ్వనిమసవా 
మాన! సకొ, ఉన్ననావోవై ఎ) ర్ననాద = జగ ర్టేత్యర్థః. స్వభావో క్రి రలంకార$. తదు 
కమ్‌. “స్వభావో_క్షిరసౌ చారు యథావద్వనస్తువర్ణనమ్‌' ఇతి, 


తత్రాగ్ని మా థా యసమిత్సమిద్ధంస్వ మేవమూ ర్ల నరమప్రమూ రిం, 
స్వయంవిథాతా తవసః ఫలానాం శేనావీ కామేన తపళ్చచార. ర్‌? 
టీ, శవనః = తవస్సుయొక్క_, ఫలానాం = ఫలములగు నింద, త్వాదులకు, 
సయం ఆ” చే, విధా తౌజనిరాతయగు, అష్టమూూర్డి? = ఈశ్వరుండు, త్యత్ర=ఆచరియ 
యందు, న్వ మేవమూ_ర్ట్య న్గరం = తనదేయగు రూపొంతరమును, సమిద్భిఃజనమిధల చే, 
సమీద్ధంజ వ కాళించుచున్న, i = అగ్నిని, ఆధాయ = (స్కతిష్థావ వనం జేసీ, శకేనావీ 
కా మేనజవీదియోకోరిక చే, కవ=తవస్సును, చచార=ఆచరించెను. 
తా. అన్నికో re పర మేశ్వరుండు అహ్టమూ ర్తులలో 
నొకమూ_ర్రియగు నగ్నియను తనయందె చిదుగులు మున్నగునవి వేసి 
మంట చేనినయన్నిని స్ట స్థాపించి యేమో కోక్కె_చే నీళ్వరుండు తపస్సుం 
నెను. (అష్టమూ ర్తలు) భూమి నిప్పు నీరు గాలి ఆకసము సూర్యుండు 
చంద్రుండు సోమయాజి ఈయెనిమిపి యష్టమూ రులు ఈశ్వరునికి రూప 
ములు) 
వ్యా. రల్రేతి.-- తపసః ఫలానా మిన్ద) త్వాదీ నాం, సయం, విధాతొ జనయి 
తా_దా కేక్యర్థః. అపా మూర్తయో యస్య నో2ఒష్టమూ ర్షిరీశ్వరః. 'భూతార్క_ 
చన్రయక్యానో మూ ర్థయోజష్టైప కీ రతాః” ఇతి త సత్ర, వ్రస్థే స్వం స్వకీయ మేవ, 
మూర నరం మూర్తి భేదం, సమిష్ళః సమిద్ధం దీపిక వ మగ్నిమాధాయ  ప్రతిష్థావ్య, 
శేనాపి కామేన కయాపీ ఫలకామనయా - తవళ్చచార చశ్రే, వి, “ప్రయోజన మను 
ద్దిశ్ళ న మన్దో2.పీ పృవర్తశే' ఇతి న్యాయాల్‌ క కమ్‌ -తేస్యావా ప్ప పసమస్త 
శ్‌ శనావీత్యుక్త కమ్‌. 


అనర్ల ర్హ్టమ్మర్ద్రణ త మద్రినాథః స్వర్లాక hes తు అ, 
ఆళాధనాయాస్య సథీస మేతాం సమాది దేళ పృయతాం తనూజామ్‌. 


టీ, అద్రి నాథః = హిమవంకుండు, అనర్భ్య్యం = అమూల్య మైనట్టియు, స్వర్లై 
కసాంజ దేవతలకు, అర్చితంజపొజ్యుండైనట్టియు, తంజఅయీళ్వరుని, అన్ష్యేణజవూజ 
కొఆకగుజలముచే, అర్బ్చయిత్వా జ ఫవూజించి, అస్య = ఈయిళ్వరునియొక్క_, ఆరాధ 
నాయ = పూూజకొజకు, సఖీసమేతాం = (జయవిజయలనెడు నఖులతోంగూడినది 


వ్రథమసర్జ ము, 47 


యును, ప్రయతా౦ = నియమనంతురాలునునగు, తనూజా౦జ=కుమారితను, సమాది చేళ = 
ఆజ్లాపీంచెను. ' 
బ్గా 


తా. దేవతలచే వూజింపబడు మహిమగల యీళ్యోరుని హిమ 
వంతుడు తాను ఫూజించి ఆయననేవకొటకై చెలిక శ్రెలతో కూడి 
యున్న తనకుమారితయగు పార్వతీ దేవిని నియమిం చెను. 
వ్యా. అనర్హ ర్స్యమితి.--- అదీ ణాం నాథో౭ ది నాథో హిమవాక్‌ , అర్షం 
మూల్యమర్హ రీశ్యర్ణ్‌ సక ని 'మూళ్యే ఫూజావిధావర ర కేఇశ్యమరః. “దణ్తాదిభ్యోయఃి 
ఇతి యపృత్యయః. అర్థ న భవతీ క్యనర్ణ వస్త అ ర్స్‌ - అమూల్య మిత్యర్థ 8 
స్వర్ల - గ స్థానం - యేషాం తేషాం - స్వర్తాకసాం చేవానామర్చితమ్‌ జేవైః 
ఫూజ్యమాన మిల్యేర్థ 8. “'మతిబుద్ధిపూజా శ్లేభ్య శ్చి ఇతి వర్తమానే శక్తః 'క్తస్యచ వర్త 
మాచే” ఇతి ప షష్టీ, శమాశ్వర నే నా పూజార్థోదశేన 'పాదార్థ్య్యాభ్యాం చి ఇతి 
యక్ప్రక్యయః. ని “షట్‌ తు త్రి ప్వర్ధ్స మర్ణ పాద్యం పాదాయ వారిణి ఇత్య 
మరః, అర్బయిత్వా, ఫూజయిశాన్ట2. శ్యశ్వరస్య న సఖీభ్యాం జయావిజ 
యాభ్యాం-సమేతాం, పవయతాం నియశాం, తనూజూ౦ నుతొం, సమాది దేశాజ్ఞాప 
యామాస, | 
ప్రత్యర్థి భూ తొమవి తాంసమా ఛేశుశ్రూపమాణాంగిరిశో=ను మేనే, 
వికార "పేతౌౌ సతి వి శ్రీ య చే త అనే వ్రేతాంసనీ తవవ ధీరాః 59 


టీ, గరిశః = శివుండు, సమాథేః = యోగమునకు, ప్రత్యర్థిభూ తాంఅపి= ప్ర తి 
పకురాలైనను, శు Sass తాం=ఆ పార్వతీ దేవిని అను మే చేజ 
అంగీకరించెను. వికారహేతేెసతి = మనళ్చలనమునకుం గారణముండంగా, యేషాం = 
ఎవరియొక్కు, వేతాంసి=చిత్తములు, నవిక్రియం లే = వీకారమునుబోందవో, తేనీవ= 
వారే, ధీరాః=దృఢచి త్తముగలవారు. 

తా. వకారణముచే తపోభ ంగముక లుగునో అట్టివదార్థ మున్న 
ప్పుడే దృఢముగా నుండవలయును. అట్టివాండే ధీరుడు. కావుననే 
§ తికూలురా లే పస్సునకు ఐనను పార్వతనేవకీయ నంగీకరిం చెను. 

వ్యా. ప్రక్యర్థీతిగిరిళః శివం, సమాభే$,, ష వరి భూతాం ప చతిపతభూతా 
మపి, సుప్సు పేలి సమాసఃశ్రోతుమిచ్చ సీం తలల. జ న్‌ నీవకాహి 


\ 
సేవ్యే ద కర్ణా భవన్తి ఇచ్చానే సన్స)త్యయః, 'క్లారుక్క ఎద్భుశాంననః ఇత్యా 


శూ 


49 కుమారసం౦ంభవము 


త 'చేపదక్‌ తొంపార్వతీమనుమేనేఒజ్లీచకార _ నృప్ప తిషిద్ధవా నిఠ్యభి. ప్రాయః. 
నై తావతా థీరస్య కళ్చిద్వికార ఇ త్యాశయః, ధిరక్వ మే వార్థా నరన్యాసే aa 
వికాలేతి.---వికారస్య పృ వక లే రన్యథాత్వన్య - పేతె స్రీనన్ని ఛా నాది శారణే, 
నతి విద్భమాచే౭.పీ, హ్‌ చేతాంసీ, నవ్మిక్సియన్తే న వికృతిం pe త వవదధ్గీరాః. 
“విక్రియ చే. ఇతి కర్మ ణి లట్‌. 

అవచితబలిపుష్పా వేదిస సమ్హార్తద మా 

నియమవిధిజలానాం బర్హామోం చోవ నేత్ర తీ, 

గిరశముపచచార ప్రత్యహం సా సుశేశీ 

నియమితపరి ఖేదా తచ్చిరళో ఎన్ష)పాటె * 60 

ఇతి శ్రీ కాళిదాసకృతె కుమారసంభ వే ప్రథమస్పర్దః. 


అవ, శుశ్రూష యెట్టుగా చేయుచున్న దో చెవ్వుచున్నా (దు. 


టీ, నుళేకీ=సొంపైన తల వెండ్రు,కలుగల, సాజ పార్వతీ దేవి అవచితబలిపుష్పాజ 
కోయంబడిన శూజాకునుమములుగ లదియు, వేదిసమ్తూర్ల దకూ = నియమవేదిక నూడ్చుట 
యందు శక్తురాలును, నియమవిధిజలానాం = ని త్యానుష్థానమున తై న నీళ్ళయొక్క్యు, 
బ ర్లిమోం=బ క్రి స్సులయొక్కయు, ఉపచే త్రీ = తెచ్చునదియు, తచ్చిరళ్చం దృ పాదెః= 
యాశ్వరునితలయం దున్న చంద్రు నికిరణముల చే, నియమితవరిఖీదా = అడంచంబడిన 
యాయాసముగలదియై, ప్రత్యహం = వ్రృతిరోజును, గిరిశం = శివుని ఉవచచారజ 
సేవించెను. 

తా. ఆపార్వతీబేవి పూజాకుసుమములను అెచ్చుచు నియమ 
వేదికను తుడుచుచు అనుష్టానమునకు నీళ్లు దర్భ అెచ్చియిచ్చుచు ప్రతి 
దినము శివుని నేవించుచుండంగా యీళ్వరుని తలవై నున్న చంద్రకళ 
యీ మెయొక్క_ శ్రమ నివారణ చేయు చుండును. 

ఇది కుమారసంభవ మవో కావ్యమున 


మొదటిసర్ల ము ముగినెను. 


అవ, శుశ్రూహో వ, కార మేవాహ,--- 

వ్యా. అవచిలేతి.---సుశేశీ శోభనమూర్థజా 'స్వాజ్ణా చ్చోపసర్టనా దసంయో 
నోవధాల్‌ * ఇతి జీప్‌. సా పార్వత్యవచి తాని లూనాని . బలిపుహ్పాణి ఫూజూకుసు 
మాని - యయా సా, వేచే గ్నియమ వేది కాయాః.నంమా్లే సంమార్జ చే_దమా, నియమ 


వథమసర్హము. 49 


వి భేర్నిత్యకర్థానుష్టానస్య - యాని జలాని తేషాం, బర్జ్మిహోం కుకానాం, చోపచీత్ర్యా 
నేత్రీ నతీ, తస్య గిరిళస్య - శిరసి-చన్దస్య - పొదైరళ్లి భః, ని. “పాదా రళ్ళ వీక్లీ J 
తుర్భాంళాఃి ఇత్యమరః. నియమికపరిఖేదా నివ _ర్రితపరి శమానక్యవాన్యవాని (ప్రత్య 
హామ్‌. “అవ్యయం విభ క్తి సమీప సమృద్ధి. ఇత్యాదినా యథా స్థేఒవ్యయాభావః. 
“నఫుంస కాదన్యతర స్యామ్‌” ఇత్యచ్చత్యయః. గిరశమువచచార శు శ్రూ,హెఖ్బుత్రే న 
ఇతి శ్రీమహామవో పొధ్యాయ కోలాచల మల్టి నాథసూరివిరచితయా 
సంజీవనీసమాఖ్యయా వ్యాఖ్యయా స మేతః 


శీ కాలిదాసనక ఎల ' కుమారసంభ వే మహాకావ్యే - ఉమోశ్చ్పల్సిర్నామ 


ప్రథమః సర్గ రిం 


శ్రీరస్తు 
కుమవూరస౦భవము 
ద్వితీయసర్లము. 


తసి ౯ విప్పకృతాః కాలే తారశేణ దివౌకసః, 
తురాసాహం పురోభాయ ఛామ స్వాయమ్భువం యయుః, శ 
టీ, తస కొకాలే = పార్వతీ బేవి యిీళ్వరుని సేవించుకాలమందు, తారశేణణ 
తారకాసురుని చే, విప్పక్ళతాః = వీడితులరగు, దివౌకసః = దేవతలు తురాసావహాం౦ం= 
ఇంద్రుని, పురోథాయ ఇ ముందుంచుకొని, స్వాయంభువం ధామ = ర్రవాస్థానమగు 
సత్యలోక ముంగూర్చి, యయుః = పోయిరిం 
తా. ఈశ్వరునికి పార్గతీదేవి నేవనేయుకాలముననే తారకా 
సురునిచే నోడిపోయినదేవత లింద్రునితో సత్యలోకమునకుం బోయిరి. 


వ్యా. తస్మిన్నితిలాతస్మి ౯ కాలే పార్వతీకుక్రూ,మాకాలే, తారశేణ తారక 
నామ్నా వజ్రణఖపు శే ఆ శేనచిదనునేణ, విప్పక్ళృతా ఊపఫ్థుతా, దివమోకః స్థానం 
యేషాం తే దివౌకసో చేవాః. ని. “దివం స్వళ్లే= న్హరిశే చి ఇతి విశ్వః. ద్యారోక ఇతి 
పక్షే పృపోదరాది క్వాల్‌ సాధు$, తురం త్వరితం సావాయత్యభ్గిభవతీతి తురాషాట్‌ - 
సాహయలేశ్చొరాదికాత్‌ క్వివ్‌ 'నహివృతివృషి" ఇత్యాదినా ఫూర్వపదస్య దీర్గ 8+ 
వకృతిగ హో ప్రాతిప దికస్యావీ గ్ర వాణాల్‌ - ముస్ధబోధకారస్తు తురాళబ్ద ప న్త 
ఇక్యాచశ్లే - తం తురాసాహం క్షి ఆజాదిము సాడ్‌ రూవత్వాభావాల్‌. 
హః సాడః సి ఇతి షత్వం న భవతి. పురోథాయ పురస్కృత్య, న్వయంభువో 
బ్రవాణ ఇదం స్వ్వాయంభువమ్‌ సంజ్ఞావూర్వకవిధేరనిత్య త్వాత్‌ “ఓ ర్లుణఃి ఇతి 
గుణో న. ధామ స్థానం యయుః ద్రవాలోకం జగ్గు రిత్యర్థః 
స ప 9వ పరిమ్లూనముఖ శ్రి యామ్‌, 
జ ఆటో 
సరసాం సు_ప్పపద్దానాం స్రాతర్డి ధితిమా నివ. 2 
టీ, పరిన్లూనముఖ, శ్రి యాం జ వాడినమోముకళగల, తేషాం = ఆదేవతఠలకు, 


వో = బ్రహ్మదేవుడు, సుష్దపద్భాగాం = ముకుళించినపద్మములుగల, సరసాం = 


©, VY 


ద్భితీయ స సర్ష ము ర్‌] 


కొలంకులకు, ప్రాతః = ఉదయ కాలమున, దీధితిమానివ = సూర్యుడో యన, ఆనిర 
భూల్‌ = వశ్యతీమాయొను. 


తా. ముకుళించిన పద్మములుగల కొలంకుల కుదయ కాలమున 
ఆ ఆ 
సూర్యుండువలె వాడినమోములు గ లదేవతలకు బ్రహ వత్యమ్‌ 
మయ్యెను. 
వ్యా. చేషామితి.పరిన్లూనా పరిశ్షీణా - ముఖ శ్రీర్యు ఖకాన్తి ల్యేహం 
తథో కానాం తేషాం దేవానాం, బ్రవ్లోః నుప _ప్రవద్ధానాం ముకుళి తౌరవిన్దానాం, 
సరసాం ప్రాత, దీధితిమాకొ సూర్య ఇవ, అవిరభూల్‌ వకాళోఒభా దిత్యర్థ 8. నిం 
'వశాశేస్రే పాదురావి; స్యాత్‌ ” ఇక్యమరః. నూర్యోపమా ఛేన తేషాం వ్లూనివారేణక్వం 
నూచికమ్‌, "అ త్రోకమాలంకారః. తల త్‌ణం తు. “స్వతస్తి బ్దేన భిచ్నేన స సమ తేన చ 
+ య @ హా్టీ 
ధర్మ తు సామ్య pO వర్జ్యస్య వాచ్యం చే జేకదోవమా” ఇరగి. 
అథ సర్వస్య థాతారం తే సర్వే సస్వతోముఖమ్‌, 
ఇనాం A ఆనతి 
వాగీశం వాగ్భర శ్థ్యాభిః వణిపతొో్యపతస్థి శే. 8 
టీ, అధ = అగుపడినపీముట, 'తేసల్వే = ఆదేవకలందరు, సర్వతోముఖం = 
నాలుగుదిశలయం దును మోములుగలయట్టి యు, వాగీశం ఇ విద్యలకుదొరయును, 
సర్వస్యజలోక మునకు, ఛాతారం = నిరాతయు నగ్నుబ్బహాను, (వ,ణిపళ్య=నమస్క-రించి, 
ఆర్భాఖిః=జఅర్జయు _క్తములగు, వాగ్మి!=పలుకుల చే, ఉపకసి రే = నుతించిరి, 
థి ఠా థి 
తా. సర్వవిదన్భలకుం గారణు.డై. సమస్తలోకమునకు సృష్టికర్త 
యయి నాల్దుమోములు గ లవాండగు వేల్పును అర్థయుక్ష కము లగు 
మాటలతో దేవతలు నుతించిరి. (బ్రహ్మను జూచి దేవతలు కొని 
—ర్రీ 
యాడిరి.) 
వ్యాః ఆభేతి_అథావిర్భావాన న నరం, సర్వే "లే చేవాః. సర్వత? నమ నతో 
ముఖాని యస్య తం సర్వతోము ఖమ్‌ - చతురు మ్మ ఖమిక్యర్థః. వాచాం విద్యానా 
మోళం, సర్వస్య జగతో, ఛాతారం నప్తారం బ్రవ్వణం, ప్ర ణివత్య నమస్కృత్య, 
అర్థాదన పే తాభిరర్థ్యాభిః అర్థ యుశ్తాఫిత్యర్థః. క “ధర్మ భ్యర్థన్యాయాదన పేరే ఇతి 
యత్స్రక్యయః* వాగ్భి రుపతస్థిరే తుస్తువురిత్యర్థః, “ఉపాద్దేవ పూజా సంగతి 
కరణ మి త్ర కరణ వథిష్వితి వక్తవ్యమ్‌ ఇత్యార్మ 'ేవదమ్‌, 
జ్‌ 
నమశ్ర్రిమా_ర్హయే తుభ్యం ప్రౌక్సృ సై శేవలాత్త నే, 
గుణత్ర యవిభాగాయ పఠ్చాద్భేదము వేయు మే. 4 


ర్‌ల్లి నుువమూరస౦భవము 


అవ, వంద్రైండుళ్లోక ములవే స్తోత ము సేయుచున్నారు. 


టీ, (హేభగవకొ = ఓీభగవంతుండా!) సృష్టే! ప్రాక్‌ =మొదట, (నృష్టికంటె 
శేవలాత్య నే జ ఒకేస్వరూవముగలవాండవును, వళ్చాల్‌ జ వీమట్క, (సృష్టి వేళ) గుణ 
తృయవిభాగాయ-గుణ = సత్వరజ _స్తమోగుణములయొక్క, క విభా 
గాయ = భేద కారణుండ వ, భేదం = సృృష్ట్యాద్యు పాధిని, ఉెపేయుషే = పొందినవా". 
డవును, త్రిమూర్త ర్హయే=బి, హ్హ విష్ణు శివస్వరూపుండవునగు, తుభ్యం=నీకొ ఆకు, నమః = 

తా. సృష్టికిబూరమం దొక్క_(డవై సృష్టి పృసంగములో గుణ 
తృయమును విభజించి 'భేదముంబొందిన త్రిమ్నూ_ర్హిస్తరూపుండ వగు 
నీకు నమస్కారము. 

అవ. ద్వాదళభిః కోవై: స్తువ ని 


వ్యా. నమ ఇతిఎ--హేా భగవ న్నిత్య ధ్యావోర్య వ్యాఖ్యేయమ్‌ - సృ ప్రే చ 
ప్రాక్‌. 'అన్య్యారారే ఇత్యాదినా౭ల్బూ త్తరవదయో'గే వమా శేవలాతన వీక 
హా! వి. 'ఆత్తా వా ఇద మేకనీ వ్య ఆసీత్‌” ఇతి శు శుశతేః. ని. 'నిర్జీ లే 
శేవలమితి త్రి లిబ్దం శ్వేకక్ళక్స యో ఇత్యమరః, కా సృష్టి ప్రవృత్తి రికాలే, 
వభబ్య తేజ. చేరి విభాగ. గుణానాం నత్తాదీనాం _ త్రయ చేపవిసాసో యస్య 
తన్నె ని. “గుణాః సత్త్వం రజ స్తమక" ఇక్యమరః. ఛేదము పాధిక్‌ - నష్ట ష్ట్ర శ్వాదిక 
మిత్యర్థ 8 * ఉపేయు షే ప్రావ్హవతే. 'ఉపేయివా ననాళ్వా కు శ్చ ఇతి 
నిపొతః. అత వవ, త్రి మూర్తయే గప మ రుద్ర, రూపీణో, తుభ్యం నమః. “నమః 
సృ్పస్తి ఇత్యాదినా చతుర్ధి, ఉక్తం చ - “నమో చరబోజుషే సృషా, స్థిత సత్త్వ 
మయాయ చ, తమోరూపాయ సంహారే త్రిరూపాయ స్వయంభు వే ఇతి, 

యద మోఘమపామ న్సరు_ప్తం జ త్వయా, 
అతళ్చరాచరం విశ్వం ప్రభవ_స్తస్య గీయనే. రీ 
టీ. అజజజన్మ రహితుండా ! అపొంజనీళ్ల యొక్క, అంతః = లోపున, త్వయాజ 
స్‌బే, అ మోఘంజ=సార్థ కమగు, యత్‌ బీజం = నీవిత్తు ఊఉ ప్తం = చేయంబడినదో, అత$= 
ఆబీజమునుండి, చరాచరంజజంగమస్థావరాత్మ కంబగు, విశ్వం = ప్రృవంచము, (జాకంజ 
పుట్టెను కస్య=ఆ పృపంచమునకు, ప్ర, టం. కారణ 'మెనవాండవుగా, గీయసే = కొని 
యాడంబడుచున్నా వు. 
తా. ఓ భగవంతుడా! నీచే జలములయందుంచంబడిన వీర 
ముచే చరాచరాత్త క ప్రపంచము కలిగెను. కావుననే ప్రపంచమునకు 
గారణుండవని జనులచే నుతింవంబడుచుంటివి. 


దిగ తీయస రము. క్‌ి 


వ్యా. యదితి. న జాయక ఇత్యజః - హే అజ అపార జలానామన్త 
_స్వయా యద మోఘుమవన్గ్యం, బీజం వీర్యము ప్పం నికీ ప్పన్‌. “ముక్తమి” ఇతి పాళే 
విసృష్టమిళ్యర్థ 8. ని, 'శ్ముకృం శేబో శేశనీ చ బీజవీ క్యేస్టి) యాణి చి ఇక్యమరః 
అత సే బీజా చ్చరాచరం స్థావరబస్తమాక్క, కమ్‌, సమాహాే ద్వం ద్రైకవద్భావః. విశ్వం 
జగల్‌, ఉత్పన్న మితి శేషః. తస్య విశ్వస్య, వ,సవత్యస్తాదితి స్క భవః కారణం, 
గీయ సే, 'అదళ్చరాచరం విశ్వం (ప్రసవ స్తస్య గయే” ఇతి పాశే-అద్‌ ఇదం-చరాచరం 
విశ్వం - తస్య బీజస్య ~ (సృనవో య శే - లోశె రితి శేషః. అ శ్ర మను$, “అప వీవ 
ససర్టాదౌ తాసు బీజమవానృజల్‌ , తదజ్జానుభవద్‌' ఫైమం సహా స్రాంకుసమప్ర వ భమ్‌” 
ఇతి 
జో జ ఇ వ an వ 
తిస్సభి_స్వ్వమవస్థాభిర్మ పామానముడిరయక, 
వ ళయన్సితిస రాణా మేకః కారణతాం గతః. 6 
లీ న ౧ 
టీ ఏకః=(సృష్టికిఫూర్వము) ఒక్కండ వైన, త్వం=నీవు, తిన్ఫఖిః అవస్థాఖి; = 
మూండుదశళల చేే మహిమానం = (నీ) సామర్ధ్యమును, ఉఊదీరయక్‌ - = ప్రకటించుచు, 
వ్రశయస్థితిసర్ల సరాణాం=నాశళశసీ స్థీతిసృష్టులకు, కారణ తాం=కారణమగుటను, న. 
వాండవై (అసీ=జఅయితివి) 
తా. మొదట నొంటిరిగానున్న నీవు సత్వరజ_స్తమోమయ 
ములగువారి విధిహరులను నవస్థల చె స్థితిస్ఫష్టిసం వోరములకుం గారణుండ 
వని కొనియాడంబడుచున్నా వు. 
వ్యా. తిస్ఫభిరితివీకః సృ ష్పేః ప్రాశ్కేవల స్తం తిసృభిరవస్థాభిస్తె )గుణ్య 
మయిీభిర్హ రివారబ వాన్వరూ పాఖిర్మహిమానం నిజళ _క్లీిముదీరఠయక్‌ విబ్బృమృయక్‌ 
వ ప్రళయస్టీ తిసరాణామ _్షస్థిత్యుక్చ త్తి లీనాం, కారణతాం గత, ఇదం 'వశ్చా చ్భేదము పీ 
ra న ఇత్యస్య విపరణముతో న గతార ర్ధ క్వదోషః, 
౦సావాత తృభాగి తే భిన్న మరా -రేన్నిసతయ్యా, 


త్రీను 
నూరిఖాజన్సర్దప తావెవ వీతరా స్ఫృతే. 7 


పనూ 
లీ 
వం భూళనృష్టిక _ర్భృశ్వముం జెప్పి మిథునసృష్టికైన బ్రవ్మమూ _ర్తియొక్క_ 
విభాగమును జెప్పుచున్నాండుంఎా-ా 
టీసీ స్ర్రీపుంసౌజస్త్రీ నీ పురుషులు, సీస్నతయా = సృషించుకోరిక చే, భిన్న మూర్తే 
నృ న న! 

లేప బడిన, మూేః = స్వరూపముగలవాండ వైన, తేనీయొక్క, అత్మ 
భాగా=చేహముయొక్కహెళ్లు, తా వేవ=ఆవియేే వ,సూతిభాజు=టిత్స త్తినింబొందిని 

సర్జ స్య=సృష్టికి, పీఠ రౌజతల్రిదండ్రులు (ఆని, స్మ ఎ =చెప్పంబడినవి, 


ర్‌ కుమారసంభవము 


తా, మిథునసృషినై రెండుగాంజేయంబడిన నీదేవామే నీ, 
రు ry 
రుషులు. ఆ శెండుభాగము లే ప్రా దుర్భవించుజంతున్రునకు నీతృలను గా 
వెద్దలు చెప్పుదురు, 
® 
. ళల 8 
అవ, భూకసృష్షిక ర్త ఎక్వముక్వ్వా మిథునసృష్ట్యర్థ ౦ మూ _ర్టిమలో బి, హణ 
'భీదమాహా.--- 
వ్యా. స్రీఫుంసావితి. స్త్రీ చ పుమాంళ్చ శ్రీఫంసౌ “అచకురి ఇ త్యాదినా 
ఇఒచ్చ్రత్యయాన్తో నిపాఠః సీస్ఫతయా ్రష్ణుమిచ్బయా, భిన్నమూశ్తేర్డి ధాక్ఫత 
విగ్ర వాస్య, తే తవాత్మ నో చేవాస్య - భాగావాత్యభాగా. ని. “ఆళ్తా జీవే ధృత" 
జేహే స్వభావే పరమాత్మని" ఇతి విశ్వ. తావేవ భాగా, (వసూతిభాజ ఊత్పత్తి 
ఛాజ$, సృ'ద్యత ఇతి సర్ష స్తస్య = నిజసృ ప్రేరిశ్యర్థః, మాతా చ పితా చ పితరా పితా 
మాత్రా” ఇ ల్యేక శేషః. స్టృత్‌" - వృద్ధారిలి శేషః. అత్ర, మనుః. “ద్విధా కృత్వా౭2. 
త నో దేవామరేన పురుపో౭భవల్‌ , అస్టేన నారీ తస్యాం స విరాజమసృజల్‌ 
వ ప్రభుః ఇతి. 
స్వకాలప పరిమాణేన వ్యక క రా,తి ఈ న్లీవసస్య లే 
యాతు స్వప్నావబో ధా త భూతానాం వళ యోదయా. 8 
టి, స్వకాలపరిమాణేన = నీయొక్కకాలముయొక్క_ లెక్క. చే, వ్య క్తరాత్రిం 
దివస్య = విభాగింపంబడినరాత్రియు పగలునుగల, 'తే=నీకు, యాతు=నీవిి స్వప్నావ 
బో ఢథా=న్నిద్దయు మేలా_ంచుటయు గలవో తావేవ = అవియే భూతానాంజనీ 
సృష్టికి, A (భవళః=అగుచున్న వి, 
(6 we వాని 9 
తా. చతుర్యుగసహస్రాణి బృహణ స... తే యన్నట్లు 
నీపరిమాణము చేత రా శ్రీ పగలుగా నేవియగున్‌ నీసృష్టిలోని కెవియే 
టన సృష్టి యగుచున్న వి. 
వ్యా. స్వకాలేతి.---స్వస్యకాలస్య - పరిమాణేన చతుర్యుగసవా స్రాణి బ్రవ్యా 
ణో దినముచ్యలే' ఇళ్యుక్తరూపేణ, వ్యక్తం విభక్తం _ రాత్రిన్టివం రాత్ర్యహానీ - 
యస్య కస్య, యద్యపి “ఆచతురి ఆదిస "ల్రేణ రాత్రే చ వ చ రాల్రిన్దివమితి 
స్తమ్యన్ధే వృత్తా ద్వన్ద్వ ఇత్యుక్త తథా౭౬నీ '“దోహిమన్య మహః 'దివా మన్యా 
రాత్రి తిః ఇత్యాదౌ కర ee పొతివదికార్త ర్భ వృ త్రిత్వం కథంచిల్‌ (వృయోగబలా 
దా శ్రోయణీయవ్‌. తే కవ, —_— తు స్వప్వావబోధా తావేవ భూతానాం, ప్రల 
యాదయా సంహారసృష్టీ యదాహుః. 'యదాస దేవో జాగర్తి తదైవ శే 


ది తీయ సరము. ర్ర్‌ర్‌ 


జగత్‌ యదా స్వవితి శాన్తాత్తా తదా సర్వం ప్రలీయలే' ఇతి. వీతచ్చ ైనన్టిననృ స్రీ 
(వళయాభిప్రాయకం _ మహ్మోప్రలయస్య బ్రవ్శాణో వర్ష శతాస్తే భావిత్వాల్‌. 
జగదోోనిర యోని_స్వ్వం జగదనో నిర_న్ధక్క 
జగదాదిరనాది_సం జగదీశో నిరీళ్వరః, 9 


టీ, భగవ౯=పీభగవంతుండా, త్వంజనీవు, జగద్యోనిః ఆ జగమునకుం గారణుం , 
డవు, అయోనికీ ఇ (నీకితరులు) కారణము లేని వాండవు, త్వంజనీవు, జగదంత$=జిగము 
లకు నాళకుండవు, నిరంతకః=(నీకు) సంహారకులు లేనివాండవు, త్వంజనీవు, జగచాదిః= 
లోకములకు మొదటివాండవు, అనాదిః=(నీవు) ఆదిలేనివాండవు, త్వంజనీవు, జగదీళ$= 
జగత్ప)భుపవు, నిరీశ్వరః=(నీకు) (ప్రభువులు లేనివాండవు. ' 


తా. జగములకు నీవు కారణుండవు నాళకుండవు దొరను మొ 
దటివాండవు నీకంబు యిట్టికారణుండు నీకు మరియొక్కండు లేడు. 


వ్యా. జగదితి_హే భగవక్‌, త్వం జగద్యోనిర్ణగ త్కారణం, స్వయమయోని 
రనాది త్వాదకారణక స్త ్వమ్‌/ అ న్రయతీళ్య న్తః పచాద్యచ్‌. జగతో౭న్లో జగత్సంవార్తా, 
స్వయం, నిర నికో నిత్య త్వాద _న్తరహిత;, త్వం జగ తామాదిర్టగ దాది; సృ ష్టేః ప్రాగపి 
సన్నిశ్యర్థక, అత నీవ త్వ మనాదిరాదిరహితః. త్వం, జగతామాళో నియన్తా; 
స్వయం నిరీశ్వరః. అనియమ్య ఇత్యర్థః. వి. “యతో వా ఇమాని భూతాని జాయ చని 
ఇత్యాది శ్రుతిరేవా తృపృమాణవమ్‌. అత్రాయోనిరి త్యాదౌ నప్తత్పురుహి శయ కో 
విరోధం బహ్ముప్రీహిణా తు తత్సరివోర ఇతి విరో ధాభాసోజఒలం కారక. యథావుః = 
“వరో ధాభాస ల్వే విరోధి ఇతి. 
ఆత్తానమాత్మ నా పత్చి ర టు నా, 
అ వ 
ఆత్మనా కృతినా చ త్వమాత్మ న్యెవ ప్రలియనే. 10 
అవ. నీకు లోకమునకువలె పుట్టువు అ్రత్యతవస్తువు "తెలునుకొనుటలో వరా 
పీక్ష లేదనుచున్నా (డు. 
టీ. (భగవక్‌ = దైవమా!) త్వంజనీవు, ఆతానం=నిన్ను, ఆత్మనా = నీచేళచే, 
వేగ్సి= తెలునుకొనుచున్నావు. ఆత్తానం=నిన్నును, ఆత్మ నా=నీ చేశ చే, సృజసి=సృష్టించు 
కొనుచున్నా వు. కృతినా = సమర్థుండవగు, అక్మనా=నీచేత బే, అత్మ స్యేవ ణా సీయం బే, 
వృలీయ సేజ ప్రళయము నొందుదువు, 


రీ6 కుమారసంభనవము 


తా. ఓదేవా ! నిన్నును నీవే సృజించుకొనెదవు. నిన్ను నీవే 
తెలుసుకొనెదవు. నీలో నీకె లయమగుదువు. పరావేతు నీ కిసు 
మంతయు లేదు. 

అ ఆ జ్యో స కు జాాంెదీ నా 
అవ తవ తు న ప్రవ్బస్యేవ జన్మ తిరో ధానళ్ఞా చేమ వరా పీకే త్యాహ, 
వ్యా. ఆత్తానమితి.--- హౌ భగవక్ష , త్వమాత్థొనం న గ నోర ర బ్రా 

రూ పేణేోత్సి పొాదయిషిళం స్వస్వరహావమాత్మ ౫ెవ, వేత్సి జానాసీ_సరాష౭._పీ క్రియా 
క్ర _ర్హవ్యార్థ జ్ఞానఫ్రూర్వి శేతి భావః. తథా౭.2.తానమాత నైవ - ఆత్త నే వేశ్య త్రాపీ సంబ 
ధ్యతే. స్వస్మి శ్నేవ సృజిసి _ అధిష్థానమపి సాయ మే చేత్యర్థః. “స్వే మహిమ్ని పతిష్టి 
తమ్‌” ఇతి శ్రులేః కృతినా క్‌ 1 ఇదం సర్వత్ర, “సంబధ్యలే, అత్మ నా స్వేన 
వాత చేవ 'ప్రలీయపే స్వస్తి న్నేవ ప్రృలీనోభవసి, రీయశే క్టైవాదికాత్‌ 1 కర్తరి లట్‌, 
“పృకృత్యాదిభ్య ఉపనంఖ్యానమి ఇతి వార్తికాల్‌, సర్వత్రాత, నేతి తృతీయా; నహి 
తే వ్రపష్నాస్యేవ క్షానోత్స త్రిలయేషు పరా సేవేతి ఫలితార్థ ర, 
/ స అ ఆగ జస a 
ద్ర వస్సక్టతక ఠినః స్థూలస్సూల్ల్‌' లఘుర్లు 
వ్యక్తో వ్య _శేతరక్చాసి ప్రా కామ్యం తే విభూతిషు. ll 
టీ. (నీవు ద్రవః=రసస్వరూపుండవు, సంఘాతకరినకి = దళయమైనకలయిక చే కఠిన 
మెనవాండవు, న్గూలః = లావైనవాండవు, సూత్తఃఇం ది యానోచరుండవు, లఘు8== 
తేలికయినవాడవు, గురుః = బరువై నవాండవు, వ్య కృఃజకార్యన్వరూవకుండవు, వ్యశే 


తరశ్చ = కారణరూవకుండవు, అసీ = అగుచున్నావు. విభూతిషుజఅణిమాదిరూవముల 


తా. నీవు రసము కఠినము. స్థూలము సూత్షము. లఘువు 
గురువు, కార్యను కారణము అయి యుంటిని. అణిమాద్యా కారము 
లలో నీకు యథిచ్చ యున్నది. 


వ్యా (దృ వఇతి.. త్వమిత్యనుషజ్య తే - "హీ భగవ త్వం, దృవ సరి 
కృముద్రాదివద సాతకో౭_సీ సంఘా తేన నిబికసంయోగన = కఠినో మహీధరాదివల్‌, 
స్ధూల ఇన్టిియగృవాణయోాగ్యో భుటాదివల్‌, సూక్షోో౭_తీన్టి)య$ పరమాణ్యాాదిపల్‌ , 
లఘురుత్చతనయోగ్యః స్థూలాదివత్‌ శ గురున్తే మాద్రి వదచలనీయక, వ్య క్తః కార్యరూ 
పోజని, వ్యశ్షేతరః కారణరూపశ్చాసి; వీవం విభూతిష్వణిమాదిమవు;, 'తే తవ, ప్రకా 
మసృ భావః ప్రాకామ్యం యథాకామత్వమ్‌. 


ద్వితీయసర్ద ము, ర్‌? 


ఉద్ధాత 
క్ర 


క చణవో యాసాం న్యాయె స్త్రీ భిరుదీరణమ్‌, 
ర్మయజ్ఞః ఫలం స్వర్లస్తాసాం త్వం వళవో గిరామ్‌. 12 
టీ, (వీలికా యాసాం గిరాం=వీమాటలకు, ఉఊద్దతః = అరంభము, సృణవకిఆ 
ఓంకార మో, తి శిన్యాయెః = ఉదాత్తానుదా త్తస్వరితములతో , ఉదీరణం = ఉచ్చా 
రణ మో, కర్శజపని, యజచ్ఞ్ఞఃజయజ్ఞ మో, ఫల౦=ఫలము, స్వర్ద $=ఐస్వర్ల మో, తాసాం 
గరాం=అఆట్టి వేదములకు, త్వంజనీవు, పృభీవ$ = కారణమవు, ఆనసీఇజఅయితివి, 


తా. వ వేదములకు మొదట ఉటంకార ముండునో, ఉదాత్తాను 
దా_త్తస్వరితము లుచ్చారణమో, వని యజ్ఞ మో ఫలము స్ఫర్ల మో 
అట్టి వేదములశే నీవు కారణమవు. (అనగా గొప్ప ప్రనిద్దమగు స్వన్రాది 
సౌఖ్యముల నుచ్చరించుమా త్త మునకే కర్మమా త్ర మునకే యిచ్చెడు 
వేదములుకూ డా పుట్టుటకు నీవు కారణుం వనుట,) 

వ్యా. రదర ఇతి— హే భగవకొ, యాసాం, గరాం నరక ఉప 
క మః, ,వణవ ఓీంకారాత కః, స్తీ “ఓంకార ప్రణనౌ నమా” ఇతి, 'స్యాదభ్యాదాన 


UW WU 

ముద్ద ఆరమ్మఃి ఇతి చామర. ఇదముపసంహారస్యా పు పల క ణమ్‌,. చ | బ్ర వణ; 
ప ణవం కర్యాదాదావ చే చ సర్వతః. దహ ల్యేన కృతం పూర్వం వరస్తా చ్చ 
విశేషతః ఇతి నిరుక్త పరిళిష్ట యోర్యాస్క- 8+ సీయన్త నీభిరర్ధవిశేషో ఇతి న్యాయాః 
స్వరాః - ఉఊక్తంచ. వి. “స్వరవి శేషాదర్థ ప్రతివత్తిః 'యథీన్షశత్సుః స్వరతోో2_వరా 
థాల్‌ ” ఇకి-యాసాం గిరాం = త్రి ఫి ర్నా యై ఉదాళత్తానుదా త్త స్వరి-తెః సళ 


రుదీరణముచ్చారణమ్‌ యాసాం, కర్మ ప్రతి పాద్యమిత్యర్థ రిం యజ్ఞో జ్యోతిప్తో 
మాది8-న తువై శ్యవన్దనాది రితిభావః. ఫలం స్వర్శః. కర్శద్వాశేతి శేషః. కర న్వర్లౌ 
ద్రహ్లాపవర్ణ యోరప్యువల త ణే, త్వం, తాసాం గిరామ్‌, చేదానామిక్యర్థ 8, వ్రృభవ 
త్యస్తా దితి ప్రభవః కారణమ్‌ - వ్రణేతా స్మర్హా వా మళభేదేన 


(1 


9 


2 


తాషమానునంతి వ్రకతిం పురుపార్థవ్రవ ర్రినీమ్‌, 
తద్దర్శినముదానీనం త్వా మేవ పురుషం విదుః. 13 


క చే 
అవ. సాంఖ్యమతరీత్యా స్తోత్రము సేయుచున్నారు..... 
టీ, త్వాం = నిన్ను, పురుషార్థ ప్రవ ర్డినీం; పురుష = ఆత్మ ముయొక్క, ఆర్భ= 
ఇవాపరపృయోజనమున ౩ పృవృర్థినీం = వ్రవర్హించునట్టి, పృకృతిం = మూలకారణ 


ర్‌రీ కువమవూరస౦భవము 


దర్శినం = చూచుచున్న, ఊదాసీనం ఇ నిర్వికారుండవగు, |ఫురుషం = పురుషునిగా, 


ణా. దేవా నీవే wis _స్తమోగుణాత, క మయినపురుషునికి 
భోగమోత ములను సమకూర్చుప్ర కృతిగాం జెప్పుదురు. న్‌ ఆప 
కృతిని నుదానీనభావము చే ఘు నాత్మ వని తలంతురు, 

అవ. సాంఖ్యము లేన స్తువ ని. 

వ్యా. త్వామితి,--- హే భగవళ్‌ - త్వాం పురువస్యార్థో భోగాపవర్ల రూపం 
స్తదర్గం ప్రవ ర్త ఇతి పురుషోర్థ ప్రవ ర్రినీ = తాం, వశృతిం త్ర గుణ్యాత్మ కం మూల 
కారణమ్‌. ని, “వ ప్రకృతిః ప్లా భూతేషు ప్రధానే మూలకారణే” ఇతి యాదవ$. ఆమ 
నన్ని 'మ్నా అభ్యా సే ఇతి ఛాతోర్జట్‌ ' న్‌ థూ శా ఘ్రా థాస్థా మ్నా” ఇత్యాది నా మనా 
చేశః. పృకృతళిపురువ భేదాగ్రవాణాల్‌. ప్రకృతేపురున భేదవ్యప చేశః, త్వా మేవ, 
ఆం ప్రకృతిం సాక్షీ ల్వేన వళ్యతీతి తద్దర్శిన ముదాసీనం కూటస్థం, పురుషం, విదు 
ర్విద ని. “విడో లటో వా ఇతి కు ర్టుసా దేశః, వి “అజా మేకాం లోహితశుక్ష 


$ 
కృష్టామ్‌ ఇతి శ్రుుతిరశ్ర (సృమాణమ్‌. 


త్వం పిత్యాణామపి పితా? దేవానామపి దేవతా, 
పరతోఒపి పరశ్సాసి విధాతా వేధసామవి. 14 
టీ. శ్వం=నీవు, పీళ్యాణామపి = పిళ్ళ చేవతలకుంగూడ, పితా = తండ్రివి, 
'జీవానామపీజ దేవకలకు.గూడ, దేవతా=దేవతవు, పరత? = వరమునకం టె పరశ్చాపి= 
వరయమెనవాండవును, అసి = అయిలివి. వేధసామపీ = (బ్రవాలకును, విధాతా = సృష్టి 
కర్హవు, 
తా. దేవా! పీతృలకు పితను. దేవతలకు దేవతను. పరమునకం'ళొం 
బరుండువు' బ్రహలకును బ్రవావు. 
వ్యా. త్వమితి-ాహే భగవక్‌ , త్వం, పిళాాణామగ్నిప్వాత్తాదినామవి, 
పీతా తేహామపీ తర్పణీయ ఇ త్యర్థ 8. జేవాగామిన్దా)దీనా మపి దేవతా "లేహి మపీ 
యజనీయ ఇ త్యర్థ క. వరతో౭పీ వ అ శ్చా౭నీ సర్వో త్తరో౭సీ త్యర్థ 8. “ఇన్టి )యేభ్యః 
వరా వ్యార్ధా; అక్థేధ్య శ్చ పరం మను, మనస శ్చ పరా బుద్ధిర్భు జ్ఞేరా కా మవోం 
స్తతః; మహశ। పరమవ్య క్తమవ్యశ్తాత్‌ పురుషః వరః, పురుషాన్న వరం కిఖ్చీత్‌ సా 
కాష్టా సా వరాగతి$ి ఇతి సర్వో తరత్వాఖభిధానాల్‌ * చేధసాం దకోదీనావపి? 
విధాతా సృష్టాడనీ, 


ద్వీతీయసర్ద ము. 59 


త్వమేవ హవ్యం హోతా చ భోజ్యం భోక్తా చ కాళ్వతు, 
వేద్యం చ వేదితా చానీ థ్యాతా భ్యేయం చ యత్సరమ్‌. 15 
టీ, శాళ్వత$ ఇ ఎల్ల వ్వడునుండు, క్వ మేవ = నీవే, వావ్యం = ఆహాులివి. 
హో తాచ=వోమము సేయువా(డవును, భోజ్యం=ఆవారమున్ను, భోక్తా చ=భుజించు 
వాండవును, వేద్యం ఇ ఎలుంగందగువాండవును, వేదితా చ = తెలుసుకొనువాండవును, 
అసీ=అయితివి. య త్సరం భ్యేయంజఎద్ది ముఖ్యముగా ధ్యానింవందగినది యో, ధ్యా తాజ 
భ్యానముచేయువాండో, తచ్చజఅదియు, అసీ=అయిలివి. 
తా, ముఖ్యముగా థా్యానించు వాండు థ్యానింప(ద గునది, 
హోమము చేయదగినది హోత భోక్తా భోజ్యము, పత్తా వేద్యము 
సర్వమును నీవె అయితివి. (నీకంటె వేరే లేదనుట ) 
వ్యా. త్వ మే వేతి. శశ్వల్సిద్ధః చెషికోఎణ్స)క్యయః. యద్యవీ 'కాలా 
ట్ట * ఇతి ఠల్లుపవాదకి అత వవ సూత్ర, కార స్యాపి ప్రయోగః, “మేషాం 
చ విరోధః శాళ్వతికి ఇతి. తథా౭పీ ప్రయోగవశాల్‌ సాధురితి వామన ఇతి 
శాశ్వతః వ్రయుక్షః-శాశ్వత స్త్వమేవృు హూూయత ఇతి వావ్యం వావిరాజ్యాదికమ్‌, 
జువో తీతివో తి? యజమానశ్చాసి, భోజ్యమభ్యవవార్యమన్నమ్‌ “భోజ్యం భమ్యే” 
ఇతి నిపొతనాల్‌ కుత్వాభావః, భోత్రా౭.న్నాదళ్చాసి, వేద్యం సామో త్కార్యం 
వస్తు, వేదితా సాకూత్కర్తా చాసి ధ్యాతా సృర్తా చ, యత్ప్సరం వస్తు భ్యేయం 
తచ్చాసి, సాక్షా త్కారసాధనభూతప్రత్యయవిశేష ప,వావో ధ్యానమ్‌, 
బతి తేభ్య స్తుత శ్రుత్వా యిథారై* హృద యంగ మాః, 


చసాదాభిముఖో వెథాః ద్రత్య్యువాచ దివౌకసః 16 
టీ. వేధాః = బ్రహ ఇతి = ఇట్లు, తేభ్యః = ఆ చేవతలవలన, యథార్థాక= 


సత్యము'లై నవిగనుక చే, వాదయబజ్ఞమాక=మనో హరములగు, స్తులీః=నుతులను, శృ త్వా 
విని (ప్రృసాదాభిముఖః = అనుగ్ర హాభిముఖు(డై , దివౌకసః = దేవతలంగూర్చి, 
ప్రత్యువాచ = ప్రత్యు _క్రరము నిచ్చెను, 

తా. దేవతలు యథార్థములై న నుతులం జేయంగా విని బ్రహ్మ 
వారికి బదులుమాట పలకను, 

వ్యా ఇరీలి._ వేధా ద్రహేతి, 'లేభ్యో చే వేథ్యః. 'ఆఖ్యా తోవయోో” ఇత్య 
పాదానత్వాత్‌ వామి. యథార్థాః సత్యా ఆక నీవ హృదయం గచ్చ స్తీతి వాడ 
యజ్ఞమా మనోవారాః ఖచ్చ్రకరణే “గ మేః సుప్యుపసంఖ్యానమ్‌ ఇతి ఖచ్చ)క్యయః, 


60 కుమారసం౦ంభవము 


“అరుర్డి వ్రమదజ న్తన్య ముమ్‌' ఇతి ముమాగమః, స్తుతీః న్తోత్రాణి (శ్రుత్వా, వసాదాఖి 


ముఖో౭ను గ్రహా ప, వణః సక, దిహాకసో చేవా౯ వృత్యువాచ, 

పు రాణస్య క వేస్తస్య చతుర్తు ఖసమోరిత్యా, 

అ ఇదీ జ్‌ 

వవృత్తి రాని చృబ్దానాం చరితాన్థా చతుష్టయీోా. 17 

టి, చతుష్టయీ వ ద, వ్యగుణ క్రియాజాతి భేదము వే నాల్ల వయవములుగల, 

శబ్దా నాం = శబ్దముల యొక, చువృత్తిః = వ్యాపారము, పురాణస్య ర ప్రాచీను:డగు 
నట్టియు, కే? = (మిద్ధిమంకుండు) కవియగునట్టి, కన్య = ఆబ వ్యాయొక్క, చతుర్ముఖ 
సమోరితౌ = నాల్లు మోముల చే బలుకంబడిన_ దై, చరితా లా = సార్ధక శామముగలదధ్‌, 


తా, కవి చెప్పుచున్నాడు. చతుర్తు ఖునిచే నుచ్చరింపంబడినది 
గావున చతుర ఖసమోరితమై, జాత్యాదులచేతను, పరా పళ్య స్తీ 
మధ్యమా వైఖరుల చేతను నాబ్టువిధములగుభాష నాల్దుమోములచే 
నుచ్చరింపంబడి సార్థకత మందెను. 


జ ద్‌ 
వ్యా. అథ కవిరావా.పురాణ సలి. దృ వ్యగుణ క్రియాజాతి భేచేన చత్వారో 
ఇఒవయవా అస్యా ఇతి చతుష్టయీ చతుర్విధా 'సంఖ్యాయా అవయవే తయప్‌” ఇతి 
é కొ?" = జ జ 
తయప్‌. టడ్రాడకః ప్రయసచ్‌ ఇ త్యాదినా జీవ్‌, శ్రా నాం (వృవృత్తికె ఏఖరీ వ్రముఖా 
వాగ్వ్భృత్తిః! _ ఉక్షంచ. “వై ఖరీ శబ్దనివ్వ ల్తిర్మధ్యమా శుతిగోచరా, ద్యోతితార్థా 
చ వళ్య న్నీ, సూతా వాగనపాయిసీ'తి ఇతి పురాణస్య పురాతనస్య వృపోదరాది తాల్‌ 
అభ తకం జ ఆ క 9 
సాధుః కవేః కవయితు స్తస్య బ్రవాణా శ్చతుర్భిర్ము ఖై సమోరితా సతీ ప 
ఇత్యాది నో త్రరపదసమాసఒసమాహాశే చతుర్ముఖితి స్యాత్‌, చరితార్థా౭.౭.సీల్‌. -చతు 
ర్డీ 
రు ఖోచ్చారణా చ్చాతుర్విధ్యం సఫలమా సిదిత్యర్థృ రి 


స్వాగతం స్వానధి కా రాక్‌ చభావైరవలంబ్య వి 
అగో ఖా 9 ద గరి © ) 
యుగపద్యుగ బావుభ్యః ర్రాఅభ్యిః వ్రాజ్యవి కృ్కమాః. 15 
టి, ప్రాజ్యవి క, మాః = న సిద్దపరాకృమశాలురగు జేవతలారా, స్వాక్‌ = 
స్వీయమగు, అధీకారాక్‌ =అధి కారములను, వ్రభొవైః=సామర్థ బ్రములవే, అవలంబ్యజ 
పొంది, యుగవల్‌ = ఒక్కసారి, ప్రాప్తేభ్యః = వచ్చినట్టి, యుగబా హుభ్యకః=ఆజాను 
చాహులరగు, వఃజమాకు; స్వాగతంజ మేమమా. (బాగావచ్చినారా యనుట 


ద్భితీయ సర్హము. 61 


తా, వనీద్ధిగల వరా క్ర్కృమళాలురగు మారందటు నొక్కు_మడి 
మోామిోయధికారము లొనరించుచువచ్చిన  యాజానుబాహులుగల 
దేవతలా 5! మోరందటు శేమముగా వచ్చినా ఛా శ 


| అజ్‌ సర 
వ్యా. స్వాగళమితి హే ప్రాజ్యవిక్రమాః ప్రభూతపర్శాక్రమా దేవాః 
ని. “ప్రాజ్యం భూరి వ్రభూతం చి ఇతి యాదవ స్వాక్‌ న్వకీయా'నథీ కారాన్ని 
యోగాక ఉపనర్షస్య ఘఖి ఇతి వా దీర్ణ క (పృథభావైః, సామర్థ్యెరవలమ్బా్యా 


స్థాయ - యథాధికారం స్థీత్వా౭._పీ త్యర్ణ 8. యుగవత్సమకాలం, ప్రాపేభ్యః యుగ 
పత్చ్యొష్త్యా మవాత్కార్యమనుమోయత ఇతి భావః యుగబాహుభ్యః దీర్ణ 
బా హుభ్య ఇత్యర్థః అజానుబాహసుత్వం భాగ్యలత్షణమ్‌. వో యుష్యభ్యమ్‌ “బహు 
వచనస్య వన్నసౌి ఇతి వసాదేశు, “కర్మణా యమళిప్రై, తి ఇత్సత్ర కర్మ వజేన 
శ్రీ య్యాగృవాణాల్‌ సంప్ర దానక్వమ్‌, స్వాగతం Sona మన్‌, pa 
త్రానుసంభేయా, 
కిమిదం ద్యుతిమాత్తీ యాం న బిభ్యతి యథా వురా, 
పీమక్టిప్ట్య పకాశాని బో్యతీంటీవ ముఖాని వః, 19 
టీ, (వత్సాః=బిడ్డలారా!) హిమక్షిష్టవ,కాశాని _ హీమజమంచుచే, క్రి వ్రవ,కా 
శానిజవెడినకాంతులుగల, జ్యోతీంషీవ = నక్మక్రములవల్కె వి=మియొక్క_, ముఖానిజ 
ముఖములు, ప్రురాయథా = మునుపటివల్కె ఆర్తీ యాంజస్వీయమగు, ద్యుతింజకాంతిని, 
నబి భ్రతి=ధరింపవు కిం ఇదం=వనీమియది ? | 
తా. మంచుచే కాంతియడంగిన నశ త్ర ములువలె మూామోము 
లేలకో త్‌ ల్లిటి తేజముందాల్చ్బవు. 


వ్యా. కిమితి.---'వత్సాఃి ఇత్యు _త్తరశ్లోకీయం సం బోధనమత్రావ్యనుషష్టానీయమ్‌. 
co జ. 9. జో బి 
హే వత్సాః పుత్ర, కాః+ హి మేన నీవా రేణ-క్సి ప్రవ, 3 శాని మన్షప,భాణి, జ్యోతీంషి 
నతత్రాణీవ ని. “దీ ప్రితారావుతాశేషు జ్యోతికి ఇతి శాశ్వతః, వోయుష్టాకం, 
ముఖాని, పురా యా ఫూర్వ మి వాత్మీయాం ద్యుతిం, న బిభృతి, ఇదం కిమ్‌ కిం 


నిబస్థనమిత్యర్థ 8. కిమిదమిత్య నేన కావ్యార్థ 8 పరామృశళ్య తే. 


వ్‌ మాదర్శిషా మేతదనుద్దీర్ల సు రాయుధమ్‌, 
వృత్రస్య వాన్తుః కులిోం కుంఠితాశ్రీన లత్యుతే. 20 


62 కుమారసం౦ంభవము 


అవ. ఇెస్పినమాట'నే మతి యేడుళ్లోకములతో వి స్తరించుచున్నాండు.ా 

టీ, అర్చిషోం= లేజస్సులయొక్క_, (ప్రశమాల్‌ = అడంగుటవలన, అనుద్దీర్ణ సురా 
యుధం-అనుద్దీ ర్భ = బ్‌ వశటముకాని; సురాయుధం = ఇంద దృధనుస్సువంటి ree ల, 
వృత్ర, న్యజవృత్రానురునియొక్క_, వాన్తుక=వధించిన యిం ద్రు నియొక్క_, ఏకల్‌ కులిశం= 
వజాయుధము, కుంఠితౌ శి శీవ _ కుంఠిత = ATO ఆ శ వ=మొనలుగలదివలె, 
లకస్టలేఎయాద బడుచున్నది. 

తా. వలకో యింద్రధనుస్సుమాడ్కి_ కాంతి వెడలించు నిం 
దు,నియాయుధము మొరపోయినట్లు కాంతి లేకున్న ది. 


WW) 
వ్యా* (ప్రళమాదితి. అర్చిషోం తేజసాం, | వ్రశమాన్ని ర్వాణాదనుద్దీర్ణ సు 
రాయుధక్‌ అనవకచిత్ర వ్రభ మిత్యర్థః- ఏక ద్వృత,స్య వాన్తురిన్ల)స్య, కులిశం 


వ,జి డైన? కుణ్జి తొ అ శ _ యస్య తతో కుజ్జి తాళి, త్రి పష్టకకోటీవ,లత్యశే దృశ్య లే 


ర్ట చాయమందుర్వారః పాణ” వ వ, చేతసః; 
మన్తేణ హతవీర్యస్య ఫణినో దై నమా శ్రితః 21 
ట్రీ. కించం౭మణియు, ఆరిదుర్వారః = వగవారికివారింపరాని; ప్ర చేఠసః ఇ వరు 
ణునియొక్క, పాణొజ చేతియందు, అయంపాశ; = ఈతాడు, మచ్చే ణ=గరుడమ త్త 
ముచే, వాశవీర్యస్య జ కట్రంబడినసామర్థ ర్‌ గ్రమాగల, A కు స దై న్యం 
దీనర్వమును, ఆశి, రః=ఆ శ్ర ల్‌ rye 2 
తా, జు క కోర నలవికాని యావరుణుని చేలిపాశము గరుడ 
మంత్రముచే శక్రం గోల్చోయినపాముయొక్క_ దీనత్వోము నాత్ర, 
యించి యుండెను. 
వ్యా. కిం చేతి.---80 చాయ మరిదుర్వారో రిపుదుప్ప్రధర్ష 8. (ప్ర చేకసో 
వరుణస్య, ని. “ప్రచేతా వరుణః పాకీ ఇక్యమరః. పాణౌ, పాళోరజ్ఞురాయుధ్ధవిశేవః, 
మస్తేణ గారు'డేన, వాతవీర్యస్య ప్ర తిబద్ధళశ్తేః, ఫణినః సర్పస్య, దైన్యం ఫోచ్యత్వం, 
ఆ శ్రితః ఆ శ్ర, ఫణినిష్ట దై న్యస్య నక ంభచాల్‌ దైన్య మివ చైన్య మితి కల్పనా 
దసరభవద్వనుసంబక్టో 'నిదర్శనాలంశారః, 
కుబేరస్య మనక్‌ ఇలఫ్టిం శొంసతీవ పరాభవమ్‌, 
అపవిద్ధగదో బాహుర్భగ్న శాఖ ఇవ ద్రుమః. 22 
టి.  అకవద్ధగదః _ అపవిద్ధ = send గద = గదకలదిగనుకనే, 
భగ్నశాఖి = విటీగినకొమగలదియగు, 'ద్రుునుఇవ = చెట్టువలె, స్థికః = ఊన్న, కుబే 


ద్టితీయ సరము. 683 


రస్యజకు బేరునియొక్క, 'బాహుఆసుజము, మనశళ్ళల్యంఇమనన్సునకు బౌణమువలెనున్న, 
వరాభవం=ఆవమానమును, శంసతీవఇచెప్వు చున్న దివలె నుండెను. 


తా. గదలేని కుబేరుని చేయి విజీగిన కొమ్మలుగల వృతుము 
వలెనుండి యాతనిపరాభవమును చెప్పుచున్నది. 


వ్యా. కు బేర స్యేతి, ---అపవిద్ధా త్యశ్తా - గదా యేన సోజఒవవిద్దగదః, అకవీవ, 
భగ్నశాఖో ద్రు దుమ ఇవ స్థితః, కశేరస్య బాహుర్శ్మ నః శల్యమ్‌ - దు8ఖ ఊహేకుత్వాల్‌ 
మనసః శల్య ప్రాయమిక్కర్థ 8. వరాభవమ్‌, ళశ్రుకృతమితిశేమ!. శంసతీవ కథయతీవ, 
లక్షణయా౭..సుమాపయ లీత్యర్థః బావశా ముఖ్యకథన స్యాసంభవాల్‌ . ఇవ శబ్దో 
ఒవ్యత వవ, 
యమోఒవి విలిఖ౯ భూమిం దందేనా_స్తమితత్విషూ, 
కురు తేసి, న్న మోమఘేఒపి నిర్వాణాలాతలాఘవమ్‌. 23 
టీ, అ _స్తమితత్విషొ-అ_స్షం = నాళమును, ఇత=పొందిన, త్విషూ జ కాంతిగల, 
దం 'జేనజకాలదండమను నాయుధముతో, యమో౭.పి = యమధర రాజును, భూమింజ 
చేలను, విలిఖక్‌ జగీలటుచు, అమోఘేఇఒవీ = వ్యర్థ ముకాని చైనను, pr స్టిక్‌ దీనియందు, 
నిర్వాణాలాకలానువం _ నిర్వాణ = ఆలీన, cre + లాఘువం-డీనక్వ 
మును, కురు తే= చేయుచున్నాడు, (లేక ఆలాతమనయగా భూమినిద వ్వుక జ్ఞ.) 


తా. యమధర్మ రాజు పోయిన కాంతిగల యనుదండమును 
భూమిని త్ర వ్వు కజ్జమాడ్కి. చూచెను, 

వ్యా. యమలణఇలి.--అ స్తం నాశళశమితాః ప్రాప్తాః అస్తమితి మకారా న్తమవ్య 
యమ్‌. తస్య “ద్వితీయా శి శ్ర, తాతీఠపతితగ తాత్య స్తప్రాప్తాపమ్నైొ ఇతి సమాసకి, అస్త 
మితాస్త్విపో యస్యలేన ని స్టేజస్కేన, దక్టోన, యమో౭పీ భూమిం, విలిఖన్న మో 
ఘే౭వి ప్రాగితి భావః, అసిక్‌ దళ్లో, నిర్వాణాలాతస్య శానోలుకన్య - అలాకం 
నామ భూలేఖనశలా కా తస్య - యల్లాఘపం శ్రెబ్యం తల్‌ కురులే. ని, 'అలాత 


ముల్గుకం బ్లేయకా' ఇతి వాలాయుథః, “నిర్వాణోఒవాతే ఇతి నిపాతనాన్నిష్టాన 
త్వమ్‌, అత్రాపీ లాఘవమివ లాఘవమితి కల్ప నాన్ని దర్శనాలం కార$ః, 

అమోచ కథమాదిత్యాః ప్రతాపకుతిఖీతలాః, 

చిత్రన్యస్తా ఇవ గతాః ప్ర కామాలోక నీయశామ్‌. 24 


64 కుమారసం౦ంభవము 


టీ, వ్ర తావక్షతిశీతలా8- వ, తౌపతతి= లేజో నాళననువెే, నీకలాః=చల్ల గ 
నున్న, అమో ఆవి త్యాశ్చజ ఈ పం డ్రెండుగురుసూర్యులు, కథం=ఎందు చేశ, చిత్రన్యస్తా 
ఇవజచిత్తరువునందుంచంబడినవారిమాడ్కి_, (పృకామం = మిక్కిలి, ఆలోకనీయతాం = 
చూడందగియుండుటను, గ తాః=సౌాందిరి. 


తా, ఈ ద్వాద శాదిత్వ్యులు కాంతిని బాసినవా రగుట చే. జి_త్తరు 


నులో వ్రాయబడిన వారిమాడ్కి_ దృష్టి పృతిబంధకము లేకయే చూడం 
బఢుచున్న వారు. 


వ్యా. అమోివతి.--- వ, తావక త్యా శేజసాం తయేణ.కీకలా, అమో ఆదిత్యా 


ల 
శ్చ ద్వాద శేతిశేష$. కథమ్‌ కేన హేతు చేశ్యర్థ 8. చిక్రన్యస్తా శ్చి కృలిఖ తాఇవ, చకా 


మమత్య న్త మాలోకనీయ తాం దృశ్యతాం, గతాః ప్రాప్తాః. 


వ ర్యాకులత్వా న్మ రుతాం వేగభంగోఒనుమోయ లే, 
అంభ సామోఘసంరోధ; వతీపగమనాదివ. 25 
టీ. మరుతాం = వాయువులయొక్క_, (నలువదితొమ్మిది వాయువులు) పర్యాకు 
లత్వాల్‌ =తొట్రు,పాటుగల సంచారమువలన, చేగభంగక8-వేగఆచేగ యొక్క, భంగకః= 
నాశము, ఆంభసాం=నీళ్ల యొక్క, (సృతీవగమనాల్‌ = వెనుకకుందిరుగుటవలన్క, ఓఘు 
సంరో ధకజ పృవాహముయొక్క_ |పృతిబంధకమువల్కె అనుమోయ' లే = ఊహింపంబడు 
చున్నది. 
తా. నీరు వెనుకకుమరలుటచే నడ్డమున్నవ స్తు వూహింపంబడు 
నట్లు వాయువులయొక్క_తడ బాటు వీరివేగమునకు ప్రతిబంధకమగు 
వన్తువ నూపాంపష జేయుచున్న ది, 
వ్యా, పర్యాకు లేతిమరు కొం వాయూనాం-సప్పసప్తానామితి శేషః, వర్యా 
కులత్యాల్‌ స్థ లికగతి త్వా గతో శ్వేగస్య భజ్లో జమృసాం జలానాం, వతీపగమ 
నాల్‌ ఉత్తానావరోధా దిత్యర్థ 8. ఓీఘస్య సంరోధః (పృవావా ప్రతిబర్ధ, ఇవాను 
మాయ శే. 
ఆవరి తజటామౌళివిలంచిళశికోటయ,. 
రుద్రాణామపి వయా నం తతపహుం కారళంనీనః, 26 
టీ. అవర్టిత జటామాళివిలంబిశశికోటయః _ ఆవర్ణిక = (వరాభవదుఃఖము 
వలన) వంగిన జిటామౌళి = జటాజూటములయందు విలంబి = వ్రేలంబడియున్న, 
శలికోటయేః = చంద్ర శేఖలుగల, రుద్రాణామపి ఐ= నీకాదశరు దు, లయొక్క_యు, 


ద్వితీయస సర్ష ము, 65 


మూర్థానః = శిరస్సులు తీతహుంకారశంళినః _- శక = కొట్టంబడిన, వుుంకారణ 
హాుమ్షనుధ్వనిని, శంళినః = స్క శంసీంచుచున్న వి. 

తా, వకాదళరు. ద్రులును తలలు వేలవేనీకొని చంద కళలు 
జాఅునట్లుగా తమ వాం కారమునుమాని దీనముతో నుండి రేలనో ? 


వ్యా. అవర్జి రేతి,-ఆవర్థి తేషు పరిభవదుకఖావనమ్రేషు - జటానాం మొళిము 
జటాజూటేవు - విలమ్బిన్యః (సృంసిన్యః.  శశికోటయశ్చన్ద రేఖా యేషాం శే 
తథోశ్తాః. రుద్రాణామవి-నీ కాదశానామితి శేవక. మూర్ధానః తతం హుంకారం 
శంస న్సీతి తథోశ్తాః - హుంకారతక్యనుమావప కా ఇక్యర్థ 8. వుంకారళస్తా హి రుద్రా 
ఇతి భావః, 
లబ్లపృతిబ్యాః వ చఛథమం యూయం కిం బలవ తెర, 


(ఆలో నకం 
అసవాడై రివోత్సర్లాః గ్ర ఫతవ్యావృ త్రయః పరైః. 97 


టీ. ప్రథమం = ఫూర్వమందు, లబ్ధ ప్ర తిస్టా? = పొందంబడిన యునికిగల వారు? 
(అన్య క్ర చరి తార్థములగు అనియర్థాంతరము) రఈరయూయం=మోరు, బలవ కేక్‌ 8 = బలా 
ఢ్యులరగు, (నిరవ కాశముగల యని యర్థాంతరము). పనైకి=శృత్రు లచే, ఉకళ్సర్ణాః = 
సామాన్యక్యాస్త్ర సములు, అవవాబైరివ = విశేషకాస్త వ్ర మాల చేకనువలె కృతవ్యావృ త్రయః 


కిం = శేరు తిష్టాభంగముగలవానై లి? (విషయసంకోచము కలవియని 


వ్ర 
యర్భాంశరము 

తా. సామాన్యకశా స్త్ర విధి విశేషకాస్త్ర విధిచేతను సంకోచము 
చేయంబడినట్లు శ త్తే లచే వరాభవము నొండితిరా? గోనును చంపకు. 
సామాన్యశా స్త్రము. sy Cd గోవును చంపుము, విశేషకాస్త స్ర్రము. 
అప్పుడు యజ్ఞ స్థలములో సామాన్యళా స్త్ర ము సంకోచింపంబ డెను. 

చా. ల్ధేతి.- ప్రథమం పూర్వం, లబ్ధ ప్ర తిష్ట లబ్ధస్థీకయః, అరా 
ఇత్యన్య త్ర. యూయం, బలవ క్రశై.ః పౌరుషాలిరే-కాల్‌ (పృబలకనై 8. నిరవకాశైరిత్య 
పరత్ర. పనైః శత్రుభి రుళ్చర్లాః సామాన్యశాస్త్రాణి “మాహింస్యాల్‌ ' ఇల్యేవమాదీని, 
ఆపోద్యన్త వభిరిశ్యపవాదైక. “గామాలశ్లేతి ఇ త్యాదిభిర్విశేషశా సై 9౦వ, కిం కృత 
వ్యావృత్త త్రయః కృత, తిఫ్టాభచడ్డాః = కృత విషయ సంకోచరూవబాఛా ఇత్యన్య త్ర, 
“విషయనంకోచ నీవ బాధ$ి ఇత్యాచార్యాః. నిషేధళా శ్రసు వె దికహింసావరివో* రేణ 
లౌకిక మాగ్రే, వ్యవస్థాపనాద్విషయసంకోచ ఇత్యలమతిగ పహానావగావా నేన, 


66 కుమారసంభవము 


Wa వత్సాః కిమితః స్రార్థ్యయధ్వం సమాగతాః, 
మయి సృష్టి ర్మ రి లోకానాం రవి యుహాస్వవస్థితా. 28 


టీ, కల్‌ = ఆకారణమువలన, వత్సాః=బిడ్డలారా ! సమాగతాః = కూడుకొని 
వచ్చినమోరు, ఇత$=నానుండి, కం ప్రార్థయ ధ్వం=నీమికో రెదరు, 'బ్రూశజవెప్వుడు. హ్‌ 
వీకారణమువలన, మయి జ నాయందు, లోకానాం = లోకములయొక్క, సృష్టి! 
నృష్టియు, రకా = (లోకములయొక్క.) రక్షణము యుష్టాసు ఇ మొయందు, అవ 


తా, బిడ్డలారా! నావలన కోరే సవహాయ మేదో చెప్పుడు. 
సృష్టి నాచేతిలోనిది రక్షణము మో చేతిలోనిదే అయియున్న ది. 
వ్యా. తదితి=--త త్తస్తాల్‌ కారణాత్‌, హే వత్సా; పుత్త కాక. నిం “వత్స 
స్త వ్రర్భకపుత్రాద్యోర్వక్షే వళ్ళం తు వశఠ్షసి ఇతి విశ్వక. స్వయం పితామహ త్వాద్వత్సా 
ఇ త్యౌమన్త యే, సంభూయాగతొః సమాగతా, ఇతో మత్తః, కిం ప్రార్థయధ్వమ్‌ 
కిమిచ్ళ లేత్యర్థ రీ, 'బ్రూత లోకరతణే యూయ'మేవ క ర్లారఖ త్యాహ---మయిలో కా నాం 
సృష్ట్రీ, రమో యుష్ణాస్వవస్థి తా అత స్తదర్థ మపీ నాస్త్తీ మద పే కే క్యర్థః, 
తతో మందానిలోద్ధూతకమలాకర శో భినా, 
గురుం నే త్రసహన్సేణ చోదయామాస వాసవః, 29 


టీ. తతః = భగవక్సత్యతుమైనపిమ్వట, వాసవః ఇ ఇంద్రుడు గురుంజబ్బవా 
స్పతిని, మం దానిలోద్ధూత కమలాకరళోభినా - మంచానిల = మందవాయువుచే, 
ఊద్ధూ క =క దల్పంబడిన, కమలాకర = పద్మసరస్సుయొక్క_, శోభఇినా = శోభవంటి కోభ 


గల, నేత్ర,సవాస్రేణజ వెయ్యి కండ్ల చేతు చోదయామాస జ ప్రేరణచేసెను. 


తా. మందవాయువుచే కొలనిలోనిపద్యములు కదలినట్లుగా 
దేవేంద్రుని నేత్త కమలములు కద లునట్లు బృహస్పతిని కనుసై గంటబేసీ 


చెప్ప(పోవ్రుదానినంనార్చి యింద్బు(డు ప్రే శేషణముం శే నెను. 


వ్యా. తెక ఇతి. తతో భగవత్సశ్నానన్తరం, చాసవ ఇన్టో), గురుం 
బృవాస్పతిమ్‌. ని. “గురూ గీవ్పతివిత్యాద్యొ' ఇ త్యమరః, మన్దానిలోద్ధూతో యః 
కమలాకరః స ఇవ శోభత ఇతి లేన తథో శ్తేన, చేత్రాణాం స! ప్రేణః చోదయా 
మాస ప్రేరయామాస, సవ్మాస్తృగృవాణ మూస్టారిశయార్థక్‌- అనిమిహాణానుని ప్ర యత్న 
నశాదక్షీస్సన్దో న వరుధ్యశే. 


ద్భ తీయ సరము. 67 


స ద్వినేశ్రం వా శేశ్చతుస్సవా స నయనాధికమ్‌, 


వాచస్పతిరు వా చేదం ప్రాంజలిర్భ లజాసనమ్‌, 80 
టీ. వాలే! = ఇంద్రునికి, సహ్మస్తనయగాధికం = వేయికన్నులకం టె యొక్కు 


వయిన, ద్వి నేత్ర్కం= రెండుకన్నులుగలదియగు, చత్యుః=కన్ను గానున్న, స8=ఆబ్బృవాస్ప తి, 
ప్రాంజలిః=నమస్కా_రముగ లవాండై, జలజాసనం=బ,వానుగూర్చి, ప్రాహజపలి కెను, 


తా, వేయికండ్ల చేత నిం ద్రుుండు తెలుసుకో లేని సంగతులను 


రెండుకన్ను లతో అెలుసుకొనుచున్నట్టి యు నిం ద్రు నికి రెండవకన్ను 


వ లెనున్న బృహస్పతి బ్రహాకు నమస్కరించి యిట్లనియె. 
వ్యా, న ఇతి. హరే రిస్ట్రస్య, నిం “ఇన్టో) దుళ్చ వనో వారిక ఇతి వాలా 
యుధః. సవా స్రాన్నయ చేభ్యోో౭_ధికం సవ్మాస్తనయనాధికమ్‌ = కదగో చరదర్శి త్వా 
దితి భావః. జ్వేశేశ్రే యస్య తద్ది ద్ద్విచేత్ర, మ్‌ - పృ సిద్ధాచ్చతంపోఒయం విశేషఇత్యర్థ 8 
చక్షు చకుర్భూతః, చకుష్ట్వారోపన్య ప్రకోతోబయోగాల్‌ వరిణామాలం కారః, 
స వాచస్పలిః కస్కా_ది త్వాదలుక్స తలే “షష్ట్యాః పతిపుత్త్ర” ఇత్యాదినా సత్యమితి 
స్వామి - తన్న - ఛన్టోవిషయ త్వాల్‌ , ప్రాష్టాలిః సక జలజాసనం బ్రవాణమిద 
మువాచ. 
ఏవం యచాళ్ధే భగవన్నామృష్టం నః పరైః పదమ్‌ 
ప్రత్యేకం వినియుక్తాత్తా కథం న జ్ఞాస్యని ప్రభో. తి] 
టీ, హేభగవక్‌ = ఓవద్దుకాశ్వర్భసంపన్ను (డా ! యదాళ్త = వీమిబెప్పీతివో 
(ఓడిపోయినవానై తిరా? అన్ని అది, వవం = నిజమే, న$జమాయొక్క_, వదం = అధి 
కారము, వతై $=ళ శ్రువులచే, ఆమృన్హం = వారించంబడినది, హేవ ప్రభో క ఓ్‌పభూ, 
వ్రల్కే స్రకంజఐ(వ వ్రతివ్య శియందు) ఫీన్న ముగా, వినియు-క్షాత్తజ ప్ప వ పెట్టబడిన స్వరూ 
Sa 1... కథం= ఎట్టు, నళ్ఞాస్యసి=ఎజుంగవు, 
తా. భగవంతుడా! నీవు చప్పినదినిక్క_ము. మాయధి కొరము 
లను శత్రువు లా కృమించికొనిరి సర్వాంతర్యామి వగునీకుం బెలియని 
'దేమున్నది. 
వ్యా ఏవమిలి.._ పే భగవక్‌ వద్దుణై శ్వర్యసం వన్న - యదార్థ “కృతవ్యా 
వృత్తః పరైః ఇతి యద్భ)వీషి త్ర! వక్నానామ్‌' - ఇత్యాదినాఒ౭౬వో దేశః “వర్త 
మానసామాప్యే వర్తమానవ ద్వా” ఇతి వర్తమాన వ్రయోగః వామనస్తు భ్రానోఒయం 


68 కుమారసం౦ంభవము 


(వృయోగ ఇత్యాహ “అ కూతి భూలే ఇల న్నభృమవది" తి. ఆహేక్యువలతీణమ్‌, తచే 
నమ్‌, సత్యమ్‌, నో౭స్థాకమ్‌ పదమధికారః పరైః ళలతు,భిరామృష్టమాక్షీ ప్రమ. హౌ 
వళోః వ్ర ల్యేకం శ్ర లిపురువం, వినియు-క్తా త వ, వేశితస్వరూపః, సర్వా నర్యామా 
తర క కథం, న జ్ఞాస్యసీ న 'వేల్సి వర్తమానే2_వీ వచనభజ్ద్యా భవిష్యన్ని క్లేశం వ్రసీద్ధః 
“అపవ్నావే జ్ఞ జి$ీ *అకర ర్యకాచ్చ ఇ త్యాత్మ నేవదవికల్ప, 

ఛవల్లబ్ధ వరోదీర్లస్తార శాఖ్యో మవాోసురః, 


ఉవస్త వాయ లోకానాం ధూమ శకేతురివేర్గిత 82 
అవ. చెప్పిన దానినె విస్తరించుచున్నాండు.--- 
టీ. భవల్‌ =నీ యొద్దనుండి, లబ్ధవరోదీక్ట $=పొందంబడినవరము చే గర్వించిను తార 
కాఖ్యః=తారకుండ నే, మవహాసుర్శజగొప్పరక్కనుండు, లో కానాంజలోకములయొక్క_, 
ఉవప్రవాయ = నాశముకొజకు, ధూమశేతురివ = త్రోోంకచుక్క_మాడ్కి, ఉర్థితః = 
'లేచియున్నాండు. 
తా. నీచే వరముల బొంది గర్వించిన తారకాసురుడు లోక 
నాళ మునకు దోకచుక్కవలె లేచియున్నా (డు. 
అవ, ఉ్‌క్త మేవ (వవష్బాయతి,_ 
వ్యా. భవదితి. భవత _స్త్వత్తా _లబ్ధేన వళేణోదీర్ణ ఉద్ధతః తారకణ త్యాఖ్యా 
నామధేయం యస్య స తారకాఖ్యః. మహా నసురో మహానురః, “సక్‌ మహత్పర 
మో _త్త మోక్క్చష్టాః ఫూజ్యమానై ౯ ఇతి తత్పురుష, ధూమ ేతురు క్పాశవిశేన ఇవ, 
లోకా నాముపప్ణ వాయోపద్ర, వా యోత్థిత ఉత్పన్న:* 
పులే తావ_న్ట మేవాస్య తనోతి రవిరాతవమ్‌, 
దీర్థ్సి కాకములో న్నే షో యావన్నాత్రే ల సాధ్యతే. 88 
"త్తి అన్య= ఈ తారకుని యొక్క, pe = పురమున, రవిః=సూర్యుండు, యావ 
నాశ్రే ణ=యెంఠకమాత్రమువేశ, దీరి కాకమలోన్నే షః=బొడ్డన చావులయందలి కమల 
ములవిక సించడము, సధ్యలే = సోధించంబడుచున్న దో, తావ న మేవ అతవంజఅంతటి 
యెండ నే తనోతిజచేయుచున్నాండు. 
తా, సూర్య్యుండు భయముచే తారకునివట్టణములయందలి 
బావ్రలు మున్న గువాని మందలి పద్మములు వికసీంచుట కెంత వేడిమి 
కావలయునో అంతకుందవ్ప అధికముగా వెండిమిం జూపండనుట. 


దంతీయసర్హము. 69 


వ్యా. పురఖఇతి.---అన్య తారకస్య, పులే రవిః సూర్యస్తావ న్తం తానన్నాత్ర, 
మేవాతపం తనోతి. యావన్హాత్రేణ యావత్రెవ-యావతీ మాత్రా మితిర్యస్య యావ 
న్యాత,ం = లేన వాం ఆల్బ్పపరిమా జే నేత్యర్థ 8. ని, “మాత్రా పరిచ్చ దే - అల్నేచ వరి 
మాకో సా మాత్రం కారే ని ఎగ్రీజవథారణో” ఇత్యమర$ః. దీర్థ్సి కాను కీ)జావాపీషు ప్త 
కమలానామున్నే పో వికాస. సాధ్య లే నిష్పాద్య తే, కళోరకిరణో2పి మన్దోష్టః సన్నేవ 
తద్భీ త్యా పురే వ్ర, కాశత ఇత్యభిప్త్రాయః 
సర్వాాభిస్పర్వదా చన్ష? స్తం కళాభిర్ని మేవతే, 
నాద త్తే శేవలాం లేఖాం హరచూ డామణీకృతామ్‌. 84 
టీ, చంద్రః=చంద్రు,ండు, తంజఆ తారకానురుని, సర్వ దెజకృష్ణ వతీమునందును, 
సర్వాభిః కళాభిః = అన్ని కళలతో , నిషేనతే = సేవించుచున్నాండు, కేవలాం వార 
చూడామణీకృతాం లేఖాం = ఈశ్వరుడు శిరోభూషణముగాం చేసికొన్న కళను 
సూత్రము, నాదశ్తే=స్వీకరింపండు. 
తా చంద్రుండు శుక్ల కృష్ణ్టపతుములయందా తారకాసురుని 
యీళ్వర మౌళిఘటితము కాని కళలన్ని టితోడను నేవించుచున్నాండు. 
వ్యా. నర్వాఖిరితి.---చస్ట) స్తం తారకంసర్వదా కృష్ణ వత్నేఒపీత్యర్థ 8 సర్వాఖిః 
కలాళిర్ని షేవతే, ని. “కలా తు పోడళో భాగ ఇత్యమరః. *శేవలాం, వారచూడా 
మణీకృ ౦ శిపళిరోమణీకృతాం లేఖాం, నాదశ్తే న గృహ్హోతి. 
వ్యావృ_త్తగతిరుద్యా నే కుసుమ న్తేయసాధ్వసాత్‌ , 
న వాతి వాయు _స్టత్సార్నెఏ ఆతాళనవృన్తానిలాధికమ్‌, తేరి 
టీ. వాయు? = వాయుమూ ర్చి, కుసుమ స్తేయసాధ్వసాల్‌ - కుసుమ౭పూల 
యొక్క, _స్రేయజదొంగతనమువలని, సాధ్వసాల్‌ = భయమువలన, ఉద్యానే=వూల 
తో (టయందు, వ్యావృ త్తగతిః జ సంచారము లేనివాండై , తత్పాళ్మే § = ఆతారక్రుని 
వృక్కాను తొళవృంతానిలాధికం = విసనకజ్ఞ పఏీచుటవలనవచ్చిన గాలికంటెయెక్కు 
వగా, న వాలి=విసర(డు. 
తా. ఉదాసనవుష్పముల దొంగతనప్రభ యమువలన గాలి 
తారకాసుగు నెడ బాయక ప్రక్క నెయుండి విసనకట్జతో విసరినదాని 
కంకు యెక్కువగా విసరక నేవించును. 
వ్యా. వ్యావృల్తేతి.---వాయు8, _స్టేనస్య భావః కర్మ వా సేయం చెర్యమ్‌ 
“స్తేనా ద్య న్నలోప శ్చ" ఇతి యళ్చక్ళ్యయో నలోపళ్చ, కునుమానాం సేయం _ 


70 కుమారసంభవము 


3 
కస్మాత్‌ _స్రేయాభియోగాద్దజ్ఞా ద్వా-సాధ్వసం ఛభయం-కస్తాజ్టేతోరుద్యానే, వ్యావృ త్త 
గతిః నివృతోో ద్యానసంచారః సన్ని క్యర్ణ 8. సాెపీతుల్వే౭పీ గమకత్వాల్‌ సమాసం 
తత్పాళ్మేష తక్సమో "పే తొలన్య వృన్తె రుద్దభ్య కే - తాలన్యేవ వృన్తమస్ఫ్వేతి వా 
తాలనృన్తం - త స్యానిలాద్వ సజనసంచారపవనాదధికం యథా తశథాన వాతి నిం 
“వ్యజనం తాలవృ న్తక మ్‌” ఇళ్యమర;, 
ప ర్యాయనేవాముత్స్భజ్య పుప్పసమ్మారతత్చ రాః, 
ఉద్యానసాలసామాన్యమృతవ_స్తముషాసతే, 86 
టీ బుళవః = వసం'తాడిబుతువులాటును, పర్యాయ సేవాం = ఒకరైన వీమట 
మణీయొక్క-_రు సేయువిధిని, ఉక్ళ ఏ డ్యెవావిడిచి, పుష్పనంభారతత్పరాః = ఫూలంగూర్చు 
టయం దాన క్రీకలవై, ఉద్యానపొలసామాన్యం = తోంటమాలీలతో సరిగా, తం=ఆ 
తారకాసురుని, ఉపాసతే = సేవించుచున్నవి. 
శా. ఆటుబుతునులును ఒక రై నపిమ్మట మరియొకరివంతున విడచి 
పూలనిచ్చుటలో మాలీవారితో సరిగా నేవించుచున్నవి, (అనంగా 
నన్ని బుతువులు తారకునివట్టణమున నెల్ల కాలమున నుండునట్లు శికీంచి 
రల ౧M య 
నాం డనుట.) 
వ్యా. పర్యాయెతి. = బుతవః షడ్వసన్తాదయః, పర్యాయ సేవాం రను 
సేవాముళ్స ఎకి? పుహ్పాణాం-సంభ్రాే సంగ హే - తత్సరాః ఆసక్తాః సన్హ ఇత్యర్థ 0 
ని. 'తక్పరే పృసితొసక్షా' ఇత్యమరః. ఉద్యానపాల్రై రుద్యా నాధిక్ళతెః-సామాన్యం 
సాధారణం యథా భవతి తథా, తం తౌారకముపాసతే సేవన్తే; శీతోష్టాదిదోష చకా 
శనం తు దూరాపాస మిత్యర్గ 8. 
= థి 
తస్యోపాయన యోగ్యాని రత్నాని సరితాం పతిః, 
కథ మపవ్యమృసామ న రానిష్ప ల్షేః ప్రతీత తే, 8ి7 
టీ, సరితాం పతి8=సముద్రు (డు, తస్య=ఆ తారకాసురునికి, ఉపాయనానాం= 
కానుకలకు, యోగ్యాని=ఆ ర్త ములగు, రత్నాని = రత్నములను, ఆంభసాం ఆంతీ8= 
నీళ్ళ లో, అనిష్ప 'ల్తేః! = పరిషక్ష్టమునొందునఆకు, కథమపి = అతికష్టమువే, ప్ర తీకతే = 
నిరీకీంచుచున్నా (డు. 
తా, సముద్రుండు మంచిరత్నే ములుపుట్టి చూర్లముగాముదిరి 
కాంతిగలవి యెప్పుడగును, తారకుని కెప్పుడు కాన్క_పట్టి దయ సంపా 
దింతునని యెదురుంజూ చును. 


ద్వతీయస రము. 71 


వ్యా. ఠతస్యేతి--- నరితాం పతిః సముద్ర, స్తస్య తారకసో్యోపాయనానాం 
ప్రాళ్ళ తానాం-యోశ్యాని. ని, “పృభృతం తు వ్ర చేశనక్‌, ఉపొయనమ్‌” ఇత్యమరః, 
రత్నాన్యమృసామ న్తరానివృ త్తేః పరిపాకవర్య నమ్‌ వికల్పాదసమాసః. కథమపిమవా తా 
యల్నేన, ప్రతీతతే కదా వా పరివచ్యేరన్నిత్యెకాశ్ర్ర్యేణ పాలయ తీశ్యర్థః, 


జ్వలన్మ ణిళిఖా శైపనం వాసుకి పృముఖా నిశి, 
స్థిర ప్రదీవతామేత్య భుజంగాః పర్యుపాసతే. 88 
టీ, చ=ఇం'తేకాదు, జ్వలన ణిశిఖాక= ప కాళించుచున్న మాణిక్యజ్వాలలంగల, 
వాసుకి పృ ముఖాః = వాసుకిమున్నగు భుజింగాః=సర్పములు, నిళిజరా త్రియందు, స్టీర 
వ్రదీపతాంజఆఅనిదీవములగుటను, వీత్య=పొందిి వీనంజ ఈ తారకాసురుని, బర్యుపా 
స లేజకొలుచుచున్నారు. 
స్ట తా. జీవరత్నములగు నాగవముణుల ధరించువాసుకి మున్నగు 
సర్పములు ఆరిపోనిదీవములుగా వానియింటియందు దీవస్థానములనుండి 
తారకుని నేవించుచున్న వి. 
వ్యా. జ్వలదితి.---కిం చతిచార్థ ర్‌ం జ్వలన్ల్యో _ మణీనాం శిరోరత్నా నాం అ 
లిమా జ్వాలా-యొుషూం "లే, వానుక్షి పృమంఖా, భుజజ్షాః సర్వాః _ సిద్ధాళ్చ ధ్వన్యన్తేః 
ని. “భుజజ్ఞకః సీద్ధసర్పయోకి ఇత్యమరః. నిశి స్థిరప్ర దీపతామనిర్వాణదీపక్వ మేత న్ట్రనం 
తారకం, పర్యుపాసతే వరివృత్ళ సేవే, 
తత్కృతానుగృహావేట్నీ తం మువుర్దూతవో౦ తై క 
అనుకూలయతీన్షో 9౬ ఏ కల్పుదు ద్రుమవిభూషశై 8. 89 
ట్రీ ఇంద్రో దోపి = ఇంద్రు ద్రుండును, తక్క తానుగ్ర వాపీశీ - తల్‌ = ఆతారకుని చే, 
కృత =చేయంబడిన, ఆను భవా హ=జ దయను, ఆ ఉట = కోరుచున్నవాందై, ముహు$=జ 
మాటికి, దూతవహారి-తెః = దూతల చేనంవంబడిన, కల్ప ద్రుమవిభూషణై 8=క ల్పవృత్‌ ముల 
నుండి పుట్టినన౫లతో, తంజఅఆ తారకుని, అనుకూలయతి వఇిష్తునిగాం తే సికొనుచున్నా (డు. 
తా. దే వేంద్రుండును ఆతార కాసురునికి కల్చ్పవృతుజాతములగు 
రత్నములతో కానుకలంబట్టి వానిదయను కోరుచున్నాండు. 
వ్యా. తక్క తేతి.=_ఇన్స)2కి, కేన తారశేణ కృళం కత్క్భృళమనుగృవాం 


ప్రసాద మేత ఇతి తథోక్షః సక్‌, ముహుర్దూతహారితై రూక ప్రా వీతెః, కల్ప 


రకమారస౦భవము 
మాణాం విభూపష తై: తత్స స్నూతెరిత్యర్థ 8. తం తారక మనుకూలయత్యనుకూలం 
కరోతి, 


ఇత్థమారాధ్యమానో?వి క్లిక్నాతి భువనత్త యమ్‌, 
శా మ్యేత్స)త్టపకారేణ నోపకారేణ దుర్భ నః. 40 

టీ, ఇన్ధం=ఇట్లు, ఆరాధ్యమానోడపీ = ఫూజింవంబడుచున్న వాడై నను, భువన 
త్ర్యయం=మూడులోకములను, క్లీశ్నాతి = ఖేదపెట్టుచున్నా(డు, దుర్ద నఃి=దుష్తుండు, 


వ్ర ప్రవకారేణ = మారుకీడు సేయుటచే, శా మ్యేల్‌ =నళించును. ఉపకారేణ= మేలు 
చేయుటచే, నశా మ్యేత్‌ =నళించడు. 


తా. ఇట్లు వూజింపంబడుచు ముల్లోకములను దుఃఖ పెట్టుచు 


న్నాండు. దుష్టుం డుపకారముచేయంగా శాంతి. బొందండు అవకార మే 
చేయవలయును. 


వ్యా. ఇక్గమిఓ._ ఇక్టముక్తవ్ర కారేణ రవి శశి వవనోదధి భుజజ్ఞ ను 


గ్‌ 


ప్త 
ey 


శ్ర 
రారాధ్యమానో2పి, భువనత్రయం, క్లిశ్నాతి పీడయతి; తథాహి - దుర్దనః, ప్రత్యప 
కారేణ ప్రతీకాశేణైవ, శా మ్యేచ్చాన్తో భవేత్‌ , ఉపకారేణ తున శా మ్యేల్‌ వ 


వ్ర త్యుత (పృకుష్యతీతి భావః, 


తేనామరవధూవానె 


గ రి 


o 


నకి సదయాలూనపల్ల వా 
జా శఇదపాతానాం కి య నదు,మాః, షీ 
పై స స rs న నన్దనద్రు 1 
టీ, తేన=ఆ తారకుని చే, అమరవధూహా స్తెః=నురాంగనాహ స్తములచేే సదయా 
జో ఆట 
లూనవల్ర వా! = దయతోోకోయంబడినచిగుట్ణుగల, నందన ద్రుమా8=నందనపనవృతములు, 


ఇఛేదపాతొనాం=జనలుకులకు పొటులకు, అభిళాః=ఎటుగునట్లివిగా, ,కి యం తే చేయం 
॥ ప్త లట WW 
బదుచున్న వి. 


తా. దేవతాన్తీల మృదువగువా_స్హములతో దయతో కోయ? 
బడు చిగుళ్లుగల నందనవనవృత్షములు నజుకులకు దెబ్బలకు నలవాటు 
పడినవి, 


వ్యా. తేచేతి. లేన తారశేణామరవధూహాస్తెః సుకుమాశై రితిభావః. తైరపి 
సదయ = ఆలూన ఆవశ్రరనార్సిం ఛిన్నాశ$-వల్ల వా యేషాం లే, నద్దన్నద్బుమాః. ఛేదాళ్చ 


పాతాశ్చ శఛేదపాతా స్తేషామ్‌, అభిజాన స్తీ క్యభిజ్ఞాః, కృద్యోగాత్‌. కర్త ణి వష్నీ, 
శ్రీయ చీ 


దీ తీయ సర్ల ము, 78 


వీజ్యతే స సహిసంసుప్త శ్ళా న. కి 
చబామరె రైస్సురబస్టీనాం 'చాప్పశీకరవర్షి ఖః. 42, 
టీ. హిజవీకారణమువలన, స$=ఆతారకుండుy సంనుఫ్టన్సక్‌ జని ద్రితుండై నను, 
శ్వానసాధారణానిలై8 _ Rohe ఊర్పుతోసమానమగు, అనిలై $=గాలిగల 
యట్టియు, బాష్ప శ్రీకరవర్షి ఖః = బాష్ప = కన్నీళ్ల ee శ్రీకర ఆ తుంప రలను, 
పర్షి 1 భిఃజకురియు చున్న, Ss హహ 'పెట్టంబడిన జేవతాస్త్తీ స్రులయొక్క-: చామరై $= 
విండామరలచే, వీజ్య తేవిసరబదుచున్నా (డు. 
తా, వాడు నిద్రించునష పడు చెట పెట్టంబడిన దేవాంగనలు 
కన్నీళ్ళతో, వీచుచుండు చామరములనుండి పుట్టిన గాలిని శీకరయు క్ట 
ముగాంజేసి యూపీరి గాలికంబు యెొక్కునలేనట్టు విసరుచున్నారు. 
వాండు నిద్రించునప్పుడె వీరు దుగఖశాంతి శేడ్చుటయని భావము. 
వ్యా. వీజ్యుత ఇతి.---హి యస్తాల్‌ కారణాల్‌ , స తౌారక$* సంను ప్ప సక్‌ 
శ్వాససా ధారణో నిశ్వాససమానో 2నిలో యేషాం తైః, తతో ప్యాధిక్యే నిద్రా భిజ్రు 
భయాదితి భావః. చాప్పశీకరపర్షి భి _. తాసాం స్తీ ణాం రోదనస్యాయ మవసరఇతి 
భావః, నురబస్టీ నాం సురప్రగ్రవా స్త్రీణాం సంబస్థిఫీః. సిం చ గ్ర వోషగవాా బన్ద్యామ్‌” 
ఇళ్యమరః, చామరై ర్వీజ్య తే. 
ఉ త్పాట్య 'మేరుళ్ళుచాణ ముత్రాని హరితాం ఖులై 1 
ఆక్రీడపర్వతా_న్త్వన కల్పితాః న్వేషు వెళ్ళసు. 43 
టీ. 'లేన=ఆ తారకునిచేే వారిఠిం = సూర్యాశ్వములయొక్క_, ఖునైః ఇ గొరి 
జలచే, వుణ్తాని=చూర్జ ములైన, 'మేరుశ్చంగాణి= మేరువర్వశళి ఖరములను, ఉత్పాట్య= 
చెల్ల గించి, స్వేషు వేళ్ళ సుజతనయిండ్హయందు, ఆకీడపర్వ తాః = క్రీ డాపర్వతములుగా, 
కల్పి తాః=చేయ(బడినష్మి 
తా. సూర్యా్యాశములశే నలగ కొట్టంబడిన మేరువర్వత థ్ఫ్రంగ 
ములను ఆతారకుండు తనయిండ్లయందు (క్రీ డాశై లములుగా( బెట్టు 
కొొన్నా(డు. 
వ్యా. ఉత్పాట్యేతి._ లేన తారశేణ హరితాం సూర్యాశ్వానామ్‌. ని, 'వారిల్‌ 
సూర్యే చ నూర్యాశ్వే వస్తే చ వారిలే దిశి ఇతి విశ్వః, ఖువైః శవం, తుణ్లాని 
చూర్చి తాని, వీతేన 'లేషామత్యౌన్నత్యం సూచితం మేరుళ్ళజ్చాణ్యుత్పాట్య స్వేషు 
వేళ్ళ సు- వేళ్ళ స్వితి బవువచనేనాస్య భువనత్రయనివాసః సూచిక, ఆక్సీడన్త వీ వ్వీ 
త్యాకీడాః - తే చ లే పర్వళాః, కల్పితాః కృతాః. 


74 . “శువూరస౦ంభవము 


మక్టిశ కయశ్ళేషం ది గ్వారణమదావిలమ్‌, 
హామామ్మోశపొనస్యోనాం తద్వాప్యో ఛామ సాం ప్రతమ్‌. 44 
టి, bss గ్‌ కం అదిక దీక్ష రురతాకీ నా! = వియద్దంగకు, దిగాషరణమదావిలం- 
దీగ్వారణ=దిగ్గ జములయొక్క_, మద=మదముచే, ఆవిలం = కలుంుషమగు పయః = నీరే, 
"శీషం=అపళిష్టమైయున్నది. (బంగారపుకమలము లెచ్చటనున్న వనంగా హౌమాం 
భేరువానస్యానాం = హీమాంభోరువా = బంగారుపద్మములనెడు, సస్యానాంజ పైరు 
లక్కు త ద్వావ్యఃజఆి తారకుని దిగుడుబావులు, భామ= తావు. 
తా. ఇప్పు డాకాశగంగానదిలో మద మెక్కిన దిగజముల 
యొక్క_మదముచే కలకల చేయంబడిన నీ యున్న ది, బంగారపు కమ 
లములన్ననో ఆతార కాసుకుని దిగుడు బావులలో నున్నవి. 
వ్యా. మన్చాకిన్యా ఇతి. సాంప్రతం, సంప్రతి మన్చాకిన్యా భాగీరథ్యా, 
దిగ్వారణా నాం దిగ్గజాగాం - మదై రావిలం కోలుషం, పయో జల మేవ, శిష్యత ఇతి 
శేషం ళిష్టమ్‌, కర్శ ణ్యణ్బ)త్యయకః. ' త్రివ్వన్య త్ర పయుజ్య లే” ఇతి నపఫుంసకత్వమ్‌, 
తర్షి కనకకమలాని క్వ గ తానీ త్యావా- హే మేతి.--- హేమా మ్ళోరుహా క్యేవ సస్యాని 
లేషాంతు, తస్య వావ్యస్తద్వావ్య, వవ ధామ స్టాన్‌ సర్వాణ్యప్యు త్పాట్య స్వదీర్సి 
కా స్వేవ ప్రతిరోపితవానిత్యర్థః. 
భువనాలో కన ప్రీ తిస్స ఏర్లిభిర్నా నుభూయ లే, 
ఖలీభూ తే విమానానాం తదాపాతభయాత్పథి. 45 
టీ. తదాపాతభయాల్‌ _ తల్‌ = ఆతారకునియొక్క_, అఆపాతజతాంకుటవలని, 
భయాత్‌ =భయమువలన, విమానానాం = విమానములయొక్క_, పథి జ మార్హ్లమ్ము ఖలీ 
భూ లేసతి=పాడై నదగుచుండంగా, స్వర్దిఖిః = దేవతలచే, భువనాలోకన ప్రీతిః-భువన జ 
లోకములయొక్క_, అలోకనజచూచుటయందలి, ప్రీతిః ప్రేమ, నానుభూయ లే=ఆఅనుభ 
వింపంబడ లేదు. 
తా. దేవతలు లొొల్లిటివళె లోకముల జూచుటకు విమానము 
లెక్కి_ చరించునపుడు తారకు డగపడి తాడనం జేయుననుభీతిచే ఆ 
మార్లమునే విడిచిరి. 
వ్యా. భువ నేతి.---ళస్య తారకస్యాపాతాల్‌ సమాప శ్రే రృ్భయాద్విమానానాం 
వథి, ఖిలీభూ లేడ ప వాతీభూ తే సతి. నిం “జ్వేఖలాపవా తే సమే ఇత్యమరః, సర్టిఖి 
శ్చేవై ర్భువనానామాలోక చ్చే ప్రీతిక్నానుభూయ తే, 


ప. ఇ” ఇ 
ద్వితీయ సర్గ తేలుగు విళ్వవిద్యాఖథ్హు 

యజ్వభిస్పంభ తం హవ్యం విత లేప్వధ శవ్యగ్షర్లి లొ అయిత 

జాత వేదోముఖానాయీా మిష తామా ఘాటు నన నట్లు? 


టీక, యజ్వభిః=విధిగా యజ్ఞ ము చేసినవారి కీ దీ ళా ఆభ తన? | 


బడినయాగములయందు, సంభ్భతం = ఈయబడిన, వావ్యం = వావిస్సునుు మాయీ = 
మాయగల, స$=ఆ తారకుడు, న8=మేము, మిషతాం = చూచుచున్న వారలమగచుం 
డగా జాళవేదోముఖాల్‌ = అగ్నియనుముఖమునుండి, ఆచ్చిన త్తి జ బలవంతముగా 
లాగికొనుచున్నా డు. 

తా ఈనూయావంతు(డు యజ్ఞ కె_ర్హలు మాకొటశన మాముఖ 
మగ్గు నగ్ని యందువవై ల్చిన హోమ ద వ్యమును బలవంతముగా తాను 
లాగికొని తీసుకొనుచున్నా (డు. 

వ్యా. యజ్వభిరితె=- యజ్వభిర్విధివదిష్టవద్భిః. ని. “'యజ్వా తు విధిచేష్ట్ర వాల్‌” 
ఇత్యమరః. 'సుయజోర్జ్వనివ్‌ ' ఇతి జ్వనిప్ప్రత్యయః. విత లేష్వధ్వ రేషు యజ మ, 
సంభృతం దత్తం వావ్యం వావిర్థాయా మాయావీ ప్రీ హ్యాది త్వాదినిప్రత్యయ:. తారకో 
నో౭స్తాక 0, మిషతాం వశ్యతామ్‌-వశళ్యత్సు సల్సి ఏక్యర్థ రి “షష్టీచానాదరే ఇతి షష్టీ 
జాఠవేదా వహ్నిరేవ ముఖం కస్తా జ్ఞాత వేదోముఖాదాచ్చిన త్తి-ఆతీవ్య గృవ్షోతీత్యర్థః. 





ఉవచ్వ్రైరు వై ఎ్ళో/వా సన హయరత్నమవారి చ, 
ర ౧. అజాత 

'దేహుబద్గ మి వెన స్య చిరకాలారితం యళః. 47 

థు ట జ 
టీ కించ=మరియు, తేన=ఆకారకుని చే, ఉన్నైః= ఊన్నత మైన, ఉవ్చైశ, వా8= 

ఆపేరుగల, హయరత్నం = ఆశ్వ శేష్థము, చేవాబద్ధం = రూపుందాల్నిన, చిరకాలా 
రతం = చాలకాలముసం పొదిం చిన, ఇంద్ర, స్య=ఇం 
యనునట్టు, అవోరి=హరింపంబడెను. 


తా. మరియు దేవేంద్రుని గొప్పకీర్దిని వారించునట్టుగా నుమ 
(శ్ర్రఖవమనుగుజ్జము అపహరింపంబడెను, 


చునియొక్క, యశఇవఇకీ రియో 


వ్యా. ఉచై ఎఎరిలి కించేతి చార్భ కి లేన తారశకేణోచె్చరున్నత ఉచై చీ 
శ వా నామ పాయో రత్నమివ వాయరకత్నమశ్వ శేవ్యక. ని, “రత్నం శే, స్టే మణా 
9 us జే | 
వి” ఇతి విశ్వః. అస్య శుభ్రత్వాదుల్ప్రేత లే - బేవాబద్ధం బద్ధదేవామ్‌ మ్పూర్తిమ 
దిత్యర్థ 8. ఆహితాణ్నా చ్రది త్వాన్ని పాయా; వరని పాళః, చీరకాలార్టితమిన్ష ss యళ 
ఇవావో ర్యపహృతమ్‌. 


7 శుమూరస౦భవము 
4 వ ట్ర 3 హో ప 
తసి న్ను పాయాస్స క్వే నః కూ రే వతివాత క్రియాః; 
- . వీర్యవన్త్యాహథధానీవ విశారే సాన్నిపాతిశే, 48 
అవ. అబ్లెన సామాధియు పొయముల చేలజూపరాదన చెప్పుచున్నాడు 


టీ. హ్రాశేజక్రూరుండగు, కసి క =ఆరక్కసునియందు, నఃజమాయొక్క_,స ర్వే 
ఉపాయాః = అన్నియుపాయములును, సాన్నిపాతిశే = సాన్ని పాఠతకరోగమందు, 
(సన్ని పాఠమనంగా; వాతపీ ర్త శ్లేష ములమూటియొక్క_సమానముగా నగు నాధిక్యతం 
వీర్యవ నికొషధానీవ = సారవంళఠములగుమందులవ లె, పతివాత్మక్కియాః = నిష్ఫల 
(పృయోగములయినవి. 

తా, సన్ని పాతజ్వరమందు మందులు గుణమోయనట్లు మాసా 
మూదు లచ్చట నువయోగములై నవి కావు. 


వ్యా. తస్మీన్నితిక్రూరే ఘాతుశే. ని. నృళంసో ఘాతుకః క్రూరఃి ఇళ్య 
మర, తసి న్ననుశే, నో౭స్తాకం. సర్వ ఉపాయాః, సన్ని పొతస్య దోష్మతృయన్య 
పృకోవజే సాన్ని పాతిశే-వికారే జ్వరాగొ 'సన్నిపాతా చ్చి” ఇతి వక్తవ్యాట్టక్‌ , వీర్య 


వని సారవన్ఫాష ధానీవ, వ్రృతివాత్మక్కియా విఫల ప్రయోగా భవన్తి, 


జయాకా యత్ర చాస్తాకం ప్రతఘాతోల్టికార్చిషా, 
హరిచ క్రేణ తేనాస్య కజ్ధ నిష్క_మివార్పితమ్‌. 49 
అవ. తొముచేసిన కి యల ,వ తివాశత్నముచేం జెప్పుచున్నా రు. 

టి. చజబంలేశాద్యు యత్ర = He es వీవారిచకృము 
నందు, అస్తాకం=మాకు, జయాశా=జయాశ (ఆసీత్‌ = అయునోో, పృగిభూతోల్టి తా 
ర్చిషూ పృ తియాశ=కొట్టుటచే, ఉత్థిళ= వెడలిన అర్చిపా=జాషలగల, "లేన హరిచశ్రేణ= 
అవారిచక్రృముచే, అన్య= ఈతారకునియొక్క, కం శే=కంఠమున, నిష్కం=వతస్థలా 
లంకారము, అర్చితమివ జ అర్పించబడినదివలె (ఆసీత్‌ =ఆయెన్సు తానే వానివతస్థల 
మునకు పతకమువలె నాయెను, 

తా. మాకు హరిచక్రిము సాధించుననునమక ముండెనుగాని 
అదియు వానికి ప్రతి క్రియ చేయలేదు. 

అవ తదేవ ప్రతివాత, క్రియళ్వమావా. 

వా జయా ేతి._ కం చేతి చార 8, నూనమనేన హరిచశ్రేణ, వయం జేష్యా 


§ 
మ ఇతి యత్ర, హరిచశ్రే,ఒస్తాకం, జయాశా విజయాళంసా _ ఆసీదిలి శేషః. వతి 


ద్వితీయసర్ల ము. 77 


ఘాతేన [వ వృతివాశ్యా - ఉరి తార్చిషోద్దత తేజసా, తేన, వారిచశ్రేణ విష్ణోః సుదర్శనే 
నాస్య తారకస్య కళే, నిమ్య_మురో భూవణనుర్చితమి'వే క్యుచ్చేకా, స్వయ మేవ 
నిష్క్టమివ సమిక్యక్షః ను హరిణా చక శం త్యక్త్సం తదపి నపశ కి 
జాతమితి భావః. స్రేశతే నువర్ణ్థానాం హీను గహేభూవలే పలే, డినాశే 
౭పీ చ ah మట 
తదీయా స్తోయదేష్వద్య పుష్క రావ ర్త కాదిషు, 
జ్యో ర్త 
అభ్యస్యన్తి తటాఘాతం నిర్జిలె రావతా గజూాః. ర్‌0 
టీ, ఆద్య=ఇప్పుడు, నిర్జితెరావతా$=జయింపంబడిన మొరావతముగల, తదీయాః 
గబాక=వానియేను(గులు, “ఫుష్కరావర్తకాదిషు = పుష్కరము అవర్తకము మున్నగు, 
తోయ దేషు= మేఘుములయందు, కటాఘాకం=వప్ప క్రీడను, (అనగా దంతములదురద 
పోవుట కొడ్డులనడ్లముగాకొట్టుట.) అభ్యస్యంతి= చేర్చుకొను చున్న వి. 
తా. ఐరావతము మున్నగు నేనుగులౌాల్చిన తారకునియేనుం 
గులు పుష్క_రావ_ర్తకమేఘములయందు వృష్ప క్రీడ నలవాటుం జేసీ 
వ్యా. తదీయా ఇతి._అద్య సంప్రతి, నిర్జితః ఐరావతో యెస్తే తథోకాః 
తస్యతారక స్యేమే తదీయా, గజాః, పుష్కు_రాశ్చావ ర్హకా శృ నామాదయో యేషాం 
"లేవు, తోయ దేవు మేఘేషు, తటాభఘాకం వప, కీ డామభ్యస్య ని. 
తదిచ్భామో విభో ప్రష్టం నేనాన్యం తస్య రా నృయేీ, 
కర్మ బంధచ్చిదం ధర్మం భవ న్యేవ ముముతీవః. ర్‌] 
టీ తల్‌ జక ెంబట్టి, విభో=వ్రభువా ! ముముతఠువః = మోతముంగోరువారు, 
భవస్య=జసంసారముయొక్క_, శాంతయేజునివృ ల్పికొఅకు, కర్ణ బంధచ్చిదంజకర్య యనెడు 
జ Y 
కట్టును ద్రుంచెడు, ధర్మ మివ = పరమాత్త కనకారణ బాతువగు బ్ఞానమునువ లెను, తన్యజ 
ఆ తారకునియొక్క, శాంతయే=నాళముకొజుకు, సేనాన్యంజ సేనానాయకుని, సృషుం= 
సృజిం చుటకొజకు, ఇచ్చామః=కోరుచున్నా ము. 


తా. కావున ప్రభువా, సంసారబంధ మును దె ౦చువారు దానికి 
కారణమగుధర్మ ము నట్లు కోరుదురో దుర్తార్దుడగ తారకుని వధశే. 
సేనానాయకుని మేము కోరుచున్నాము. 

వ్యా తదిలి.రల్‌ తస్తాత్‌ కారణాల్‌ , ేావిభో స్వామిక , మోక్తుం 
భవం త్య కుమిచ్భవో ముముతవో విరక్ర్తా, భవస్య సంసారస్య, శాన్తయే నివ్భ క్రయ, 


78 కు మారస౦భవము 


కరో వ బన స్తం ఛిన ర్రీ రీతి కర ర బన్ధచ్ళిత్‌ తం, ధర్మ మివ _- ఆత కృజ్ఞానహేతుభూతమితి 
శ 'తమేవం విదిశ్వాతిమ్భత్యు మేలి'ఇతి జ్ఞ అనా చేవము _కిః-కస్య తారకన్య శా న్తయే 
నాశాయ్య సేనాం నయతీతి లత. పతిః, 'సత్ఫ్సూద్విష-” ఇత్యాదినా క్విప్‌. 
తం సేనాన్యం కణ్చిల్‌, సృమ మిచ్బామః - వయ మితి శేషః. 


నోప్తారం సురనై న్యానాం యం వురస్కృత్య గోత్ర భిల్‌, 
చ్రత్యానేష్యతి ళత్రుభ్యో బన్టీమివ జయ శ్రి యమ్‌. ర్ర2 


వ సేనానాయకుని, పురస్మక్య=ముందిడుకొని, గోత్ర త్ర థిల్‌ =ఇంద్రుడు జయ, శ్రి యం= 
జయలత్మీని, బందీంఇవ = బంది కానా7గా జేయంబడిస స్త్రీ నివలెను, ళ త్రుభ్య8ణవగ వారి 
నుండి, ప్రత్యా చేమ్యతి=తిరిగితీసుకొనివచ్చును. కావున సేనానాయకుని సృజించుమని 
యన్వ్టయము. 

తా. నేనానాయకు(దుండిన, పోయినసంపద నిం ద్రుడు చెజు 
పెట్టంబడిననస్త్రీనివలె పగ వానినుండి తీసికొనివ చ్చును. 

వ్యా, గో ప్తారమితి..-- సురనై న్యానాం చేవతాసేనానాం, గో ప్రారం రశ్నీ 
తారం, యం సేనాన్యం, పురస్కృత్య పురో ధాయ “పురోఒవ్యయమ్‌' ఇతి గతిత్వాల్‌ 
“నమస్సురసో ర్ల తోక ఇతి సకారః, గాం పృథ్వీం త్ర్రాయనన్త ఇతి గో త్రాస్తాన్భిన ర్రీతి 
గోత్ర ఖిదిన్దో), జయ శ్రియం, బస్టీమివ బస్టీక్ళృతాం స్త్రియమివ, శత్రుభ్యః సకాశాల్‌ 
చ, ల్యౌనేష్యతి, వ, త్యౌహరిమ్యతిం తం స్‌ మితి పూర్వేణ సంబన్థః 


టీ నురనె పవైన్యానాం = దేవతా సేనలయొక్క_, సో-్తారం = రతకుండకు, యంజ 


వచస్యవని తే తస్పి౯ ససక గిరమాత్మ భూః; 


9 నాలి 

గర్జి తానన్తరాం వృష్టిం సౌభ్గి గ్యేన జిగాయ యా. ర్‌కి 
టి, తసి క్రొవచసి అవసితే = అబ్బవాస్పతిమాట ముగిసినదికా-గా అత్మ భూక= 
ద్రవ్గా; గిరంఇమాటను, ససర్జ=పలి కెను, యా=వీమాట, సౌభాగ్యన = మనోవారత్వ 
ముచే, గరి తానంతరాం = గర్షనయొక యనంతరమునంబుట్టిన, వృష్టిం = వర్ష మును, 

జ జ లు లు యె 
జిగాయజజయించెనో ? (గర్జనకు ఫలము వర్ష మెట్లో వీరివిన్నపమునకు ఫలము బ్రహ 

మాట యనుట.) 
లో వ 

తా. బృహస్పతి మాట నివీ పెవజుకు బ్రహ మాటలా డెను, 


ఎట్లుం డెననంగా నామాటలాడుట గర్భ నానంతరమున వర్ష ముకురినీన 


ద్భితీయ సరము. 79 


నెట్లు సార్థకమో గర్జనకు వీరివిన్న పమునకు సార్ధకత్వము దెచ్చిన బ్ర బ్రహ 
మా టట్లుండెననుట. (అనంగా వీరి మొజవిని యెమొ బ్రహ్మా చు 
చున్నా. డనుట.) 
వ్యా. వచసీతి, —కసి౯ా బార రసు లే ,వచస్యవసి తే పరిసమాప్పే స సళ్యార్మ భూ 
రహో గరం వాచం, ససర్జ 'జగాజేత్యర్థః. యా సౌభాగ్ఫేన మనోహర త్వేన 
'వృాద్భగనిద్ధ షే ఫూర్వపదస్యచి ఇత్యు భయ పదవృద్ధిః. గర్టి తాద్దర్జితన్యవా - అన_న్హరం 
వవృత్తాం, వృష్టిం, జిగాయ జితవతీ, గర్జితఫల క్వాద్వ  ష్రేరివ తద్విజ్ఞావనఫల త్వా 
ద్దిరః సుభగత్వమితి భావః. 
సంవత్స లే వః కామోఒయం కళ్చిళత్కాలః ప వతీతమ్యళమ్‌, 
న త్వస్య సిద్ధ యాస్యామి సర్లవ్యాపారమార్త, నా. ర్ర్‌4 
టి, వః=మామొక,., అయంకామః = ఈకోర్కె, సంపత్స్య్య లే = కాలదు. 
కళ్చిల్‌ కాల$=కొంత కాలము, వ, తీత్యతాం = నిరీకీంవంబడుగాక, తు=మరేమన్నను, 
ఆస్య= ఈ సేనానాయకునియొక్క, సిద్ధా = అయేవిషయములో, ఆక్షనా=నాచే, సర్ల 
వ్యాపారంజసృష్టి చేయుటనుంగూరిచి, నయాస్యామి=పాం దేవాండనుగాను. 
తా. మోకో ర్కె_ యగును, కొద్ది కాలను నిరీమీంవవ'లెను. ఈ 
సృష్టిని నేను చేయను. 
వ్యా. సంపత్స్య్యత ఇతి, అయం, వోయుష్తాకం, కామో మనోరథః. సేనా 
నీరూప్క సంపత్స్య్య లే నేళ్చ తి, కళ్చిత్మియానపి, కాలః ప్రతీత్యుతామ్‌, తు కిం 
రు, తస్య సే నాన్యః, సిద్ధ విషయ, ఆక్మ నా స్వయం, సర్లః సృష్టి రేవ-వ్యాపార స్తం, 
న యాస్యామి, నాహం (సృమ్యామోతక్యర్శ రిం 
ఇతస్స దైత్యః ప్రావ్తశ్రీర్నేతవవార్షతి తృయమ్‌, 
విషవృతీోపి సంవర్థ్య స్వయం భేత్తు మసామ్బ్రతమ్‌. ర్‌లీ 
అవ. ఎందుచేత ననంగా చెవుచున్నాండు.-ా 
టీ, ఇకః=నావలన'నే, ప్రా ప్ప శ్రీక=పొందంబడిన వృద్ధిగల వాండగు, సః దై త్యక= 
ఆరక్క-సు(డుు ఇతః వీవ=నావలన నే ఈయం = నాశనముంగూర్చి, నార్హ్గ తి=కగడు, 
విషవృమోపీ=విషపుం జెట్టయినను, సంవర్థ బ్రజవెంచి, స్వయంజతానే, ఛేత్తుం = నటుకు 
టకు, ఆసాం ప్ర తం=యు కముకాదు. 
ad ఆరాఠశుసుడు నావలననే యైళ్వ ర్యాద్య భివృద్ధిపొందిన 
వాడు. నావలననే వాండు నాళనమున కరు డుగా(డు. (కారణ మేము 


80 కుమారనంభ వము 


నంగా, వివషవృతుమునైనను తానేపెంచి కానేనటుకుట యుక్తము 
గా నేరదు.) 


అవ, కుక ఇ త్యాళదె్క్టృవాంా 
వ్యా, ఇత ఇపి.---ఇతో మ త్తనీవ, ప్రా్యశ్రీర్లభ్ధోదయః, సదై త్య స్తార కానుర, 
ఇతో మత్త వవ, శయం నాశం, నార్హతి. తథాహీ, అన్యో వృతస్తావదాస్తామ్‌, 
విషస్య వృతో విషవృమో౭పి. సం వర్ధ్య కుళళ్చి ఆ్ళారణాత్సమ్యగ్వర్థయి త్వా, స్వయం 
ఛేత్తుమసాంప్రతమనర్హ$. ఆసాంప్రత మిత్యనేన నిపా లేనాఖిహిత త్వాద్వ త్‌ ఇతి 
ద్వితీయానో న భవతి _ అనభ్గిహి లే కర్మణి ద్వితీయానాభిధానాల్‌ - యథా౭౭వా 
వామనః---నిపా తేనాష్యలిహి తే కర్మణి న విభ_క్రిఃవరిగణనస్య ప్రాయిక త్వాల్‌ ” ఇతి, 
వృతం తే నేద మేవ ప్రా జ యా చాస్య వతిశ్రుతమ్‌, 
వెరేణ శమితం స. దగ్ధుం హొ త_త్తపః, 56 
టి. ప్రాక్‌ =ఫూర్వము, "తేనజవాని చే, ఇద మేవ = దేవశలచే చావకుండుటయే, 
వృతం=కోరంపణెను. మయా=నా చే, అసె స్మై=షరనికొ అనై ఈ వ్రతిశ్రుతం= ప్రతిజ్ఞ సే సయ6 
బడినది, లోకాక్‌ = లోకములను, దగ్గుర=కాల్చుటకు, అలం=కేగిన, తల్‌ తవః=వాని 
తబము, వరేణణవ రమిచ్చుటచే, మయాజనాచే, శమితం=ఆర్పంబడినది. 
తా. తొల్లి యీోవరమే వాం డడిగాను. దానినే వానికిచ్చి లోక 
ముల గాల్చుటకు. జాలిన వానితపోగ్నిని యీ స్వల్చ్పమా త్ర ముచే 
నార్చి వేసితిని. 
వ్యా వృతమితి.---ప్రాక్పూర్వం, తేనానుశే ణేద మేవ 'జేవై రవధ్యత్వ మేవ, వృతం 
ప్రార్థికమ్‌, మయా, చాన్నై తారకాయ, పతి శ్రుతం ద్ర తిజ్ఞాతం "వ, తాజ్‌. భ్యాం 
ఆ ? Mn జ 
శ్రువః ఫూర్వస్యకర్తా' ఇతి సంప్ర దానత్వాచ్చకుగ్థ, కర్తవ్యం వై తదిత్యావా-లో కా 
న్రగ్గుమలం శక్రం “వర్యాప్త వచ 'నేవ్వలమ ర్థేషు ఇతి తుమున్న)క్యయః, రన్య తప్త 
త్తపో, వరేణ పరదానేన, శమికం హి-మ యేుతిశేష$, 
సంయుగే సాంయుగీనం తముద్య్య_న్తం ప్రసహేత కళ 
అంశాదృతే నిషి_కృస్య నీలలోపాత నేతసః. ర్‌? 
టీ. సంయుగే = యుద్ధమందు, ఊద్యంతం = ఫూనికదొల్సినట్టియు; సాంయుగీ 
నంజరణకుశలుండగు, తం = వానిని, నిషీక్తస్య జ (ఒకానొక మేశ్రమున) ప్రనింపం 


ద్భి తీయ సరము. 8] 


బడిన, నీలలోహిఠశేతనః అంశాత్‌ బుళలే = శివునియొక్క_ లేతోభాగముకంటె, 
(ఇతరుండు) కఃంజబఎవండు, వన స జన హించును. (ఓడించంగలండనుటఎ) 


తా, యుద్ధపళలుండగు తారకుని యీళ్యర లేతోంళభవ్రుం డెవ 
డైన నోడించవలయుగాని యితరుండు చాలండు. 

వ్యా. సంయుగ ఇతి. — నంయుగే యుద్ధ ఉద్య న్తం వ్యాప్రియమాణమ్స్‌ సం 
యుగే సాధుం సాంయుగీనమ్‌ 'పృతిజనాదిభ్యః ఖల్‌ ” ఇతి ఖా) క్యయః. తం తారకం, 
నిషిక్తస్య క్వచిల్‌ యేత్రే తరికస్య. వి. 'నీలః కజ్ణే లోహికశళ్చ శేశేష్వితి నీలలోహిత 
ఇతి పురాణమ్‌, ఇతి స్వామి. తస్య నీలలోహితస్య ధూర్జటే, ేశసు కుక క్రృస్యాంశాద్భ 
తేడంశం వినా౭న్యకః కక్కి ప వసహేఠాఖభిభ వేల్‌ ' వ్రనహనమఖిభ చే ఇతి వృత్తి కార్యం 


స హీ దేవః పరంజ్యోతి స్తమః పారే వ్యవస్థితమ్‌, 


పరిచ్భిన్న ప్ర భౌవర్ధిర్న మయా న చ విష్ణునా. 
అవ ఎ ట్లీశ్వరుం డింఠటిశ క్రిగలవాండనం జెప్పుచున్నా డు 
టీ. సఃచేవ$ = వర మేశుండు, తమసః = త మోగుణముయొక్క, పాలే=పరము 
నందు, వ్యవస్థిళం=ఉన్నట్టి, పరంజ్యోతి రి =పరమాత్మగ దా, (కనుకనే) విళ్ణునా = విసు 
మూర్తి చేతను, పరిచ్చిన్న ప్రృభావర్థిః = పొందందగిన ప్రభావాతిశయము గలవాండు, 
న=కాండు, మయా ఇ నాచేతనుు (పొందందగినవ్ర, వత కం నజ 
కాడు. 
తా, ఆయన తమోగుణమున కావలనున్నాండు. (తమో 
గుణము లేదనుట్ర) ఆయన శ_క్టి నేను విష్ణువును లెలిసికొన లేకపోయి 
నాము. 
కథమసావీదృక్‌ శ్రి త్యాహ.--- 
వ్యా. స ఇతి-ాస దేవో నీలలోహిత స్తమసః= పారే పరతో వ్యవస్థితం తమో 
గుణాతీశం, పరం జ్యోతిః పరమాత్తాహి. అత వీవ మయా పరిచ్చిన్న ప్ర భావర్థిరవ 
గాఢమహిమాతిశయో, న భవతి. తథా విష్ణునా చ న; ఆత స్తస్యాసాధ్యం నాస్తి క్యర్థ రం 
ఉమారూ వేణ లే యూయం సంయమ _స్పీమితం మనక, 
కంభోర్యతఢషమా క్రష్ణ్టుమయస్కా- స్తేన 5 లోహవల్‌ 59 
అవ. .ఇహ్వడాయనయంళతోోనుక్స త్తినింగూర్చి యు పొయముం జెప్పుచున్నా(డు,- 


82 కమారస౦భవము 


టీ శేయూయం=ఆకార్యాథ్ధలరగుమిరు, సంయమ స్టీమిళం = సమాధినిశ్చల 
మైన, శంభోః జ హరునియొక్కొ_, మనః = మనస్సును, ఉమారూ"పేణ = పార్వతీ బేవి 
సౌందర్యము చే అఆయస్కా_0లేన = సూదంటుజాతివే, లోవావల్‌ = ఇనుమునుంబో లె, 
ఆ కృష్ణుం=లాగుటకు, యతధ్వం =యత్నింపుండు. 

తా. తపోనియమములోనున్న యోాళో ఏరునిమనస్సును పార్వతీ 
సౌందర్యముతొ ఇనుము నూదంటుజాతితోనుంబో లె యాకర్షింపుండు. 


సంప్రతి తదంళోత్ప త్తావుపాయం దర్శయతి.--- 

వ్యా. ఉ మేతి... లే కార్యార్థినో యూయం, సంయను స్టీమికం సమాధి 
నిశ్చలం, శంభోర్మ న ఉమారూ పేణోమా సౌొన్హ ర్యేణ. ని. “రూపం స్వభావే స్వాళ్యే 
నాణకే పశుశబ్దయోః, గ్రన్థావృత్తై నాటకాదావాకారళ్టోకయోరపి ఇతి విశ్వః 
అయస్కా_ స్తేన మణివిశేషేణ 'కస్కాదిషు చి ఇతి సకారః, లోవావ దయోథాతుమివ 
క 9 అ అహ 
తేన తుల్యం కియా చేద్వతిః ఇతి వతి పృత్యయో మృగ్యః, ఆ కృష్ణుమావార్తుం యత 
ధ్వముద్యుక్తా భవత, 


ఉభే వవ తమే వోఢుముఖ యోర్చిజమూహితమ్‌, 
సా వా శంభో స్తవీయా వా మూ_్చిర్టలమయిా మమ. 60 
అవ. ఇంతకంటె జేశేగతి 'లేదనుచున్నాండు.--- 


టీ, ఉభయోః=(బ్రవారు ద్రు,లమగు) మాయిరువురయొక్క_, ఆహితం=ఉంచం 
బడిన, బీజం = తేజస్సును వోఢుం = తాల్చుటకు (ధరించుటకు, సా ఉమావా = 
ఆ పార్వతీ దేవి, శంభో$= ఈశ్వరవీర్య్వ మునుదాల్చుటకును, తదీయా ౬ ఆయసష్టమూ _ర్లిదగు, 
జలమయి = నీటిరూపముననున్న, మూ ర్తిర్వా = రూవమయినను, మమజ=నాయొక్క_ 


వీర్యమును దాలుటకు, ఉ భేవవ=ఇరువులే, ఈ మే=సమర్థులు, 


తా. మా యిరువురియొక్క_వీరర్థిముల ధరించుట కిరువులే 
సమర్హులు, హరవీర్యమునుధరించుట కప మయు నావీర్యము ధరించుట 
కీశ్వరుని యష్టమూ ర్తులలో నొక్కమూ_ర్హి యగుజలమును సమర్థము 
ల నవనుట. ఆ 

నచగ త్య _న్తరమ స్లీత్యావా 

వ్యా. ఉభే ఇతి. ఉభయోః శంభోర మ, చాహితం నిష్నిక్తం, బీజం తేజో, 
నోఢుం సోఢుం, సావోమా, శంభోరస్టమూన్తే స్తస్యేయం కదీయా, జలమయి 


ద్వితీయస ర్ల ము, 883 


మూర్టిర్వా మమ, ఉభే నీవ తమే, న తృతీయేత్యర్థః. వా శబ్దో ద్వంద్వాశ్థే నత్వ 
న్యాగ్థే, ఏత దేవో దావా క్యేళ్ణ మేవ వ్యాఖ్యాతం ఆవ ఫశ. అ కే Ar 
శర. ప్రాకరణికయోరుమామ హే హీశ్వరణాూార ప్రాకరణిక యోర్భగవ్య జలమూర్యో కొప 
మ్యస్య క క్వ త్యాళ్‌. యథావా భోజరాజః=- పృస్తుతానామపస్తుతానాం చెప 
మ్యన్య గమ్య త్వే దీవకమ్‌” ఇతి; న చేయం తుల్య యోగి తా తస్యాః కేవల పృ స్తుకవిషయ 
'క్వేన శేవలావస్తుతవిషయ ల్వేన చోశ్థానాదితి. 


తస్యా కా శితికళ్థుసస్టి సై నాపత్యము వేత్య వః, 
మోత్యులే సురబసన్టీనాం వేణీర్విర్యవిభూతిభిః. 61 
టీ, తస్య ళితికంఠస్య = ఆయీశ్వరునియొక్క_, ఆత్థాజపుత్రు,ందు, వ=మిోకు, 
సై నావత్యం=సేనాధిపత్యమును, ఉపేళ్య=పొంది, వీర్యవిభూతిభిః = కొర్యసంపదలవే, 
నురబందీనాం=చెజ పెట్తంబడిన బేవతాంగనలయొక గ్రా వేణీ! =జడలను, 'మోత్యులే=విష్పు 
లు 
చున్నాండు. 


తా. ఆ యీశ్యురసుతుండు మోకు నేనానాయకత్వమునంది తన 
బలముచే రక్కసుం దునిమి చెజలోనున్న సురాంగనల సంస్కార 
పీనములగు జడలను వివ్పంగలండు 
వ్యా. త్రే స్యేలి._ తస్య, శితికల్టాస్యాష్టమూ -ర్రేరా తా, పుత్ర, ఇత్యర్థ 8. వి. “అత్తా 
చె పుత్త నామా౭సి” ఇతి శు శుతేః వో యుహ్తాకం, వేనాపరేర్భావః ని నాపత్యమ్‌, 
“వక్య wo వ ఇతి యక్పగిక్యయః. ఉ పేత్య ప్రావ్య; వీర్యవిభూ 
తిఖి; కౌార్యసంవత్తిఖిక, సురబస్టీ నాం వేణీరోత్యు లే వస, ంనయివ్యుతి, తారకానురం 
హానిష్యతీతి భావః. 
ఇతి వ్యాహృత్య విబుథాన్విళశ్వ యోని_స్పిరోద ధే, 
మనస్యాహితక _రృవ్య్యాః తే_పి చేవా దివం యయుః. 62 
టీ, విశ్వయోనిః = బ్రవాగావిబుథాక్‌ = చేవళ్ళనుంసూర్చి, ఇతి=ఇట్లు, వ్యా 
వాళ్య=చెప్పి, తిరోదథే = కనుమరంగాను, శే జేవా అపీఇఆ చేవతలును, మనసీ = మన 
సులో, ఆహితకర్తవ్యాః = ఉంచబడిన చేయందగుపనులుగల వారై, దిపంఇస్వర్ల మును 
గూర్చి యయు?=పోయిరి. జ 
తా. ఇట్లు చెప్పి బ్రహ కనుమరంగాను, చేయందగువనుల వై 
సురలు స్వర్షమున శీంగిరి. 


84 కుమారసంభమవము 


వ్యా. ఇరీలి,-_వశ్వస్య-యోనిః కారణమ్‌, ని. “యోనిః స్త్రీణాం భగస్థానే 
కారణీ తామి కే పణి ఇతి వైజయ నీ. బుధాక్‌ సురానితి, వ్యావ త్యాభి భాయ, 
తిరోదభేఒన్తర్హితవాక్‌ = శే దేవా అవి, మనస్యాహితం కర్తవ్యం యెస్తే తథోశ్రాః 
సన్తో, దివం స్వర్ణ ర, యయుః ప్రాపుఃః 

తత్ర నిశ్చిత్య కన్దర్పమగమత్చాక శాసన 

Sy కార్భసంసి దె” త్వ రాద్విగుణరంహసా. 63 

టీ పాకశాసనః = ఇం ద్రుండు, తత్ర = వారస్వా ధీన కార్యములో, కందర్పం౦= 
మారుని, నిళ్చిత్య=నిశ్చయించి, (సాధకునిగా ననుట) కార్యసంసిద్ధె=పని నిఅ వేణు 
టలో, త్వరా ద్విగుణరంవాసా _ త్వరజతొందరచే, ద్విగుణ=రెండురెట్టగు, రంహ సాజు 
వేగముగల, మనసాజమనస్సుతో, అగమత్‌ =పోరమెను. 

తా. ఇంద్రుండు హరునిమనస్సును స్వాధీనపజణు చుటలో మారుని 
నిశ్చయించి మనస్సులో తొందరపాటుతో మన్మథుని తలంచుకొనెను. 

వ్యా. తల్రేతి.---పాకోనామ కళ్చిదనుర స్తస్య శాసన ఇన్టఫన్నత వారచిత్తా 
కర్ష ణక ల్యే, కందర్పం నిక్చిక్య-సాధక ల్వే నేతి శేవ?. కార్యసంసీద్ధా, క్వరయాత్సు 
స్వేన - ద్వౌ గుణౌ యస్య తద్ది గుణం ద్విరావృ త్రం _ రంహో వేనో ఇ యస్య తేన 
కథోశ్తేన. ని. “గుణస్తావృ త్తిశద్ధాది జ్యేస్టి) యాముఖ్య కన్తుషు ఇతి వైజయ న్నీ. 
మనసాఒగమళ్‌ సస్థానేత్యర్థః గ మేర్దుడ్‌ , ఇృదిత్వాన్ల్స రజా చేశ, 

అథ స లలిత యోషి దూ సలతాచారుళ్ళజ్దం 

రతివలయవదా జ్కే చావమాసజ్య కచ్చ 

సహాచరమధుహా _స్తన్వ_స్త సదూతాంకుకాస్త స్త్ర 

కృత మఖముపతస్థ ప్రా ప్రాజ్జులి ర వుష్పధన్నా.. 64 

టీ అధ = కలంచినవివ్యప,' సః = తలంచంబడిన, పుప్పభన్వా = పుష్పా 
న్రుండు, లలిత యోషిద్భ్ఫూ)ల తా చారుశ్ళంగం _ లలికజసుందరులగు, యోషిల్‌ = 
స్తీ లయుక్క, భ్రూూలతా = తీయవంటికనుచబోమలవలె చారు = సుందరమగు, 
శృంగం=కొనలుగల్క, చావ౦ = ధనుస్సును, రతివలయపవదాంశ్తే = రతి=రతీ బేవియొక్క, 
వలయవద = కంక ణస్థానములు, ఆంశే = గుజుతులుగల, కంఠే = కంఠమునందు, 
ఆసజ్య = తగిలించి (అనగా రతీ జేవి కౌంగలించుకొనినప్వుడు కంకణములు నొక్కిన 
నొక్కులు కంఠ ప్ర దేశమునందం గలవు. అట్టి కంఠమునం దనంగా భుజమునకుం 
దగిలించినవిల్లు మ చేరయుండును అ కంఠమని చెప్పంబడినది) సవాచర 


ది్భ తీ యస్రర్ల ము. రక్‌ 


మధువా స్తన స్త చూ తాంకుర* త్ర ర్‌ = సవాచర=మి త్రుడగు, మధు=వసంతునియొక్క-, 
వాస్తజ చేతియందు, న్య స్త=ఊంచంబడిన, చూ తాంకురజమావిమొలకయ చెడు, అస్త్ర 8= 
బాణముగలవాండై, ప్రాంజలిం = చేతులు మోడి, శతమఖం = సురేంద్రుని, ఊపశ స్థేజ 
కలసీకొ చెను, 
ర్రీ ఇ జ 

శా. ఇంద్రు,6 డిట్లు తలంచంగా స్త్రీేలకనుబొో మలవలె సుందరను 
లగు కొనలుగ లధనుస్పును రతీదేవి కంకణములొత్తుట చే గుటుతులు 
గల కంఠ, దేశమున (అనలా భుజమునకు బాణము. దగిలించి, 
మిత్రుండగు వసంతుని చేతియందు మావి మొగ్గను బాణముగ లవా(డై 
మోడ్చిన చేతులుకలవాండై ఇంద్రుని గలనీకొ నెను. 


వది కుమారసంభ వమవో కావ్టమున 
రెండవసర్లము ముగినెను. 


వ్యా. అేతి... అథ స్మ రణాన న్తరమ్‌, నస సత ఇక్యర్థ $. పుష్పం ధనుర్యస్య స 
పుప్పధనాష్ట కామః౬ “వా సంజ్ఞాయామో ఇత్యనజ్‌ . ని, “లలిశం త్రి సుందరమ్‌ ఇత్య 
మర$ః. లలితాయాః సున్షర్యా-యోషితో. భ్రు, వాలే ఇమచారుణే కృ కోటీ యస్య 

షి త్ర ల 
తత్తఖోక్తం చాపమ్స్‌ రతిః స్మర్మవ్రియా. ని. “రతిః స్మరవ్రియ+ ఇక్యమరః. తస్యా 
వలయవదాని క్కు ణస్థానాన్యబ్కాశ్చివ్నాం యస్య స కథో శే కంఠ ఆసజ్య లగ 
యిత్వా, చాపకంఠవిశేషణాభ్యాం శృం గారై కని ధే స్తిభువవైకవీరస్య శృద్దా రవీరోవ 
కరణేషు తుల్యరసళ్వం వ్యజ్యలే. సవాచరస్య నఖ్యూర్‌ ధోర్వస న్తస్య హస్తే న్యస్తం 
చూతాజ్మురమేవాస్త్రం యస్య స తథో కః. ప్రాళ్టులిః కృత్యాష్టాలిః సక శతమఖి 
మినీముపళ స్టే సంగతవాకొ. సంగతికరణార్థా దాత నేవదమ్‌, 

ద థి థ + 


అత్ర స్వథావోక్షిః “స్వభావో _క్రిరసొ చారు యథావద్వస్తువర్శనమ్‌' ఇతి, 
మాలినీవృ త్త మేశల్‌ - 'ననమయయయు లేయం మాలినీ భోగిలో కై ఇతి లమణాత్‌ =. 


ఇతి శ్రీమహామవో పాధ్యాయ కోలాచల మల్టీ నాథసూరివిరచితయా 
సంజీవినీసమా ఖ్యయా వ్యాఖ్యయా న మేతః కీ కాలిదాసకృతి " 
నంభ వే 
కుమారసంభ వే మవోకావ్యే బవసామె త్కారోనామ 
ద్వితీయఃనర్ద 8. 


త్తి లా మఘోన స్త్రిద శాక విహాయ 

సహస, మకాం యుగవత్‌ పపాత, 

వ యోజనా వేశ్షీతయా ప్రభూణాం 

ప్రాయళ్ళ్చలం గౌరవమా లి శి టేష. శే 

టీ, మఫఘోన$=ఖఇ౦ ద్రునియొక్క, అక్ష్హైం = కనులయొక్క_, సవహ్న్మాస్తం = వేయి, 

తి, దశాక=నురలను, విహాోయ=వదలి, శసిక్‌- = ఆమన థునియందు, యుగవల్‌ = కే 
న వపాశజపవడెను, ప్రాయ జతలుచుగా, వ వ్రభూణాంజ ప్ర పృభువులకు, ఆశ్ర శ్రీ లేవు = 
చేవకులయందు, క sss ప్రయోజనా sis. శ ప్రయోజన 1 = కార్య 
మును, అపేక్షీతయా = కోరుటచే, చలం=చంచలయెనదిః 


తాం కార్య ప, థానులు గావున ప వ్రుభువులు 'కా-రార్టవసరమును 
బట్టి యితర దేవతలున్నను చేయికండ్లతో న నింద్రుండు మన్మథునిజూ చెను. 

వ్యా. రసి న్నితి.---మఘోన ఇన్షస్యాక్లం సహస్ర, తి,రావృళ్తా దశవరి 
మాణ మేహామితి ల్రిదశా౯ దేవా. “సంఖ్యయావ్యయాస న్నాదూరాధికసం ఖ్యాః 
సంఖ్యయ” ఇతి బహు ప్రీ వీ హీకి, “బహు వీ నా సంఖ్యయే” ఇతి డచ్చ)క్యయః. ఉశ్తార్థ 
త్వాల్‌ సుచోనివృ త్తి క విహాయ క తనీ స్టిక్‌ కా మే, యుగవల్‌ పపాత, క 
Sree ore క. నను వ నుచిరపరిచి తా నేకనురపరిత్యాశేన భగ 
వతో మహేద్ద్రస్య కథిమకాళ్హో కసి న్నేకస్మికా వఠపాత ఇ త్యాళచ్కా్య్యర్థాన్నరం 
న్యస్యలతి. ప్రాయో భూమ్నా ప్ర భూణామాశ్రి రీ తేమ సేవశేము విషయే, గొరవమాదరః, 
చయోజనా ఫీక్షీ యా కార్యార్థి శ్వేన 1 హూతునా చలం చష్చాలమ్‌, ఫలళన్చ్రాః 
ప్రభవో నతు గుణత స్తా ఇతి భావక, 


య 


అ జ జో జ ఆ 
స వాస వేనాసనసని ్న కృష్ట 


మితో నిపీ'దేతి విసృష్టభూమిః, 


తృ తీయ సర్లము 87 


భ ర్దుః ప్రసాదం సృ్కతిగృవ్యాా మూర్థ్నా 
వ 


స్తం మిథః పాగ క్రోమతైవ మేనమ్‌. *. 2 
టీ న ఆమదనుండు, వాసే =ఇంద్రునిచే, ఆసనసన్ని కృష్ణ ౦-ఆసన సింహాసన 


మునకు, Mes క. నిషీద = కూరుచొనుము, ఇతి=ఇట్టు, 
విన్ఫష్టభూమిః _ విసృష్ట్ర = (మారుండు కూరుచొనుటకుగా) విడువ౭బడిన, భూమిః = 
వ, దేశముగలవాండై, భర్తుః = వీలికయగు నిం ద్రునియొక్క_, ప్రసాదం = దయను, 
మూర్భ్నా=శిరన్సు చే, (వ్రలిగ ఎవ్యాజస్వీక రించి, (పో తినంద్య=గారవించి, పాఠాంతరం) 
మిథభ౩=రవాస్యమున, వఏీనం= ఈయిం ద్రునింగూర్చి, వీవం = చెచ్చంబోవుభంగిని, వక్తుం = 
మాటలాడుటకు, పాక, మళజప్రారంళ్ళిం చెను. 

తా. మన్మథునికి తననింవాసనముదగ్గరనే కూరుచొనుటకుం 
దావునిడ దాని కింద్రునియందు6 దనకున్న భ_క్రి ప్రకటమగున ట్లాయన 
యాజ్ఞా ప, కారముగ-ా6 గూరుచొని యేకాంతమున మన్మథుండు చెప్పం 
బోవుభంగిని మాటలాడుటకు మొదలిడెను. 

వ్యా. సఇలి.---న కామో, వాసవేచేన్దే)/శాసనస్య సీింవోసనస్య - సన్నికృష్ణం 
సన్ని హితమాసన నన్ని కృష్ణం యథా తథా "శేషషస్ట్యాఒయం నమాసన$, కృద్యోగ లవణ 
యా తు న 'న లోకావ్యయనిష్టాఖలర్థతృ నామ్‌ ఇతి షష్ట్రీని షేధాల్‌ . ఇతోనిషీ దేవో 
పవిశేత్సి విసృష్టభూమిర్దత్తావకాశః సక్‌, భర్తుః స్వామినం వృసాదమనుగృవాం 
మూర్ధ్నా, ప్రతినన్ష్య సంభావ్య మిథో రవానసీ. ని. *“మిథ్‌ 2 న్యోన్టం రవాస్యప్‌ | ఇత్య 
మక ఏ వీనమి్ట్ర మేవం వత్యుమాణవ్రకారేణ, వక్తుం, ప్రాక్ర మతోపశ్రా నవాక్‌ * 
"పో పాభ్యాం సమరాభ్యామ్‌” ఇత్యాత్త్మ నేవదమ్‌, 

ఆజ్ఞాపయ జ్ఞాతవి శేష పుంసాం 

లోశేషు యత్‌ తే కరణీయమ స్తీ, 

అనుగ్రహం సంస్త రణ సృవృ త్తే త్త 

మిచ్యామి సంవర్థి 9 తమాష్ట యా తై, 3 

టీ, bss మా. జ్ఞారవిశేవ - కర తెలియాం౭బడిన, విశేషణ 
సామర్థ్యముక లవాండా ! లోకేషు = లోకములయందు, తే=నీకు, కరణీయం= చేయ. 
వ. యల్‌ =వీదో, (తల్‌ ఇదానిన్సి ఆజ్ఞాపయ = 'సెలవిమ్థు; సంస్తరణ వచృ త్తం _ 
సంస్తరణ = స్మరించుటచే, ప్రవృ త్తం=పుట్టిన) శేఎసీయొకగై, అను గ్రహరజదయను, 
ఆజ్ఞ యా=కబజ్ఞ చే, సంపర్థితం = వృద్ధినొందినదాని నిగా చేయుటకు, ఇచ్చామి = కోరు 


చున్నాను ఠి 


58 కువమవూరస౦భవము 


తా. పురుషుల శ_క్టినెటుగు ప్రభువా! లోకములలో నీకుం 
జేయవలనినవని యేమున్నదో దానిని సెలవిచ్చి సృరించుటచే నీకు నా 
యందున్నదయ నభివృద్ధిబఅుచుటకు. బ్రార్థించుచున్నాను. (నీవు కోరిన 
కార్యము నేం చేయుటచే నీకు నాయందున్నదయకుం దార్కాణము 
కావున వనిగొనుమనుట). 
వ్యా. ఆజ్ఞాపయేలి.... హె ఫుంసాం, క్టైతవి'శేష జ్ఞాతసార జ జ్ఞాతపుంవిశేచే 
త్యర్థః, సాపేతల్వేఒపీ గమకత్వాల్‌ సమాస$, ఆజ్ఞాపయ - తదితిశేషః. ఉ_త్రరవాశ్యే 
యచ్చబ్ద్బవ,యోగాన్న ఫూర్వవాశ్షే కచ్చబ్ద వ్ర, యోగ నిర్భన్థః. కిం తదిత్యావా - 
లోశేము, తే తవ యల్‌, కరణీయం క ర్హవ్యమ స్ట; సంస రణే - పృవృ_త్తముత్సన్నం 
తే తవానుగ్రృవాం ప్రసాదమాజ్ఞ యా నియో గేన, సంవర్శితం వృద్ధిం గమితమిచ్చామి- 
సంస్థ రణకృతమను[గ్రవా౦ కేనచిన్నియో గేన వర్ణ య-క్వచిత్‌ కర్మణి నియుజ్జే ఏళ్యర్థ క. 
అన్యథా మే న్నాస్తీ పరితోష ఇతి భావః. తుమున్న న్తపాఠే ణిజర్జే యత్నః కార్యః 
కేనాభ్యసూయా వద కాంతీణా తే నకం నా తపోభిః, 
n 2 క గ్య యర 
యావద్భవ త్యాహిత సాయకస్య మత్కాంర్ల్తు కస్యాస్య నిదేశవ రీ. 4 
అవ. లోకములో నాకు సాధ్యముకాని దే లేదని జెవ్వచున్నాండు.--- 
టీ. పదశాంక్నీణా=(ఇం దృ) పదవినిగోరుచున్న, కేనజఎవని చే, ని తాంఠదీన్థైం= 


యా 


మిక్కిలి గొప్పవియగు, తపోభిః = శవస్సులచే, లే=నీక్కు అభ్యనూయా = అసూయ, 
జని తౌ=పుట్టింపబడెను, (వానినింజెప్పుము) యావల్‌ = వీకారణమువలన, సఃజవాండు 
(నీపగ వాదు, అహితసాయకస్య - ఆహిత = సంధథానము చేయంబడిన, సాయకస్య = 
బాణజముగల, అస్యమ తారు క స్యజఈనావింటికి, ని దేశవర్తీ=అిజ్ఞకు లోంబడినవాండు, 
భవలి=అగుచున్నా డు. 

తా, ఇం దృపదము నెవ్వండేని గోరుచుండెనేమో ఘోరతవం 
బుల వానిం బేర్కొనుము. గుజ్‌వెట్టినబాణముచే బాణమునకు 
సాధీనుం జేనెదను. (అనయా మన్మ థ బాణవీడితులం 'జేనెదను స్రీలకు 
లాంగినవా రనుట.) 

అవ. న చ మే కిఖ్చిదసాధ్యమ స్తీ త్యాహ.--- 

వ్యా. శేచీతి.._పదకాక్ణ ణా స్వారాజ్యకా మేన, శేన పుంస్కా నిత వ్రద్‌క్సై 
రతిప్రభూతై స్తపోళి స్తే రవాభ్యసూయేర్ష్యా, జనితా = తం బ్ర్రూహీతి శేషః. కిమర్థమ్‌. 


తృతీయసర్ద ము. 89 


యావద్యత$ః న భవదై వర్యాహితసాయకస్య సంహిత బాణ స్యాస్య మత్క్మారు కస్య 
నిజేశే వర్తత ఇతి ని చేశవర్య్యాళ్ఞావళో, భవతి, అవిలమ్మేనై వ భవిమ్యతీళ్యర్థః వర్త 
అసమ్థతః క_స్తవ ము_క్రిమార్దం పునర్భవ న్లేళభయాత్ప్స్రవన్న॥, 
బద్ధశ్చిరం తిష్టతు సున్ట రీశామా శేచిత భ్రూచతురై ః కటాతైః ర్‌ 
ఆవ. ఇప్పుడు ధర్రాదిచతుర్వర్ల మున మోతమునుద్దేశించి చెప్పుచున్నాడు. 
టీ, తవ=నీకు, ఆసమ్మతః = ఇష్టుందుకాని, కఃజఎవండు, పునర్భవ శేశ్రభయాల్‌ _ 
ఫునర్భవ = తిరిగీ పుట్టువుయొక్క, శ్లేశ = దుణఖమువలని, భయాల్‌ = భయమువలన 
(సంసారసంబంధమగు జరామరణాదిభయములవలన), ము_క్టిమార్హం = మోతశపుదారిని, 
వప్రపన్నః = పొంచెనో, తంజవానిని, వద=చెవ్వము, (ఎందుకనగా) స$=వాండును, 
ఆశేచిక భూ) చకతురైః - ఆశేచిక = ఒక్కొక్క_టిగాం |ద్రిప్పంబడిన, భూ)జకను 
బొమలచే, చతురై 8 = అందముగ~(ల్క, సుందరీణాం = ఆందగ త్తెలయొక్క_, కటాశై$= 
చ్ర,గంటిచూపులచే, బద్ధః = కట్టంబడినవాం డై, చిరంజచాలకాలము, తిస్టతు = ఉండు. 
గాక, 
తా, నీకిష్టము లేక యెవ్వంజోని మోతమునుం బొంద(దలంచి 
సంసారమార్లమును రోనెనా? వాని జెప్పుము. వానినిప్పుడే సుంద 
రాంగనల కడగంటిచూపులచే చిరకాలము కట్టంబడువానిని గాం 
| నెదను. 
అస, సంప్రతి చతుర్వన్తే మోతమధికృ త్యాహ,--- 
వ్యా. ఆసమ్షకఇలి.—-తవాసమ్హతః కః పునర్భవః పునరుత్పత్తి; = సంసార ఇతి 
యావత్‌. తత్ర యె “కేశా జన్మ జరామరణాదయ _స్టేభ్యో భయాత్‌, ము_క్తిమార్ల ౦ 
పృవన్న స్తం వద యకః సో౭ఒప్యారేచిళాభ్గిలేన్తైకళో వివర్తితాభిర్భూభిశ్చతురై 
సున్దరీణాం కటా శైర్బద్ధశ్చిరం తెష్టతు; ఆశేచితకలక్షణం తు. వి, “స్యాద్భు)వోర్ల లితాన్నే 
పా చేకస్యా వీవ శేచికమ్‌, తయోర్తూలసము క్టైనం కా టిల్యాద్భూ)కటిం విదుః.” ఇతి. 
స జ జ అభ మో 
అ థధ్యావీతన్యోళ నసా౭ పి నీతిం వయుక్ర రాగవ్రణిధిర్ట్విష_న్ప, 
న § 5) ల జ వ వ a 
క స్యార్ధధ ర్మౌ వద వీడయామి సీన్టో స్రటావోఘ ఇవ ప్రవృద్ధః. 6 
అవ. ధర్తార్ధముల నుద్దేశించి చెప్పుచున్నాడు. 
టీ, ఊశనసాజ=శుక్రునిచే, సీతిం = నీతిళా స్రమును, అధ్యాపితస్యాపి = చదువ 
బడిన నా౭డై నప్పటికి, తే=నీయొక్క, ద్విషూజపగవాండైన, కస్య = ఎవనియొక్క ఆర 
థి 


90 కుమారసం౦ంభవమను 


ధకా=ఆర్థభర్య ములను, వ్రయుక్రరాగ్రణిధిః జ (వృయోగింపఃబడిన విషయాభీలాష 
యను దూతగలవాండనె, వ్రవృద్ధఃజవృద్ధినొందిన, పీఘు! = ప్రవావాము, సింధో! = 


నదియొక్క_, తటావివ=ఒడ్లశువలెను, పీశయామి=బాధించెదను, వద=చెప్పుము, 


తా. నీవగవాం డసుకుడగు రాత్‌సుండేని వాడు సాతమ 
చ్చు కృశిష్యు(డై నను నాసామర్థ్యము చే వానియెదలో విషయా ధీలాషC 
బుటిం చెదను. ఆది నపీ ప వాహము ఒడ్డు లనుంగూల్సీనట్లు వాని యర 
టు Wy డ్‌ గా థి 
ధర్మములను గూల్చి వానిని నశింపజేయును, 
అవ, థర" రా వధికృ త్యావహా.--- 
వ్యా. అధ్యాపిత స్యేతి.----ఊశనసా శుక్రేణ, సీతిం నీతిళా స్త్రమ ధ్యాపితస్యావి ట్ల 
అవిశబ్దాచ్చు కృ శిష్యాణామ ప్రధృష్యశ్వం గమ్య తే “గతిబుద్ధి” ఇత్యాదినా ద్వికర్శ కా 
దిజ్‌ ధాతోర్జ్భృన్తాల్‌ ప్రధానే కర్మణి క్త, 'అవ్రధానే దువాదీనాం ణ్యన్తే కర్తుళ్చ 
కర్మణః ఇతి వచనాల్‌. లే ద్విష స్తవ శత్రోః కస్యార్థ ధక్షా, ప్రయుక్షః పృహితో 
6 జ్య క జ్య 
రాగో విషయాభిలాష ఏవ ప్రణిధిర్దూతో - యేన సోఒహమ్‌. ని. “ప్రణిధిః ప్రార్థనే 
చ నే'ఇతి యాదవ! ప్రవృద్ధ, ఓఘః ప్ర వాహక, సిన్టోర్న ద్యా స్తటావివ పీడయామి వద. 


కామేకపత్సీ వ తదుగిఖీలాం లోలం మనక్వారుతయా ప విష్టామ్‌, 
6 ౪ కి “J wy a 


నితమ్బినీమిచ్చనీ ము_క్షలజ్ఞాం కచ్చా స్వయంగ్రాహనివ_క్ష బాహుమ్‌, 


అవ. కామము నుదేళించి చెప్పుచున్నాడు. 
య 


టీ. నీకవత్నీ వ్ర తదుణఖశీలాం-ఏకవత్నీ ప్రత = పాతివ్రళ్యనియమము చే దుణఖ 
శీలాంజదుగఖస్వభావముగలదియు, చారుతయా = సుందరత్వము చే, లోలంజఅిస క్రిగల, 
మనః=(నీయొక్క్ల) మనస్సును, ప్రవిష్టాంజప్ర వేళించినట్టి, కాం నితంబినీంజవీ సుందర 
వతిని, ముక్రలజ్ఞాం = విడువంబడినసిగ్గుగలదియె, కంశే=(నీయొక్క_) కంఠమునందు, 
సయం, గ్రావానిష క్ష బాహుం భు స్వయం గావాజస్పయముగా గృహింపందగిన, నిష క్షణ 
కలుసుకొనిన, చా హుంఇభుజములుగలదానినిగాను, ఇచ్చసి=కోరుచున్నా వు. 


తా. పతివ్ర తాత్వనియమముగల సుందరిని కోరితివా? ఓ 
కామాదరము గలప్రభువా? అక్షైన అదియే నిన్ను స్వయముగా 
గోరునట్లు చేనెదను. విస్తారముగా జెప్పనేల నీకొజుకై పతివ్రతనైన 
నావ్రతమునుండి తప్పింతును. 


{ తృతీయసర్లము. 91 


అవ. కామమధికృ ళ్యావా.--- 
వ్యా. కామితి,---ఏకః పతిర్యస్యాః నైకవల్నీ వతివితా, “నిత్యం సవత్నా్య 
మి ఇతి జీప్‌. తస్యా వతం పాతివ్రత్యం తేన - దుఃఖశీలాం దుళఖస్వభావామ్‌ = 
మత ఆభ ని. శీలం స్వభావే సద్వృ త్తే ఇత్యమరః. చారుతయా నున్గర 
'ల్వేన హపీతునా లోలం మనస స్త్వ్వచ్చి త్తం. స్క విప్టైం కాం నిశమ్బినీం నారీం ము క్త 
లజ్ఞాం సతీం కణే, సయం గ్రావానిప్పక్త a అ స్వయం గృష్షాతీతి స్వయం గావో. 
“విభాహి గృ జ ఇతి ఇప్రక్యయక న చ జలచర వీవ గ్రావా ఇతి నియమః, జల 
చే త్ర ఏవేశి నియమాదితి = స్వయం గావో చ సానిష క్షబాహుళ్చ తాం 
తథాభూ తామిచ్చసీ అ క్వదన్థే పతివ)) తామపి వృ తాద్భ)0శయిష్యామాత్యర్థ 8. వత 
చ్చేన్ట )స్య పారదారికత్వాదు క్షమ - తథా చ శ్రు,తిః---'అహల్యాయై జారఃి ఇతి, 


కయా౭నీ కామి౯ సురతావరాథాత్‌ 
పాదానతః కోవనయాఒ వధూత,, 
తస్యాః కరియ్యామి దృథాను తాపం 
వ, వాళళయ్యాళరణం శరీరమ్‌. ప్రి 
అవ, స్వీయ పరకీయ సాభారణలను కాంతలలో పరకీయనుం జెప్పి మిగిలినవారిని 
గూర్చి చెప్పుచున్నాడు, == 
టీ, కామికొ = కాముకుండవగు జేండా ! సురతావరాధథాల్‌ ఇ వర స్తీ ని 
పొందుటను తప్పిదమువేే పాదానత$ః=నమస్యారించియు, కోవనయా = కోపన్వభావు 
రాలగు, కయా=నీ స్తీ చే, అవధూతః అసీ=తిరస్కరిం వంబడితివి, కస్యాః=ఆ స్త్రీయొక్క, 
ఛరీరంజ బేవా మును, దృఢానుతావం = దృఢమైనవళ్చాత్తావముం గలదిగాను, వ వాళ 
శయ్యాశరణంజచివురు పను పే రతుక 'మెనదిగాను, కరిష్యూమిజ చేయుచున్నాను? 
తా. ఓ కాముకుండా |! పరస్త్రీ నిం బొందితివను కోవముచెేం 
బ్రార్థించినను పోని కోపముగలదై యెవతెయుండెనో 'బేర్కొనుము., 
ఆస్త్రీళరీరము చివురునెజ్ఞయె శరణమగునట్లు గా తపింపంజేనెదను 
అవ, త్రివిధా నాయిశా=స్వకీయా పరకీయా సాధారణీ చేతి.త క్ర వరకీయాం 
వ ఫ్ర క్షమ్‌-ఇత రే (సృత్యావహ 
వ్యా. కయేలి,--“హేకామిక కాముక్క నురతావరాధాల్‌ ఆన్యాసణ్లా 
దిత్యర్థ 8. పాదానళః వ్ర)ణతః సక్‌, కోవనయా .కోపశీలయా,కయా స్త్రీ యా౭.వథూక 


g2 కుమారసం౦ంభేవము 


నీరస్క్భృతో దాసీ, తస్యాః శరీరం, దృ థానుతావం గాఢవళ్చాత్తొువమత వవ, వ్రవాల 
శయ్యాళరణం కరిష్యూమాతి. 
ధీ 

జో 
ప నీద విశ్రామ్యతు వీర వజ్రం 

శరైరదీయైః కతమస్సు రారికి 

బిభేతు మోఘఖుకృత బావావీర్యః 

ర్రీ 9 కళ ౦ 

త్రుభోస్టలవీ పస్ఫురి తాధ రాభ రః. 9 

టి, వీర=పర్నా కృమవంతుండా ! ప్రసీదజఅన్ముగృహింపుము;, వజ్కం = వృజ్రా 
యుధము, విశ్రామ్యతు ఇ విశ్రమించుంగాక, మదీయైఃశరై 8=నా బాణములవే, మోసీ 
కృతబా హొువీర్యః - మోఘీకృత = వ్యర్థము చేయంబడిన, చాహువీర్యః = భుజళ_క్రిగల 
వాడై, కఠమః నురారిః = ఏ చేవ తావగతుండు, కోవస్ఫురి తాధ రాభ్యః - కోదజకోవ 
మువ్వే స్ఫురిత = కదలుచున్న, అధరాభ్యః = (క్రిందు వెదవులుగల, స్త్రీభ్యోగాపీ=స్త్రీల 
నుండియు, బి భేరుజభయంవడుం గాక 


( 


తా. ఓ వీరుడా! వజ్రాయుధము విక్రాంతిపుచ్చుకొననిమ్లు. 
నీపగతుండెవండు దైత్యదానవాదులయందుండెనో వేర్కొనుము. నా 
బాణములచేం దూలించి నీకుగాదు కోవముచేం జలించు వెదనులుగల 
న్ర్రీలకును భయంవడంజేనెదను. 

వ్యా. ప్రనీ చేతి హే వీర ప్రసీద వ్రసన్నోభవ, వజ్రం కులిశం, విశ్రా, 
మ్యతు _ ఉదాస్తామిత్యర్థ 8, మదీమైః శరై ర్లోసీకృతబావువీర్యో విఫలీకృత భుజ 
శ కి, కఠమో ద్రైత్యదానవాదివ యః కశ్చన-సురారిః, “వా బహూనాం జాతిపరి 
వ్ర శే డశమచ్‌” ఇతి డతమచ్చ్ర)త్యయః. కోపేన స్ఫురితాధరాభ్యః స్త్రీభ్యో౭వి 
బి భేతు - కిము వ్యక్తవ్యం పుమృ్య ఇత్యర్థః. సకృద్భీతః సర్వతో బి భేతీతి భావః. 'భీత్రా 
రాం భయ హేతుః ఇత్యపాదానత్వాల్‌ వళ్చమా. 

తవ పృసాబాత్‌ కుసుమూయుధథో2౭ పి 

సహాయ మేకం మధుమేవ లబ్ధ్వా, 

కుర్యాం హరస్యావి వీనాకపాణేః 

ఖై ర్యచ్యుతిం కే మమ ధన్వినో౬ న్యే. 10 

టీ, (మిక్కిలి చెప్పుటచే నేమి!) శవ=నీయొక్క; (పృసాదాలత్‌ = దయవలన, 
కుసుమాయుధోోపీ = పుష్పశరుడనయ్యును (మిక్కిలి మృదులములుగాన దుర్చలా 


నస్రు (డ ననుట, (అవాం= నేను), నీకంమధుమేవ = ఒశేవసంతుని, సవాయం=తోడును, 


తృతీయస రము, 98 


లబ్ద = పొంది, వీ నాకపాన్వో? = వర మేశ్వరునియొక్క_యు, థై రృచ్యుతిం=ా ర్వము 
యొక్క_నాశమును, కుర్యాం = చేసెదను అన్నే ధన్వినః=ఇతరధనుర్ధరులు, మే=నాకు, 
శే=ఎవరు (ఎదురనుటఎ) 

తా. ప్రభువా! నేనై తె మిక్కిలి మృదువులగుపుప్పము లము 
లుగా గలవా(డనె కాని ఒక్క_వసంతుని సవోయముచే వీనాకధరు. 
డగుహరుని నిబ్బరమునైనను ద్రైెంచంగలను, మిగిలినళూరులు నాశే 
పాటి? లెక్కేమియనుట. 

వ్యా. తవేతి.---కిం బహునా? తవ వసాదాదనుగ్ర హాల్‌ , కుసుమాయుధో 
ఇఒవ్యతిదుర్చలా స్త్రోజవ్యహ మేకం, మధుం వసన్త మేవ, సహాయం లబ్ధ్వా, పీనాకః 
పూర యస్య స స పీనాక పాణిః “వ ప్రవారణార్థేభ్యః వశే నిష్టా న _ప్పమ్యాి = తస్య వార 
స్యాపీ వారః వీనాకి శేత్యతిచాడున ఇతి భావః, ఖై ర్యచ్యుతిం శ్రైర్యవోనిం, కుర్యాం 
కర్తుం శక్ను యామి క్యర్థ 8. “శకి లిడ్‌ చి ఇతి శక్యాళ్ధే లిజ్‌ . అన్యే ధన్వినో ధను 
కృతో, మమశేన శేచపీక్యర్థః. కింఛబ్ద కశ్సాయాం! నిం “కుత్ళా ప్రశ్నవికర్క్తేషు 
శ్నే-సీ కింశబ్ద ఇప్యులే ఇతి శౌళ్వతః. 

అథోరు దేశాదవళార్య పొద 

మాక్రా_న్సి సం ఖావితపాదవీఠమ్‌, 

సంకల్పి ఆ" వివృతాత్మళ_క్రి 

మాఖజ్ణలః కామమిదం బభాషే. శ] 

టీ, అథజమన్మ భవాక్యానంకరమున, ఆఖండలః = ఇంద్రుడు, ఊరు జేశాత్‌ = 
తొడనుండి, పాదమ్‌=ఐ పాదమును, ఆక్రాన్టి సమ్మావిక పాదపీఠమ్‌-అశ్రా న్లి=అక,మించు 


yy 
టచే, సమావితజ గౌరవింపంబడిన, పొదపీఠమ్‌=కాలిపీంటకలుగునట్లు, అవ తార్యజదింపిి 


సంకల్పి తారే = సంకల్పిత = నిర్దేశింపబడిన, ఆర్థేంతశ్వరచి క్త త్రము నాకర్షి ంచువిషయ 
ములో, వివృతాత, శ క్రీమ్‌ _ వివృతజ్మ ప్రకటన జేయంబడిన, అక్కళ _క్రిమ=న్వసామర్థ్యము 
గల, కామమ్‌=మన్మ థునింగూర్చి, ఇదం ఈ తచ్షయోవుడానిన, | బభాషే _పలి'శెక 
తా. మన్మథవాగనంతరమున నింద్రుండు తొ 'డమిాందనున్న 
పాదము! శ్రిందనున్న పాదవీఠమున నిడి స్వోద్దేళ కార్భమగు శివచిత్తా 
కర్ష ణమునైననుం జేయంగలనని చెప్పిన మా రునింగార్చి చెప్పంబోవునట్లు 
వక్కాణించెను. 


94 కుమారసం౦ంభవము 


వ్యా అభేరి.---అథ స్య రవాక్యశ్ర్ళవణాన న్షరమాఖణ్ణలకః సవాస్రాత్స, ఊరు 
జేశాల్‌ పొదమాశ్రాన్త్యాఒ-౬క్రృమణేన _ సంభౌొవికం పాదపీఠం యస్తీం _పద్యథా 
తథా౭వతార్య సంకల్సి తాగే వారచిశత్తాకర్ష ఇరూపీ విషయే, వివృతాత శ_క్టి' కుర్యాం 
వారస్ఫావి.” ఇత్యాదినా చకటితస్వసామర్థ శం కామం స్మ రమిదం వత్యుమాణం 
బభాషే. 

సర్వం సఖే: త్వయ్యుపవన్న మేత 

దు భే మమాన్తే కులిళం భ వాంళ్ళ్చ, 

వ్‌ టెం తపోవీర్యమహత్సు కుళ్జుం 

త్రం సర్వతో గామి చ సాధకం చ. 12 

టీ, సభే=మిక్రమా ! సర్వమ్‌ వీతత్‌ = ఇదియంకయు, త్వయిజనీయందు, ఊప 
పన్నమ్‌ ఏవ=సీద్ధ మే, మవముజనారు, కులిళమ్‌ = వృక్సాయుధమును, భవాంశ్చ=నీవును, 

3 అ రి 
ఉభే అన్తే = రెండుఆ స్త్ర ములు, త శ్ర ఆతి రండింటిలో, వ్యజ్రమ్‌=వజ్రాయుధము, తపోవీర్య 
మవాత్సు - తపఃజకపముయొక్క_, వీర్య=బలముచే, మవాత్సు ఆ గొప్పవారి విషయ 
ములో, కుద్టామ్‌=మస్షమెనది, త్వమ్‌ =నీవనున న్త్రము నర్వశో గామి చజఆందణిమోందను 
(ప్రసరిం చునట్టిదియు, సాధకం చసాధించునదియును. 

| ల 

తా, మిత్రమా ! నాకు వజ్రాయుధము నీవును "రెండ స్త్రములు, 
వజ్రాయుధను తపక్మాలులవిషయములో మందము. నీవ నేయస్త్రము 
సర్షప్ప దేశములలో నడ్డు లేనిదియు కార్య సాధక మయినదియు, 

వ్యా. సర్వమితి.---'హే సఖీ - సఖే ఇతి సంబోధనం గౌరవార్థ మ్‌ సర్వమే 
ఠత్త పయ్యుపపన్నం సిద్ధం. మమ కులిశం వజ్రం, భవాంళ్ళోభే అస్త్రే, తృత్ర వజ్కం, 
తపోవీ ర్యేణ కపోబలేన మవాత్సు వ్రబలేవు, కుల్టా౦ వ,తిబద్ధ వ్రసరమ్‌. త్వమ త్త ౦ నర్వ 
తోగామి చ సాధకం చ - తాప సేష్వష్యకుణామిత్యర్గ రం 

అ CP 

అవైమి తే సారమతః ఖలు త్యం 

కార్యే గురుణ్యాత్మ సమం నియో మ్మే, 

వ్యా్యాదిశ్ళతే భూధర తామ వేశ్యు 

కృ స్వేన దేహోద్యహనాయ శేషః 18 

టీ, (మిత్రమా!) తే సారమ్‌=నీబల మును, ఆవై మి = ఎజుంగుదునుు అతఃఖలు = 
కావున చే, ఆక సమమ్‌ = నాసరివాండవగు, క్వాహ్‌=నిన్నును, గురుణి=జగొప్పదియగు, 
కాల్యే=పనియందు, నియోశ్యే = నియోగించెదన్కు (బలముంజూచియె కార్యనియోగ 


తృతీయసర్దము. 95 


మనుచున్నా డు కృషేన=నా రాయణమూ ర్లీచే, భూధరతామ్‌=భూమిని ధరించువాం 
డగుటను, అవేత్యు=చూచ్చి శేషః=కేషండు, చేవోద్వవానాయ = (తన) చేవామునుం 
దాల్చుటకు; (శేషుండు విష్ణుమూర్షికి శయ్యయనుట,) వ్యాదిశ్య తే = నియోగింపంబడు 
చున్నాండుం 

తా. నీబలము నేనెలటుంగుదును కావున నాతో సమానుండవగు 
నిన్నీ గొప్ప కార్యుమున ను భూ భారవాహకత్వముం 
జూచియే కదా విష్ణువు శేషుని తనకుం బబ ద్రక్క_గానుండుట కాజ్ఞావిం 
చెను. శ_క్లిమాచి నియోగము. 

వ్యా. అవై మాతి.---- హేసఖే, తే సారం బలం, అవైమి వేది ,+ఆతః ఖల్వత వ 
వాత్మసమం మత్తుల్యం, త్వాం గురుణి మవాతి, కాశ్యే “తన్నై హిమాద్రేః.” ఇతి వత్యు 
మాణే, నియోయమే “స్వరాద్యన్తోపసర్లాదితి నక్తవ్యమ్‌' ఇతి వార్తికాదాత్ర 'నేపద 
నియమః. తథాహి - సారవరీమూవూర్వక వీవ సర్వత్ర, నియోగ ఇత్యావా - కృ ష్టేన 
విష్ణునా, ధరతీతి ధరః వచాద్యచ్‌ - భువో ధరో భూధరస్తస్య భావస్తత్తాం భూధర 
తొమ్‌ భూధరణశ _క్రీమిత్యర్థ 8. అవేత్యు జ్ఞాత్వా, శేషః సర్పరాజో, చేవోద్వవా 
నాయ స్వ దేహముద్వోఢుమ్‌ “కి యార్థో వపదస్య” ఇ త్యొదినా చతుర్ధీ న వ్యాదిళ్య తే 
నియుజ్య తే, శేషశాయి హి భగవాక్‌ 

ఆళ౦ంసతా బాణగ లిం వృషాజ్కే 

కార్యం తయా నః ఇస తిపన్న క ల్సమ్‌, 

నిబోధ యజ్ఞాంశభుజామిదానీ 

ము మైర్టి హమిప్పిత మేత చేవ. 14 


అవ, ళ్‌ యొక్క. యంగీ కారమును సీద్ధవ అఆచుటకు ht 

టి వృషాజ్కే_=శివునియందు, హం చాణప్రసారమును, ఆశంస తౌ 
చెప్పుచున్న, క్వయాణనీ చే, న$=మాయొక్క, కార్యంజకార్యము, (వ్రతివన్నకల్పమ్‌ = 
అంగీకృత ప్రాయ మే, (ఎట్లనీ) ఇదానీమ్‌=ఇప్వుడు, ఉమ ర్టి వ్రమోంజగొప్పళ త్రువులుగల, 
యజ్ఞాంశభుజాం = దేవతలకు, ఈసప్పితమ్‌=కోరిక్క నీత దేవజఇదియే, (అని నిబోధ ఇ 
'తెలిసీకొనుము. 

తా. ఈశ్ళరునివైనైనను బాణమును పృయోగించెదనని నీవు 
చెప్పుటచే మావనిని నీను వూమళకొన్నవాండ వె. ఎట్లన ? దేవతల 
పగవారు యజ్ఞ భాగాదుల వారించిరి. అట్టి పగవారిని సాధించుటకు నీ 


96 కుమారసం౦ంభవము 


వీశ్ళరుని మిద బాణ ప్రయోగము చేనీననే తీరును. ఆదే బేవతలం 
దటు నిన్ను గోరుచున్నది. 


అవ నియోగాజ్లీ కారం సిద్ధవత్‌ కర్తమాహ.--- 

వ్యా. ఆశంస తేతి._వృషో జ్కే వానే, చాణగలిం చాణ ప్ర సరమాళంసతా కథ 
యతౌ, “కుర్యాం హరస్యాపి వీనాక పూకో” ఇత్యాదినేతి శేవః. త్వయా నో౭స్తాకం 
కార్యం, (పృతిపన్న కల్పమజ్లీక ఎరేప్రాయమ్‌ “ ఈపషదసమాప్తాం ఇ త్యాదినా కల్పప్‌ పృత్య 
యః కథ మేశదతఅిహ.-.-ఇదానీమువైైరున్న తా ద్విమో యేషాం లేషాముమ్షైర్టి పాం, 
యక్ఞాంకభుజాం జేవానామ్‌, వీతేన చ్వవల్లువ్రయజ్ఞ. భాగత్వం నూచ్య తే. ఈప్ఫిత 
మాఫ్తుమిష్ట మేళ దేవ వారే బాణ ప్రయోగ రూవ మేవ, నిబోధ వారాయ త్తం బుధ్య 

6 9 గా ‘ అ 9 
న్వేక్వర్థ 8. బుధ బోధనే ఇతి ఛాతోర్లోట్‌ . అత్ర, ఆశంస తౌ స్రాన్టయమా శే 
లి షఇమా్యానము చైఖ్యాానమ్‌ ౬ ఆజ్బూరయోాః శా సీశంసతో ్నగిచ్చార 
ఇతి నాధవ్యాఖ్యా నాథ వ్యాఖ్యా ఏ ర్వ యోః స ం౦సతి స్ట చ్చార్థ ఏ 
అత్మ చేపదనియమాల్‌ - యాచ్చార్థశ్వస్యా ప్రామాణిక త్వాత్‌ . “కుర్యాం వారస్యాపి 
ఇక్యత్రానయోరభా వాదయోగా చ్చేతి. 
ర్న జ Kann 
అమో హి వీర్య పృభవం భవస్య 
జయాయ నేనాన్యముశో ని దేవా 
అతల 

స చ త్వదేశేషునిపాతసాథ్యో 

బ్ర హ్లోజ్రభూర్న్ర్భహాణి యోజిలాళ్తా, 15 

టీ. హి=ఎందువలన ననగా ? అమో దేచాః= ఈదేవతలు, జయాయ = జయము 
కొఆరు, భవస్య = ళిపునియొక్క, వీర్య ప్ర భవం = తేజస్సు వలనయబుట్టిన, సేనాన్యం= 
సీేనానాయకుని, ఊళ న్సి = కోరుచున్నారు, బ్రవాజ్రభూః - (బవ = సద్యోజా తొది 
మ త్ర ములకునుు ఆజ్బజహృదయాదిమ త్ర ములకును, భూః=స్థానమగు, ద్రవాణిఇస్వతళ్వ 
మును యోజి కా త్రాజనియమింపంబడినచి త్రముగల, సఃజిఆిళివుండు, త్వదేశేము నిపాత 
సాధ్యః - త్వల్‌ =నీయొక్క-, నీక=ఒక్కటియగు, ఇషు=బాణముయొక్క_, నిపొత = 
చెబ్బచేక, సాధ్యః=సాధ్యుండుం 


తా. ఎందువలన ననంగా ? ఈ చేవతలు వగ వారింగాల్చుట కీశ్వర 
వీరో్యోత్సన్ను ని నేనాపతినిగాం గోరుచున్నారు. ఆయనచూడ నిప్పుడు 
పరనిష్థలో నున్నాడు. నీబాణమునశే స్వాధీనుండు గాని మణీయొక్క_ 
దాని కాయ నీసమయనులో సాషధీను(డు కాడు, 


తృతీయసర్ష ము. 97 


అవ. కిం తల్‌ కార్యం, కథం వా తస్య వారాయ త్తత్వం, కుతో వా మద 
పీశేళ్యత్రావహా.--- 
వ్యా. అమిాఇతి.--హి యస్తాదమో దేవా జయాయ శ త్రుజయార్థ 0, భవస్య 
రస్య వీర్య పృభవం శ. సేనాన్యం సేనాపతిముశ న్ని కామయ చ్చే “వశ 
కాస్తా” ఇతి ధొతోర్డ రట్‌. బ్రవాణాం సద్యోజా తాదిమస్వ్రైాణామజ్షా నాం హృదయాది 
మస్వ్రైణామ్‌ - భూ; ధానం ర్రవ్మబ్దభూః ఇ కృతమనన్హ న న్యాస ఇత్యర్థ 8+ బ్రవ్యాణి నిజ 
త శే, ని. “వేదస్త కం తపో బ్ర వి ఇత్యుభయ త్రావ్యమరః. యోజిశాతా mere 
చిత్త - మ త్త న్యానపూర్వకం ప థ్యాయన్ని క్యర్ణ 8 స భపళ్చ, క్వచేశేపో స్తవెక 
బాణన్య - నిపా లేన సాధ్యః - అనన్యసాధో్యోఒ౬యమస్మి న్నవసర ఇతి భావః, 
<a 9 జే; ఆ 
త్మై హిమాద్రె ప్కృయతాం తనూజాం 
యతాత్మ నే రోచయితుం యతస్వ, 


షిత్సు తద్వీర్యనిపేకభూమిః 

నైవ తు మేత్యాత్మ భువోవపదిప్టమ్‌, 16 

టీ యతాత్త్మ'నే = నియశచిత్తుండగు, శస్తై =ఆవారునికొజికై, ప్రయతామ్‌ = 
శుద్ధురాలగు, హిమాచ్రే 8 తనూజాం = పార్వతీ జేవిని రోచయితకం = ఇప్టురాలినిగాం 
జేయుటకు, మ. యత్నింపుము. యోషిత్సు = స్త్రీలలో, న 
నదియు, తద్వీర్య నిషేకభూమిః కద్వీర్య ఎఆహర శేతన్సుయొక్కం, నిషేక=మీరణమునకు, 
భూమిః= మే త్రము, సా ఏవ=ఆ పార్వతీ దేవియే, ఇతి=ఇట్లు, ఆక్క భువాజబృవ్యావే, ఉవ 
దిప్త్లం=చెప్పంబడినది. 

తా, శుద్ధురాలగు పార్వతీ దేవి నాతడు వరించునట్లు యత్నిం 
ఫుము. ఆ హారవీర్యము ధరించుట కామె యొక్క_తుకయే శ క్తురాలని 


బ్రహవేం జెప్పంబడినది. 


వ్యా. తస్తాఇతి.---య తాత్మ నే నియకచితాయ, కసె భవాయ 'రుచ్యర్థానాం 
ప్రీయమాణకి” ఇతి సంప్రదాన త్వా ్వ చృతుర్డీ. చయయతాం హమాడ్రే శతా పార్వ 
తీం రోచయితుం యతస్వ ; భవితవ్యం ay పార్వతై్యైచేశ్యాహ._యోషిక్సు 
స్ర్రీమ మయ్యే 'యశళ్చ నిర్థారణమ్‌ ఇతి స్ప క తమా శక్తా తస్య హరస్య - వీర్యం 
శేత స్తస్య - నిషేకః కరణం తస్య భూమిః తేతృం, సా పౌర్వర్యేచేశ్యాత భువా 
ద్రవాణోప Ep ఉభే ఏవ తమే వోఢుమ్‌ ఇత్యాదినో క్రమిక్యర్థః. 


98 కుమారసంభవము 


జ్ర జగ 

గురోర్ని యో గాచ్చ నగేన్ష్రకన్యా 

స్థాణుం తవస్యన్త న్హమధిత్య ౧ కాయామ్‌, 

అన్వా స్త ఇత్ఫేప్పరసాల ము ఖిభ్యః 

శ్రుతం మయా మత్ప్యణిధిః స వరః, 

అవ. ఇప్పు ణామెయు నాయనవద్ద నేయున్నదని చెప్పుచు న్నాండు.--- 

టీ, న గేస్టుకన్యా = పార్వతీదేవి, గురోః నియోగాత్‌ = తండ్రి, యాజ్ఞ వలన, 
అధిత్యకాయాం=కొండ వైభాగ మున, తవస్య న్లమ్‌=ఠపము సేయుచున్న, స్టాణుమ్‌=ళివుని, 
అన్నా స్టేజకొలు చుచున్నది. ఇతి=అని, మయాజనాచే, అవ్బరసాం=అచ్చరలయొక్క, 
ము ఖేభ్యః ఇ నోరులనుండి, శ్రుకం=వినంబడెను. న వర్ష 8=ఆగుంపు, మక్చ్రణిథధిః=నా 
గూఢచారుండుం 

తా. ఇప్పు జాపార్వతియు తండ్రి, యాజ్ఞ చే కొండ వై తవంబొన 
రిం చునీశగరుని నేవించుచున్నదని నా సోవేగులవారగు నప్పరసలనుండి 
నేను వినియున్నాను. 


¢ 


17 


అవ. సా౭పీదానీం సంనిక పెన త స్వే త్యావా.=- 
పా 


చ 

వ్యా. గురోరితి.నగన్ద)కన్యా పార్వతీ చ, గురోః పీతుర్నియోగాచ్చాసనా 
దధిత్యకాయాం హిమాద్రేగూర్థ భూమా. ని, “భూమిరూర్థ్వమధిత్యకా ఇత్యమర$, 
“ఉపాధిభ్యాం త్యక న్నా సన్నారూఢయోః ఇతి త్యకన్నత్యయ:. తపస్య న్తం తవశ్చర 

4 స ని జ 
న్హమ్‌. “కర్శణో రోమన్థతపోభ్యాం వర్తిచరోకి ఇతి క్యజ్‌పృత్యయః. తతః శళ్ళ 
జ్‌ చ ౧ జో 
వశ్యయః. సలాం రుద్రమన్వా_పై ఉపాన్త ఇక్యర్థః. ఇతీదం, మయాజప్పరసాం 
ముశేధ్యః శ్రుకమ్‌ _ న వై తదైతివ్యామా తృమిత్యాహ.---స వర్లః సో౭ప్పరసాక్‌, 

tgs 9 

గణో మత్స్రణిధిర్మమ గూఢచరః, ని. “ప్ర ణిధిః ప్రార్థనే చళే” ఇతి యాదవః. 


తద్దచ్భ సిద్ధ్యె కురు 'దేవకార్య 


మర్జోఒజయమర్థా _న్హరభావ్యి వీ 
అపేవతే వ ప్రత్యయము త్తే త్రమం తారం 
విచార? ప్రాగుదయాది వామ్మః. 18 


టీ. తల్‌ అందువలన, సిద్ధ = ఈశకార్యసిద్ధికొఆకు, గచ్చ = పొము, 'జేవకా 
ర్యమ్‌ దేవతల కార్యమును, కురుజ చేయుము, ఆయహమ్‌ అర్థః= ఈ కార్యము, ఆర్థాన్తరభావ్య 


తృతీయస రము. 99 


వీవ = (పార్వతీసన్ని ధానరూపంబగు) కారణాంతరమువలన కాదగినదియె (అట్రైనను), 


చీజాబ్కు-రః = విత్తు మొలక, ఉదయాల్‌ ప్రాక్‌ = మొలచుటకుమొదట, ఆమ్మ ఇవజ 
నీటినివల్కె త్వాంజనిన్ను, ఉత్తమం = శ్రేష్టమగు, ప్రత్యయం = చరమకారణమునుగా, 
అపీమ లే = కోరుచున్నది. 


తా. కావున దేవతా కార్యమునశైై లెమ్ము. ఈ కార్యము పార్వతీ 
'దేవివలనం గాందగినదియే అయిన నేనేలనందువా బీజమే అంకురము 
నకుం గారణంచై నను ఉత్ప త్తికంకెం బూర్వమున నీరు ప స్క థానమగు 
నట్లు నీవీ కార్యమునకు దబ థానుండవు. ని బాణ ప్ర యాగము లేనిదే 
పార్వతీవీక ణా ద్యాస కియే కలుగదు గావున శీఘ్రముగా నీ కార్యము 
నకు బూనుకొన లెమ్ము. 

వ్యా. తదితి.-- తల్‌ తస్తాల్‌ సిద్ధ కార్య సిద్ధ శ ౦ గచ్చ, 'జేవకార్యం కురు, 
ఆళిష్‌ లోట్‌ ఆయముర్గ 8 వ,యోజనమర్థా నరభావ్యః కారణా న్తరసాధ్య వీవ. తచ్చ 
కారణా నరం పార్వతీసన్ని ధానమితి భావః. ని. “అర్థః వ్రశాశే విషయే విత్తకారణ 
వస్తుషు, అభ్గిధేయే చ శబ్దానాం వృత్తా చాపి (వృయోజచే'ఇతి విశ్వక. తథాపి, దీజసా 
ధ్యోఇఒజ్కురో బీజాంకుర, ఉద మాదుత్న శ్రే, ప్రాగమ్భఇవ, త్వాము త్రమం ప్రత్యయం 
చరమం కారణం, అపేశ తే. ని. “వ,త్యయో౭ధీనశ పథ క్టూనవిశ్వాస సహౌతువి ఇత్య 
మర. తస్తాదస్మి న్నే తవ చరమసహ కారి త్వాదనన్యసాధో్యోఒయమర్థ ఇతి భావః, 

తసి క సురాణాం విజయాభ్యుపాయే 

తవైవ నామాస్త్రగతిః కృతీ త్వమ్‌, 

అవ్య ప్ర సిద్ధం యళనే హి ప్రంసా 

మనన్య సా థారణ మేవ కరః 19 

టీ. సురాణామ్‌= దేవశలయొక్క-, విజయాభ్యుపాయే = జియమున కుపాయ 
భూతుండగు, తసి క. = ళివునియందు, అనస్తగతిః = అ స్త ప్రసారము, త'వై వనామజ 
నీకే కలి7డిని, త్వంజనీవు, కృతీ = ధన్యుండవు (ఎట్లనగా, అప్ర సీద్ధమపి= ప్ర ఖ్యాతి 
గలది కాకున్నను, అనన్యసాధారణమ్‌ ఏవజఇకరులకు శక్యముకాని దేయగు, కర్త =కర్మ , 
పుంసామ్‌=పురుములయొక్క_, యశ సే=కీ ర్హికొఆకు (భవతి = అగుచున్నది). 

తా. చేవజయోపాయభూతుండగు శివునియందు నీయ స్తమును 
పో ఆ జో అ 9 
ప్రయోగించుట నీకే చెల్లును, పురుషాసాథారణమగుపని ప్ర నిద్ధిగలది 


100 కువమవూరస౦భవము 


కాకున్నను పురుషునికి కీర్తి నిచ్చుచుండంగా పనీద్గిగలదియు ననన 
సాధ్యమగు దీనివిషయములో నీకు కీర్తివచ్చుటనుంగూర్చి వేఆ నేను 
చెప్పవలయునా ? (అనంగా చెప్పనక్క_ణి లేదు.) 


వ్యా. కసి న్నిలి-నురాణాం, విజయాభ్యు పొయే జయస్యోపాయభూ తే 
తస్మిక్‌ హే, అన్హ్రగశిరన్త వ్రసర స్తవెవ నామ = నామేతి సంభావనాయామ్‌ _ 
అచ్యేషాం తు ae = భావః, అత స్తం కృతీ కృతమస్యా స్తే రీతి కృతీ 
కృ తార్థ 8. తథా హీి-అ వ చ, నీద్ధమవ్యృనన్యసాధారణ మేవ కర్మ పుంసాం యశసే హీ-ఇదం 
తు వ్రనీద్ధమసా ధారణం ) 'కేళ్ళతియళన్క_రమితి భావ. 


సురాః సమభ్యర్థయితార వలే 
కార్యం త్ర తయాణావమవీ విష్టపానామ్‌, 
చావేన శ కర న క 

శీ ©, 
మహో బతానీ స్ప ్రహణీయవీర్యః. 20 
అవ, ప్రో త్సావామున కా నో త్రము చేయుచున్నాడు. 


ట్రీ ఏ కేనురాః=ఈ దేవకలు, సమభ్యర్థ యితారుజవేండుచున్న వారు, కార్య్భం= 
ఫలము, ఈయాణాం విష్ట్రపానామవి = ముల్లోక ములకును (ఇష్ట్రమెనదనుటు, కర్శ= 
వని, అ=నీయొక్క, చాపిన ఇ బొణముచేత, ఆతిహీంస్తం చ నజమిక్కిలి మూ 
మెనదియుంగాదు, ఆవోబత=అయ్యా ! స్ప ఎహణీయపీర్యః = అశ్చర్యమగు వరా 
శ్రమము గలవాండవు; అసి=అయితివి. 

తా. బలె మన్మథుండా ! యాచించువారన్ననో దేవతలు. పని 
యన్న ముల్లోకములవారిది. వనినింజేయుట నీబాణముచేత. మజతీయు 
నది క్రూరమయినదియు గాదు. విచిత్రమయిన వరా క్రమము గల 
వాండవయితివి. 

అవ, ర్రోతావాగార్భ ౦ స్తాలి.— 

వ్యా. సురాఇతి.---ఏ తే నురాః, సమభ్యర్థ యికారో యాచితారు, కార్యం 
ప్రయోజనం, త్రయాణాం విషస్టపానామపి సంబస్థి సర్వలో కార్డ్‌ మిత్యర్థఃః కర్మ "లే తవ, 
చాపేనన త్వన్యేబేతి భావః. అతిహింసస్ర,మలిఘాకుకం చ ని అవో బత ఇతి 
సంబోధచే. ని. “అహో బతానుకమ్పూయాం ీదే సంబోధనేషఒపి చి ఇతి విశ్వః* 
అథవా అవో ఆశ్చళ్యే బలేత్యామన్త ణే సంతోే చేతి. “బ తమ న్రణసంతోవ 


తృతీయస రము, 101 


ఖేదానుక్రోళ విస్తయే ఇతి విశ్వః స్ప ఎహాణీయవీరో్యో2స్యాశళ్చర్యవి క, మో౭సీ. 
నిం “ఆశ్చర్యం స్పృవాణీయం చి ఇతి నానార్థకోళఃః 
మధుళ్చ తే మన న్మథ సావాచ ర్యాడసావనుకోం_ వీ సవాయ ఏవ, 
సమిరణో నోదయితా భ వేతి వ్యాదిళ ఏతే కేన వుుతాళనస్య. 21 
టీ, మన న్మథజమారుండా ! అసౌ మధుః చ = ఈవసంతుండును, తే=నీకు, సావా 
చర్యాత్‌ ఏవ సే హితుం డగుటవలన, అనుక్రో౭_పీ జపే రేవీతుండు కాకున్నను, సవాయి 
వీవజసహాయ మేకదా ! నమోరణకి=గాలి, హుశాశనన్య = అగ్నివోత్రునికి, నోద 
యితా = ప్రే రేవించువాండవు, భవ ఇతిజఆగుమని, కేన= ఎవని చే, వ్యాదిశ్య లే = నియ 
మింవపంబడుచున్నా (డు. 
తా, అగ్నికి సహాయముకమని గాలికి చెవ్వు టక్కజి లేనట్లుగా 
వశీ టి, 
నీచెలికాం డగుటచే వసంతునికి నీకు సవాయముగా నుండుమని చెప్పు 
టక్కజ లేకయే వసంతుండు నీకు తోడు గానుండును. 
వ్యా. మధరితి.. హౌ మన్మథ అసౌ, మధుశ్చ వసన్తోఒవ, లే సావాచ 
ర్యాల్‌ సవాచరత్వా చేవానుక్రో౭_వ్య ప్రేరిత ఒపీ, సహాయః సవాకాశ్యేవ. కథా హీ- 
నమారణో వాయుర్హు తాశనస్యా గ్నేర్నోదయితా స్రేరకో భవేతి, కేన వ్యాదిశ్య తే. 
అత్ర, మధుసమిోరణయోరు_క్లిమన్తలేణ సహాయ తాకరణం సామాన్యధర్శకి, సచ 
వాక్యద్వయే వస్తుపృతివస్తుభావేన వృథజ్నిర్చిప్టం ఇతి | ప్రతివస్తూపమాలంకారో2. 
యం తదు కక్‌, “యత్ర, సామాన్య ని క్లేశ; వృథ గ్వాక్యద్వయే యది, గమ్యాపమ్యా 
శీలా సా స్యాల్‌ (పృతివస్తూపమా మతా ఇతి. 
తథేతి శేపామివ భ రు రాజ్ఞా 
మాదాయ మూక మదనః ప ప్రతస్థ్ర 
ఐరావతాస్ఫాలనరర్క లేన 
హస్తేన పస్పర్శ తదబ్దమిన్ద 08. 22 
టీ. తభీలి=అల్రేయని, భర్తుః= ప్రభువుయొక్క, శేహొమివ = అన్నుగృవామునే 
నీయ(బడిన మాలికనువలె, ఆజ్ఞాం=ఆనలిని, మూర్జ్నా=శిరన్సు చే ఆదాయజస్వీకరించి, 
నుదన$=మన్గ థుండు, 'ప్రశస్థే=బయలు చేరెను. ఇన్ద)ః = ఇంద్రుడు, విరావతాస్సాలన 
కర్క_శేన - ఐరావఠజవరావతముయొక్క_, ఆస్ఫాలన = (స్రోత్సావామునకై) తాడన 
చేయుటచే, కర్క. శేనజకరినమగు, వా స్తేనజవా స్తముచే, తదజ్జమ్‌=ఆమదనుని జేవామును, 


102 కుమారసంభవము 


తా భగ వన్ని కార్య మారీకనుఐ లి సృభువునాజ్ఞను శిరసా 
వహించి మదనుండు చైలుదేరెను. హాచ్చరికళొజ కె రావతమును 
తట్టుట చే కటికు బాణిన చేతితో నింద్రుండు మదనుని స్పృృశించెను. (ఈ 
ముట్టుకొనుటయు ను త్సావోభివృద్ధియే జేయును 

వ్యా. కేలి._ తథా స్తీ ఏతి, భర్తుః స్వామిన$, శేషూమివ (పృసాదదశ్తాం మా 
లామివ. ని. “ప్రసాదాన్నిజనిరాల్యదా నే శేచేతి కీర్ణితా” ఇతి విళశ్వక “మాల్యాతు 
తాతిదా నే స్తీ శేషా” ఇతి వైజయ న్పీ కేశవా, అజ్ఞాం, మూర్ధ్నా౭.2.దాయ శిరసా 

జూ కే ల జ్య జ 
గృహీత్వా, మదనః ప్రతీ సమవ ప్ప విభ్యః స్థ ఇత్యాత, నేవదమ్‌. ఇన), ఐరావతా 
స్ఫాల నేన ర్రోత్సావా నా్థేన తొడచేన, కర్క_శేన వరుషేణ, హ_స్టేన, తదచ్దిం మదన 

జత అధ ఆ జ్య వ్‌ క 9 స 
చేవాం, వస్పర్శ వా స్తన్సళ్మేన సంభావయామా సేళ్యర్థ కిం శేషామి వాజ్ఞామ్‌ ఇత్యత్ర, 
సాధకబాధకవ్రమాణాభావాదుప మో ల్చ్రేక్ష యో సందేవాసంకర ఇతి. యదిభరా, 
శేసా౭పి దత్తా తదా తామాజ్ఞామి వేత్యువమా, అథ న దత్తా తరి శేషాల్వేనో ల్చ్రే 
శీతా, శేషాదానం తు సందిగ్ధమితి. 

స మాధ వేనాభిమ లేన సఖ్యా రత్యా చ సాళజ్కమనుప్ర యాతు, 
ణా ల 5 = y 
అజ్ఞవ్యయస్రాక్థి తక ర్యసద్ధిస్థ్రాణాగ క్క మం హైమవతం జగామ, 25 
టీ, సః=ఆమదనుండు, అభిమ లేన=ఇస్తుండును, సఖ్యా=చెలి కాయడగు, మాధ వేన= 
వసంతునితోను, రత్యాచ=రతీ చేవితోను, సాశజ్క్య౦=భయముతో, అన్నుప్రయాతేః = 
అనుసరింపంబడినవాండై, ఆజ్ఞవ్యయ ప్రార్థిత కార్యసిద్ధి - అజ్హవ్యయజ దేవానాళము చేత 
నయినను, ప్రాక్థిర = కోరంబడిన దేవతలయొక్క_ కార్యసీద్ధిగల వాం డై ) హౌమవతం = 
హిమవత్పర్వశసంబంధమగు, సశ మం = ఈళ్వరతపస్థ్ఫాన మును గూర్చి, డగామ= 

వెళ్లెను, 

ఇ. మన్మథుడు ఇష్టుండును చెలికాడు నగు వసంతుండును, 
మ్రీయు రాలగు రతీదేవియు నెంత యాపద వ చ్చెనని భీతితో వెంబడిం 
పంగా శివుని య్మాశ్ళ మమునకు వచ్చెను, 

వ్యా. నేలిన మదన$, అభ్గిమ లేన ద్రీయేణ, సఖ్యా నువ్భదా, మాధవేన 
వస చ్లేన రత్యా స్వ దేవ్యా చ, సాశజ్కం సంకటమావతితమితి సభయమను ప్రయాతః 

ప్రార్థితా కార్యసిద్ధి ల్ఫేన స తఫో క్షం, శీర్తా మృత్వా 
ఇ..పి సర్వథా చేవ కార్యం సాధయిస్యామోతి కృళనిశ్చయః సన్ని త్యర్థ 8. పైామవతం 
హీనువలై ఛవమ్‌, స్థాణో రుద్రస్యాశ్యమం జగామ, 


సక, తథా౭జ్జస్య వ్యయేనాపీ - 


తృతీయసర్హము. 1083 


తస్మి౯ వనే సంయమినాం మునీనాం 
తవస్సమా ధేః వ్రతికూలవర్టి, 
సజ్య_ల్ప యో నేరభిమానభూత 
మాక్తానమాథాయ మధుర్ధ జృమ్మే. 


టీ, తసి కవచే = ఆ శివాశ మమునందు, సంయమినాం = సమాధినిశ్చులు 
శ WU 
రగు, మునీనాం = తపళ్శాలురయొక్క_, తపః = తేవన్ఫ్సుయొక్క_, సమాభేః=వీకాగ 
తకు, ప్రృతికూలవ _రీ=విరోధముగాసంచరించు, మధుః=వసంతుండు సంకల్పయోనేః = 
మన్మథునియొక్క_, అభిమానభూతం = గర్వ హేతువగు, ఆత్తానం = నిజస్వరూపమును, 
ఆధాయ = ధరించి, జబ్బ మే ఆవిర్భవించెను. 


తా. ఆయీళ్యరవనమున తపోనిశ్చలురగుమునులకు విరోధ 


ముగా మన్మథునియుద్దేశమును కొనసాగించుటకు స్వస్వరూపముతో 
వసంతుడు వ్యావీం చెను. (అనంగా వసంత ర్హువు వనమం దల్లుకొ నెను.) 


వ్యా. రస్తిన్నితి.---తస్మి ౯వనే స్థాణ్వాశ్ర మే, సంయమినాం సమాధిమ'తొమ్‌ 
మునీనాం, తవస! - సమాధేః నీకాగ్ర తౌయా8, (పృతికూలం వరత ఇతి ప్రతికూల 
వర్షీ విరోధీ మధుర్వస నః, సంకల్ప యో నేర్శనోభవస్యాభిమానభూతం గర్వ హేతు 
భూతమిత్యర్థః కార్యకారణయోర భేదోవచార;, ఆత్థానం నిజస్వరావమాభాయ 
సంనిధాయ, జబ్బ మే ప్రాదుర్భభూవ స్వధర్థాక్‌ వ్రవ _ర్షయామా నేత్యర్థః. 
అగ ళే అ మ | 
కు బేరగుప్తాం దిశముప్లరక్తా pe ప్రవృత్తే సమయం విలబజ్ఞ్య, 
గ్‌ జక / జ 
దిగ్టతు.ణా గస్థవహం ముఖేన వ్య కనిశాషసమివోత్ససర్థ. 25 
అవ. వసంతథర్శ ముల జెప్పుచున్నా డు. 
టీ. ఉప్ణరకా = సూర్యుడు (సావాసికుండగునాయకుండ్రు, సమయం = దశ్నీ 
ణాయనకాలమును (సంగమకాలమున్సు, విలబ్ధ నీ = అతిక్రమించి, కు బేరగుప్తాంజకు బే 
రునిచే పాలింపంబడిన (కుళ్సితనాయకుని చే నుంచుకొనంబడిన), దిశం = ఊత్తరదిక్కును 
(ఒకానొకనాయికను, గంతుం = పోవుటనుగూర్చి (సంభోగమునుగూర్చి, ప్రవృత్తే 
సతి = ఫూనంగా, దథ్నీణాదిక్‌ = దతీణదిక్కు. (దాతీణ్యముగల నాయిక ముఖేనజ 
అగృభాగముచే (ముఖముచ్వే, గబ్భవవా౦జగాలిని, వ్యళీకనిక్వానమివ = దుణఖము చేనగు 
నిట్టూర్పునుంబో లె ఉత్ససర్జజ ప్రవ _ర్రింపంటే నెను, 


104 కుమారసంభ్వవము 


తా, వీమట వసంత ర్తువునం దు_త్తరాయణమురాకయు మలయ 
వాయువులు వీచుటయు వర్తి ర్లించుచున్నా (డు, దహీణదిక్కు_నుంబానీ 
సూర్యు డు_త్తరదిక్కునకుం పులా తన SR నతి క్రమించి 
మటియొక కుత్సితపు రుషునిచే నుంచుకొనంబడిన స్త్ర ని కలియసో గా 
మొదటిదాకీణ్యవతియగు నాయిక దుఃఖము చే విడచు మ్‌ నిట్టూరుపోయను 
నట్లు మలయ వాయువులు వ్యాపిం చెను. 

అవ, వసంతధ ర్లా నావహాం--- 

వ్యా, కు బేరఇతి. —ఉన్ఫ్మరక సూర్యే - సాహసికే చ నాయశేే సమయం 
దశ్నీణాయనకాలం - సబ్బమకాలం శ్‌ విలబ్ధ్యా కాళ్ల వ్యతిక్ర, మ్య కుబేరగుప్తాం ధనపతి 
పాలితాం = కుత్సితళరీ కే శేనచిద్ర కీలౌం bra నీ లిజ్చా శీ ప్రాం కాంచి 
న్నాయికాం చ, గన్తుం చలితుం = సంగన్తుంచ, వ సృవృత్తే నతి, త దిక్‌ దాక్నీణ్య 
వతీ నాయికా చ, ముఖేనాగ్రభాగేన = వ గ్రే ణ చ వహతీతి వహః వచాద్యచ్‌- 
గన్థస్య వహాం గన్భవవామనిలం, వ్యళీశేన దుణఖేన - నిశ్వాస స్తం వ్యలీకనిశ్వాసమివ. ని, 
ద వెలమే వ్యలీకమ పి, యాకార్యవస్తునోః” ఇతి వై జయ స్తీ ఉత్ససర్థ ప్రవర్తయా 
మాస; స్వభర్హరి సమయాల్దంభు'ేన పరాజ్ఞనాసంగతౌ వ ప్రవృత్తే స న్ర్రీయా 
దాఖ్షీశ్యాదకిఖ్చిద్వదా దుఃఖాన్నిశ్వస స్టీతి భావ. ఉఊ శ్రరాయణే సతి సుల 
వ్రవృత్తా ఇతివాశ్యార్థః. అ త్రో, క్పేవాలంకారః. న చ సమాసోక్రిరే వేయము లే) 
మాను ప్ర విష్పేతి శత్కాశవ్యక్‌ - రర రక్‌ సో త్తివ్య తే. 
అ త్ర తు దశ్నీణేత నిశేష్యసావ ర్‌ సరన్‌ నాయికా వ్ర రీయలే; నచ శే నీవ 
ప ప్రకోశాత్ర కృృతవిషయ ఉభయశ్షేషే శ్థి ప్రవిశేష్యానగీశారాల్‌ _ తసాచ్భబ్దశ క్రి 
మూలో=యం ధ్వనిఃః స చ వ్యలీకనిశ్వాసరూవ చేతనధర్శ సంభావనార్థం దక్షీణస్యా 
దిశో నాయిక యా సవ భేదమా పొదయన్న భేదలకణాతిళయో- క్త్ర్యపజీవిసీం నిశ్వాసమి 
వేతి వచ్యోల్స్రేఖాం నిర్వవాతీతి వాచ్యనీద్ధ్యంగభూత ఇత్యుత్సశ్యామః, 

అసూత సద్యః కుసుమాన్య శో కః స్క_న్ధాత్స్స)భ ఎ ల్యేవ సపల్ల వాని, 
పాదేన నావైతుత సుందరీణాం సంపర్క_మాశిజ్ఞోతనూపు రేణ. 26 

టీ, ఆశోకః = ఆశోకచెట్టు, సద్భః= అప్పు డే, స్కస్థాల్‌. ప ప్రళ్ళ ల్యేవ=ప్ర, "కా 
బ్రాముమొదలుకొని;, సపల్లవాని = ినళ్ల క్ల తోయయాడిన, కు = పువుషులను, అనూతజు 
పూచెను. ఆశిల్టిశనూపురేణ = ధ్వని సేయుచున్న యంచెగల, సుందరీణాం = స్తీ ల 
యొక్క, పొదేన = పాదనుతోడ, సంవర్క_0౦ = సంబంధమును, నామెట్‌త ఊ కోర 
దాయెను, 


తృతీయసర్ల ము. 105 


తా. అశోకచిట్టు దోహద మక్క_జలేకయే మ్రూనుమొదలుకొని 
చిగుళ్ళ తో పువ్వులతో నిండెను. అశోకచెట్టున కండెలు పాఠాణిగల 
యువతి పాదతాడనమే దోహాదమయినను అది కాలముకానప్పుడు 
ఫూచుటకని తెలియవలయును. ఇప్పుడు కాలమే గనుక అవసరము 
లేకపూ చెను. 

వ్యా. అసూ బేతి..--అకోకో వృతవిశేషః. సద్యః స్క-న్ధాల్‌ వ,కాణ్ణాల్‌ న 
(వళ్ళ ల్యేవ స్క-న్ధాదార భ్యేత్యర్థ ర్‌ం భాష్యకారవచనాల్‌ పృళ్ళతియోో వష్పామోాతి 
శయటః-భాష్యం చ “మూలాల్‌ వభృళ్యగ్రాద్వ ఎలాం స్తళ్లువ చి” ఇతి. “కా రిక్యాః 
వళ్ళ ళ్యాగ్రవాయణో మాసి ఇత్యాది. సవల్ల వాని కుసుమాన్యసూత ఊభయమప్య 
బీజనదిత్యర్థః. ఆళిజ్ఞైతో నూపురో యస్య "లేన శిజ్ఞధాతోరకర్శ కాల్‌ ey క్ర 
ఇత్యాదినా కర్తరి క్షః. సున్గరీణాం పొడేన, సంపర్కం తాడనం, నాపైత్‌ఠ. వి. “ననూ 
పురర వేణ స్ర్రీచరణేశాభి తాడనం, దోవాదం యదళోకస్య తతః పుప్పోద్దమో భవేత్‌ 
ఇతి _ తథా హి _ 'పాదాహతః ప్రమదయా వికసత్యశోకః శోకం జవోతి వకులో 
ముఖసీధుసీ క్ష, ఆలోకిళః కురువక$ కురుతే వికాసమాలోహిత స్టిలక ఉత్క-_లికో 
విఫొతిం” 

సద్యః వ్ర వాళోద్దమచారుపత్రే నీతే సమా ప్ర్తీం నవభూత బా ణే, 
నివేశయామాస మధుర్ష్విలేఫా౯ నామాతరాణీవ మనోభవస్య 27 

టీ, మధుః = వసంతుడు (మన థునికి బాణముల? 'బేసియిచ్చువాండు), చవ 
భోద్దమచారుప శ్రే ప్ర వాళ్‌ ద్దమ=పల్ల వాజ్కురము లే, చ్రారు=ఐచక్క్టాని, వర్రే= బెక్కం 
లుగాంగలు నవచూతబాణే = నూతనమగుమామిడి మొగ్గ యనుబాణము, సమా _ప్రీంజఫూర్జ్మ 
మును, నీ లేసతి=పొందించదంబడంగా, సద్యః=అప్పుడు, మనోభ వస్య=మన్న థునియొక్కు, 
నామాతరాణీవ = “పీరుసంబంధమగు నక్షరములనువలె, ద్వి రేఫా౯ =తు మైదలను, నివేశ 
తా నిక. దె కా, 

తా, వసంతుండ నే మారళరకారుండు మామిడి మొగ్గ యను బాణ 
మునకు చిగుళ్లను తెక్కలంగూర్చి తుమెదలను నశీరములు చెక్కెనా 
యనున ట్లుండెననుట, 

వ్యా. నద్యఇతి.=-- మధుర్వస చ్త ఏ వేషకారః, ప్రవాళో ద్రమాః పల్హ వాజ్కు._ 
రా వవ 'చారూణి = పత్రాణి వమకోంయస్య కస్మిక్‌ “చ త్త ౦ వావానవతీయోః' ఇత్య 
మరక, నవం - చూకం చూళకునుమం - తదేవ బాణ స్తసిన్నపచూతబాణే, సమా క్టీం 


106 కుమారసంభ వము 


నీరే సతి, సద్యో మనోభవస్య ధన్వినో, నామాతరాణీవ, ద్వి'కేఫాక్‌ భ్రమరాన్ని చేశ 
యామాన నిదధా, అత్ర, (వృవాలప త్త ఇత్యా ద్యేక దేశవివ ర్తిరావకం మధోరిషుకార 
త్వరూవణం సూచయ న్నామాతరాణీ వేత్యు క్చేఏకూాయాం నిమి _క్తమి ల్యేక చేశవివ ర్తి 
రూపకో శ్లావి లేయము క్రేజా. 
వర్ల ప్రక రే సతి కర్ణి కారం ధునోతి నిర్లన్ధ తయాస్మ చేతు 
ప్రాయణ 4 సామ గ గృర్టనిథె గుణానాం సరాజుఖ నిశ్వసృజః చవృ_త్తిః 
స? కరి కారంజకొండనోంగుపువ్వు, వర్ణ (వ,కన్దే=రంగుయొక్కయెొచ్చు, సక్యపీ= 
ఊన్న దై నను, నిర్ణ ్ధతయాజ వాసన లేనిదగుట చే, వేత$=మనసును, ధునోతిస్మ =వరితపింపం 
'జేనెను. ప్రాయేణ = రటచుగా, విశ్వసృృజః= బవ యొక్క, వృ త్తి౭వ్యాపారము, 
సామ్మగ్యవి ధా" = సంఫూర్హ్య తానం పాదనవిషయములో, పరాజ్డుఖీ=పరాజ్తుఖముగలది. 
తా. కొండనోంగువువ్వు రంగు చే నెచ్చుగానున్నను వాసనలేమిచే 
మనస్సును ఖేదవజ చెను. బ్రహ్మసృష్టివ్యాపారములో సంవూర్ణ ర్ల త్వము 
లేక నెద్దియేని కొదవయె యగవడును. 
వ్యా. వచేతి.కర్ణి కారం కర్ణి కారకుసుమమ్‌. “అవయవే చ ప్రాణ్యోషధివృ 
bu ఇత్యుక్చన్న స్య తద్ధికన్య 'వువ్నుమూలేషు బహులమ్‌.’ ఇతి లుప్‌. వీవమన్య 
పీ దృష్టవ్యమ్‌, వర్ష he: వర్జత్క-నే సత్యపి నిర న్థకయా హీతునా చేతో 
dee స్మ పర్య తాపయ 'లట్‌ సే ఇతి భూశాళ్టే రిట్‌. తథ్రాహి - ప్రాయేణ, 
విశ్వన్ఫజో విధాతుః, ప నే: ర్రిరుణానాం, సామ గ గ్రవిథా క 
పరాజ్డుఖీ సర్వత్రావీ వస్తుని కిఖ్ళ్‌ద్వైకల్యం సంపాదయతి _ యథా ఛస్దేకళజ్క, 
అతః కర్ణి కారే౭పీ మెర్తన్ధ్యం యుజ్యత ఇతి భావః. సామాన్యేన విశేషసమర్గ నరూపో 
ఇర్థా నరన్యాసోజలం కరః, 


బా లేస్టువక్రాణ్యవి కాసభా వాద్బభుః పలా కాన్యతిలోహి తాని, 
సద్యో వస నేన సమాగతానాం నఖతతానీవ వనస్థలినామ్‌, 29 


టీ, అవికాసభావాల్‌ = వికనీంచకుండుటవలన, చా లేన్గువ క్రాణి= బాలచంద్రుని 
వలె వృక్క ములైనవియు, ఆలిలోహి తాని = మిక్కిలి యెజ్జనివియునగు, వలాశాని = 
త! వస శీన=వనన్లునితో, ప మం. వనస్థలీనాం క 
ఆడవివ్ర, దేశము (ఉద్యానము లెడు నీ చ్రీలయొక్క, సద్యః ఇ ఆప్వుడందిన, నఖక్ష తా 
సీవజనథతక ములనునట్టు ) బభుః= ప కాళించినవి. 


తృతీయ సరము. 107 


తా. బాగా వికసించనివి గనుకనే బాలచందునివ లె వ క్ర 
ముఖై మిక్కిలి యెజ్జనివగు మోదుగుపువ్వులు వసంతునితో సంగమ 
మందిన SSRs oe (రతిసమయమం దుంచంబడిన) నఖతుత 
ములో యనున ట్లుండెననుట. 
వ్యా. చా లేన్ది ఏలి. అవికాసభా వాన్నిర్వికాస త్వాల్‌ ముకులభావా ద్ధేతో రా 
లేన్దురివ వక్రాణ్యతిలోహి తాన్యతిరక్తాని, పలాశాని కింశుకపుహ్పాణి. ని. “పలా శేకింశుకః 
పర్ణ కిఇత్యమరః. వస చ్చేన పుంసా సమాగతానాం సంగ తానం, వనస్థలీనాం స్తీ ణాం, 
సద్యః సద్భోదత్తాని _ ఫురాణీవ్వతిలాహిత్యాభావాదితి భావః. నఖతతానీవ బభుః, 
ఆత్ర వసన్తన్య వనస్థలీనాం చ విశేషణసాభారణ్యా న్నాయకవ్యవహార ప్ర, తీలేః సమా 
సో క్రిస్తావద స్తీ. 'నఖకుతానీపి ఇతి జాతిస్వరూపో కేనా వృకృత్వలాహిళ్యగుణ 
నిమిత్తా జాగర్తి; సాచ నాయక వ్యవవోరా శ్రి తసమాసో కి ర్భి జీవో శ్రివ్షత ఇత్యు 
భ యో రేక కాల్పతెవ 'విశేషణసామర్థ్యాద్యప్ప ప స్తుతన్య గమ్య త్వే సమాసో _క్రిరిష్యత” ఇతి 
హి లతీణమ్‌, 
లగ్నద్వి రేఫాజ్జునభ _క్రిచిత్రం ముఖే మధు శ్రీ _స్టిలకం వ కెళ్ళే 
రాగేణ బాలారుణకోను లేన చూత ప్ర వాళో స్టమలంచ కార, 80 
ట్రీ, మధు శ్రీః = వసంకలత్షీ, లగ్న ద్విలేఫాంజన భ _క్రిచిత్రం - లగ్నద్విలేఫ = 
అంటినతు మైదలను, అంజనభ _క్రి=కాటుక తీర్చుటచే, చిత్రంజచిత్ర,వర్ణ ముగల, తిలకం= 
తిలకపుష్పమనుతిలకమును, ముఖీ = ప్రారంభమ నెడుముఖమునందు, ద, కౌశ్య ఆ వగ 
టించి, బాలారుణకోమ లేన = బాలసూర్యునిభంగి నుందరమగు, రాశేణజలత్తుకతో, 
చూత ప్ర వాళోష్టంజమామిడిచిగురను (శ్రీంది పెదవిని, అలంచకార=అలంకరించెను, 


తా, వసంతలత్షీ బుతు, ప్రారంభమ నేమోమున తుమ్మెదలు 
_చ్రాలియున్న తిలకపుప్ప మను శాటుకరచనలుగలతిలకము ధరించి 
బాలసూర్యునిభంగి యెజ్జునగు లత్తుకద్రవముచే మామిడిచిగురను 
కందు పెదవి నలంకరించెను. వసంతము రాంగా తిలకవృశుములు 
ఫూ చెను. తుమ్మెద ల'ల్లెను. మామిడి చిగిచ్చెను. 

వ్యా ల గ్నేతి.-...మధ్యశ్రీర్వస న్తలత్నీర్ల గ్నద్విశేఫా వివాజ్ఞునభ క్రయః కజ్జల 
రచనాస్తాభిళ్చి త్రం చిత వర్ణం, తిలకం పుప్పవిశేష మేవ తిలకం విశేషకమ్‌, ముఖం 


ప్రారమృః కసి న్నేవ ముఖే వక్ష ప్రకాళ్య పకటయ్య, చాలారుణకోమ లేన 


WU 


108 కవమారస౦భ్‌ వము 


చాలార్క_నున్షరేణ, రాగేణారుణిమ్నా - తేనైవ లామారాగేణ చూతవ్రవాళ నీవౌస్ట 
స్తం చూతప్రువాళోష్టమలంచకార ప్రసాదయామాస. అత్ర రూపకాలరకారః, 
oo 9 చై 9 - 0 
మృగాః వ్రీయాలద్రుమమజ్జరీణాం రజగక ణై ర్విఘమ్ని తదృష్టిపాళాః, 
౩వ రుర(నసలిర వ న. ]l 
మదోద్ధతా ప్రత్యనిలం విచే ర్వనస్థలీర్మర రవత్త మో తి 
ట్రీ, (వ్రీయాట ద్రుమమజష్ఞురీణాం= ప్రేంకణపుందీగలయొక్క. గుత్తులసం బంధమగు, 
రజ్యక ల $=ఐపుప్పొాడిపరాగమువే, విస్ని తదృష్టి పాతాః = విఘ్నుముగాంజేయంబడిన దృష్టి 
వ్ర సారములు గలయట్టియు, మదోద్ధ తాః = మదము చేవిజ్ఞవీంగు, మృగాః= లేళ్ల, వో 
నిలం = వాయువున కెదురుగా, మర్శరప త్త మోమోః = మరమరధ్వనితో నాకురాలు 
టలుగల, వనస్థలీ8=పన ప్ర దేశ ములను, విచేరుః=సంచరించినవి. 


తా. ప్రేంకణపు వూగుత్తులనుండి రాలినవుప్పాడి పడుటచే 
దృష్టి పతిబంధక ముకలయట్టియు, వసంతాగమనముచే మదించినవియు 
నగు లేళ్లు మరమరమని చప్పుడుతో రాలుచున్న యొండాకులుగల వన 
ములయందు గాలిశెదురు గా తిరిగినవి. 


వ్యా. మృగాఇతి.--- వ్రీయూలద్రుమా రాజాదనవృమోః, ని. “రాజాదనం ప్రియా 
లశ్చ' ఇత్యమర$. "లేపూం మజ్జుర్యస్తాసాం, రజఃకళై9 విఘ్న తాః సంజాళవిఘమ్నాః = 
దృష్టీనాం = పొరక చుసారా _ యేషాం నే తథో-క్రా మదోద్ధ తా మృగాః, సృత్య 
నిలమనిలాఖిముఖం, మర్శరా మర్మ రశబ్దవన్తక-షృత్త మోయ జీర్ణ వర్ణ పాతా _ యాను 
తౌ వనస్థ లీర్వి చేరుర్వన్న ప్ర చేశేషు చరన్తి స్మ ' దేశకాలాధ్వగంతవ్యాః కర్మ సంజ్ఞా 
వ్యాకర్శణామ్‌ ఇతి చరశేః సకర్యకళ్వమ్‌, 


చూ తాజ్ము_రాసాషదక పూయకజ్ధః వుంస్కోకిలో యన్మధురం చుకూజ, 
మనన్వినీమానవిఘాతద తుం తదేవ జాతం వచనం స్మరస్య, 82 


టీ, చూతాజర్కరాస్వాద కమహోయకజణ్ణః - చూతౌాజ్బు_ర = మామిడిమొగ్గ 
యొక్క, అజ్బు._ర=మొలక యొక్క_, ఆస్వాదజభత్నీంచుటచే, కహాయ=ర క్రిగల, కబ్బః= 
కణ్ణ్బధ్వనిగల, అయంఫుంస్కో- కిలకి= ఈమగ కోకిల, మధురంఇఇంపుగా, చుకూజేతియల్‌ = 
కూ నెనన్నమాటయేదిగలదో, తల్‌ వీవ=ఆ దే, మన స్వినీమానవిఘాతదత్‌ం-మన స్వినీజ పణ 
యకలవాకువీతులగు స్త్రీ లయొక్క, మాన = రోవముయొక్క_, విఘాతజకొట్టుటయందు, 
దతంజసమర్ధ మగు, స్మ రస్యజమారునియొ క్క , వచనం=మాటయై, జాూరమ్‌ఇలయొను, 


తృతీయసర్ల్ణ ము. 109 


తా. మామిడిమొగ్గ తినుటచే రమ్యుకంఠధ్వనిగల మగకోకిల 
కూంతయీ చ ణయకలవాములుగల మానవతులు కోపమును పోగొట్టు 
టలో నాజ్ఞాపించిన మన్మథునిశలవో యనున ట్లుండెను. (మానవతు 
లకు మానములు పోయును. కోకిల కూనెను. మామిడి మొగ్గ తొడం 


ను. అని వసంతధర్మములు చెప్పబడినవి.) 


వ్యా. చూతౌజ్బు_రేతి.చూ తాజ్కురాణామాస్వా దేన కషోయకణ్లో రక్ష 
© ఆటీ 
కల్ణికి ని “సురభావపాీ ర్టీ కహోయళి ఇతి *శేశవః. పుమాక్‌ కోకిలః పుంసో._కిల$- 
పుంగ్రవాణం ప్రాగల్భ బ్రదోోత నార మ్‌. మధురం చుకూజేతి యల్‌, తల్‌ కూజన మేవ, 
మనసన్వినీనాం - మానవిఘాతే రోషనిరాసే - దతం స్మరస్య వచనం “మానం త్యజతే" 
J న 5 శ 
త్యాజ్ఞావచనం జాతం కోకిలకూజితశ్కవణాన_న్హరం స్మ రాబ్బప్తా ఇవ మానం జహు 
రిత్యర్హ రిం 
థి 


హిమవ్యపాయాద్విళ దాధ ప య గా 
న్వేదోద్దమః కింప్రరు వూజనానాం చ శ్రే వదం ప త్రీ విశేష శేషు, 83 


టీ, హిమవ్యపొయాల్‌ = మంచుపోవుటవలన, విశదాధరాణాం = బాధలేని 
చెదవులుగలయట్టి యు, ఆ పాజ్దరీభూత ముఖచ్చపీనాం = (చలిపోవుటకుం బూసీన 
కుంకుమము లిప్టు డవసరము లేకపోవుట చే కొంచెము పౌణ్యురవర్భ ముగల ముఖ కాంతులు 
గల, కింపురుహాజ్ఞనానామ్‌ = కింపురుష స్త్రీలకు ప త్రనిశేషశేము = మకరికాపత్ర్రరచ 
నలయందు, స్వేదోద్దమః = స్వేదప్రాదుర్భావము, పదం = స్థానమును చశ్రే=చేనెను, 


తా. మంచుకాలము పోయినది. కింపురుషన్తీలు పెదవులు వగల 
పసండుటకుం బూయుమైనమును వెదవులకుం బూయకుండుటచే నిర్మల 
మైన కాంతిగలిగియున్న వి, చలీకి కుంకుమ వూయుదురు. ఇవ్వు డాచలి 
శేమిచే వూయ లేదు. కావున శుభ్రముగా వారి పాణ్ణురవర్లము ప్రకా 
శించినది, వసంతేశ్ళం గారము మకరికాపత్ర రచనలు (కుంకుమాదురతో 
చెక్కిళులందు గజసింవాద్యాకృతుల నిర్మి mer చేయంగా వసంత 
చివ్నా యగు వండిమిచే చెమట లుద్భవించుచుం డెను, 


వ్యా, హీ మేతి.---హిమస్య వ్యపాయాదపగమాద్విశచా నీరుజా-అధరా ఓష్టా 
యాసాం తాసామాపాజ్ఞరీభూతముఖచ్భవీనామ్‌ - కుజ్కుమపరివోరాదితి భావః 


110 కుమారసంభవము 


కింపురుహౌజ్దునానాం వ త్ర విశేషవశేషము వ త్త రచనాను, స్వేదోద్దమః వదం చశ్రే, ఘర్షోద 

యాల్‌ స్వేదోదగయూ౭.భూదిక్యర్థ 8 ; విశదాధరళ్వం మధూచ్చిష్టరాహి త్యాదితి భావః, 

హేమన్తేషు నార్యో బి మ్చో మేమ మధూచ్చిష్టం శ్రీకభయాద్దధరీతి ప్ర, సిద్ధమ్‌, 
తవన్వినః స్థాణువనె"కస సామా కాలికీం వీత్యు మధు ప్రృవృత్రిమ్‌, 
వయత్నసం_స్తమ్మితవి క్రియాణాం కథంచిదీకా మనసాం బభూవుః. 


టీ, స్థాణువనాకసః = ఈశ్వరవనముననివసించు తపస్వినః = తపశ్ళాలురు, 
అకాలికీం = వాఠాచ్చిద్ధమైనళించిన)ు తౌం మధ్యుస్తవృత్తిం=ఆ వసంతావిర్భావమును, 
వీమ్యజ=చూచి, వృయత్నసం _స్తంభికవి, కి, యాణాం = యత్నపూర్వకముగా నాపంబడిన 
వికారములుగల, మనసాం = చిత్తములకు, కథం చిత్‌ = కష్టముగా, ఈశా9=నియం 
కలై, బభూవుః=అయిి. 


తా. అకాలమునయుట్టి కా ర్యావసానమున గిట్టిన వసంత ప్రాదు 
రావమున కీక్యరవనతపశ్నాలురు మనోవికారముల కస్ట ముగా a 
యింద్రి, యములను స్వాధీనము. చేసికొనిరి. 
వ్యా. తపస్విన ఇతి.---స్టాణోర్వన మోకో యేషాం తే తపస్వీనస్తత తృత్యా 
మునయః, సమానకాల ష్పప కష ఆకాలికీమ్‌-అకాలభవ త్వాదుత్స తన న్తరవినా 
శినీమిత్యర్థః. 'ఆకాలికడాద్య న్త్గవచ'నే ఇతి సమానకాలాదికట్‌ వ వశ్యయః (ప వ॥కృళతే 
రాకాల "ఆ జేశశ్చ ని పాతిఠః, 'టిజ్ఞాణజ్‌' ఇత్యాదినా జీప్‌ _ శేచిదకాలా ద్దేవాధ్యా 
శ్రాదిళ్వాద్భ వాగే రగి త్యాహుః. తామాకాలిక్రీం, మధు ప్రవృ ల్సిం వీత్యు పృయ క్నేన-_ 
సంస్తమ్మితవిక్కియాణాం  నిరుద్ధవికారాణాం, మనసాం కథంచిదీశా నియన్తారో 
బభూవుః. 
తం చేశమారోపితపుప్ప చావే రతిద్వితియే మదనే ప్రవన్నే, 
కాష్టాగత న్నే హరసానువిద్ధం ద్వన్ద్వాని భావం , క్రియయా వివవు?% 
టీ, ఆరోపిఠపుష్పచాసే జ ఎక్కు. పెట్టబడిన పూవుల చాణముగలయట్టియు, 
రతిద్వితీయేజరతియే శనకురెండవదిగానున్న టియు, మదచే = మారుండు, తం చేళంజ 
ఆచోటునుంగూర్చి, ,వ వ్రప'న్నే=రాలా, ద్వన్హ్వాని = స్థావరజంగమాత త్మ కములగుమిథున 
ములు, కాష్టాగత స్నేహరసానువిద్ధం - శాష్ట్ట = ఉక్కర్డ్‌ ను, నతంపొందిన, న్నేవారస= 
(ప్రేమరనముచే, అనువిద్ధం ఇ కూడిన భావం = ్రేమతో (గూడిన శృంగారభావమును, 
(క్రియయాజవేస్ట చే, వివవు)ః = ప్రశటింపం బేసీనవి, 


తృతీయసర్ష ము, శ్ర] 


తా. పుష్పబాణమును సజ్యముంజేనీ రతితో మారుం డాయా 
గ్రోమమునకు రాంగా శ్థావరజంగమాత్మ కమగుదంపతులు (స్థావర 
దంపతులు జంగమదంపతులు) క్రియలచే శృంగార భావముల బ్రక 
టించినవి. “ 

వ్యా తమితి._ఆరోవితమధిజ్యం కృతం - పుపష్పచావం యేన తసి క్‌, 
రతిర్జ్వితీయా యస్య తస్షిక్‌ (రతిసవాయే, మదే తం చేళం స్థాణ్వాశ్రమం వ్రపన్నే 
ప్రాప్తే సతి, ద్వన్హ్వాని స్థావరాణి జజ్ఞమాని చ మిథునాని, కాష్టోత్కర్ద 8 ని, “కాష్టో 
తే స్థితౌ దిశి ఇక్యమరః. తాం గతో యః స్నేవా!-ఇష్టసాధననిబన్థనః ప్రేమా 
పరనామా మమతాఖిమానః. ని. “ప్రేమా నా వ్రీయతా వోర్టం ్రేమన్నేహ?' ఇత్య 
మరక. స నీవ రస సే నానువిద్ధం సంప క్షం, భావం రత్యాఖ్యం శృజ్ణారభావం, 
శ్రీియయా కార్యభూకయా వేష్టయా, వివవు)ః (పృకటీచక్రుః - శృద్దా రచేష్టాః 
ప్రావ ర్త చేశ్యర్థ రం 

మధు ద్విరేఫః కుసుమైకపాత్రే వపౌ ప్రియాం సాగిమనువ_ర్హమానః, 
5] ్రంగేణ సంస్పర్శనిమిలితా క్రీం మృగీమకండూ యత కృష్ణసారః. 86 

అవ, అఆశ్చంగారభావముల నే జెప్పుచున్నా(డు. (నాల్లుళ్లొ కములతో ). 

టీ, ద్విరేఫః = తుమ్మెద, కునుమైెకపార్రే = ఫువ్వనెడియొకగ న్నాయందు, 
మధు=మకరందమున్తు స్వాం (వీయాంజ=తన ప్కీయు రాలిని, ఆనువ_రమాన$ ఇ అనుస 
రించుచున్న దై, పపౌ జ శ్రాెను, కృష్ణసారః = నల్లలేడి, సంస్సర్శనిమాలి తాశ్సీం = 
స్ప ఎ్రశించుటచే మూయఃబడినకన్ను లుగల, మృగీంజఆండు లేడిని, శృద్దేణ = కొముతో న 
అకజ్జూయత = గో లెను 

తా. తుమైద యేకపాత్ర భోజనమును వ్రీయురాలితో వ్రీయా 
పూర్వకముగా నొందెను. తాకుడువలని పరవశము చే కనులుమూనీ 
యున్న యాండు లేడిని మగలేడి కొమ్మతో గోశెను. ప్రియురాలి 
దయకు జాచుచుండెననుట. 


అవ. తాశ్చేహ్థా అవా “మధు” ఇశ్యాదిభ్లిశ్చతుర్భిః.-- 

వ్యా, మధ్గితి ద్వౌ కేఫా వర్భవిశేషా యస్య న ద్విలేఫో శ్రమరః. ఉప 
చారాత్తదర్థో౭వీ ద్వికేఫ ఉచ్యతే - యథాహ వైయటః, “శబ్దధర్మేణావ్యర్థస్య వ్యప 
చేళో దృశ్యతే = యథా (శ్రృమరళబ్దస్య ద్విలేఫ త్వాద్ది వలేఫో భ్రమర” కుసుమ మే 


112 కుమారసంభ వము 


వైకం సాధారణం - సాకం తస్పిక్‌ , మధు మకరన్టమ్‌, ని, “మధును ద్యే పుష్పరసి 
ఇతి విశ్వః. స్వాం ప్రియాం భృజ్షీమనువ_ర్తమానోఒనుసరక్‌, వపౌ తత్సీతవిశేషం 
ప పావిత్యర్థ రం కృళ్షశ్వాహే సారః శబలళ్ళ్చ కృష్ణసారః కృష్ణమృగః “వర్జో వేని ఇతి 
సమాసః. సంస్పశ్చేన స్పర్శసుఖేన - సారా ఈ మృగీం కృజ్ణేణోకణ్టూయిత కర్షి 
త వాక్‌ “కణ్త్వాదిభ్యో యక్‌ ఇతి యక్‌ - తతః కర్గరి లజ్‌. 


దదా రసాత్పజ్క-_జ రేణుగన్థి గజాయ గణ్లరాషజలం కరేణుకి 
అర్థోవభు డో క్తేన బినేన జాయాం సంభావయామాస రథాజ్ఞనామా.8? 
eg రసాత్‌ = అత్యనురాగమువలన, కశేణుః = ,స్త్రీగజము పజ్కు_జరేణు 
గంధి = పద ద పుుప్పొాడిచే సువాసనగల గజ్జూషజలమ్‌ = పుక్కి-టియందలిసీటిని, 
a దదొ=ఇచ్చెను. area చక్ర వాకము, అర్థోప 
భుశ్తేన = సగముతినంబడిన, బిసేగ ఇ తామరతూటిచే, జాయాం = ప్రియురాలిని, 
సమ్మావయామాస = గొారవించెనుం 


తా. ఆడుది యగునేనుంగ తనపుక్కిటంబట్టిన క మలపరిమళో దక 
ముచే మగనిం దృ_ప్పిపజుచెను. చృక్రవాకపకీ తాను తినంగా మిగిలిన 
తామరతూటితో నాడు చక్రవాకమును సత్క_రిం చెను. 


వ్యా. దదావితి.---రసాదతిరాగాల్‌ , కశేణుః కరిణీ. ని. “కేణురిభ్యాం స్తీ 
చేభే' ప పజ్కౌాాళ్టాయత ఇతి వజ్కజం = కస్య రేణుక పజ్కజరేణు స్తస్య 
గన్గో౭స్యా స్తై స్లీత్రి పజ్కి-జిరేణుగన్టి గణ్లూషజిలం ముఖా న్లర్గ ర ప్రరడెలరి గజాయ దదౌ, 
రథాజ్హనామా చక్ర వాకో ఒర్థం యథా కథో వభుశ్తే నార్థజ స్లేన, బిసేన జూయాం, 
సంభావయామాస న్వజ్థశేషం ' దదావిక్యర్థ 8, 


గీతా న్టరేషం శృమవారిలేశై ః కించిత్సముచా క్షనీతష త్త లేఖమ్‌, 
ఫుష్పాసవాఘూర్షి తనే త్ర నో ఫి పి ప్రీయాముఖం కింపురుషక్చుచు మే. 
టీ. కింపురుషః = కిన్న రుడు, శ్రమవారిలేశై 8 = చెమటనీటిబిందువులచే, 
కించిత్‌ = కొంచెము సముచ్యా పీసిళష త్ర లేఖం = శిథిలమైన మకరికావత్త్మరచనలు 
గలదియు, పుష్పోస వాఘూర్ష్మి త చే తృళోభి.పుహ్పాసవ = పుప్పమద్యము'చే, అఆఘూర్జి శ= 
అంకటచలించుచున్న, చేత్స = కండ్లచే, ళోభి = ప్రకాశించుచున్న, (వ్రీయాముఖం= 
దీ యురాలిమోమును, గీతొ న్తశేషు ఇ గానా నరములయందు (పాట పొడుచుండం7 
నడుమనడుమయనుట), చుచు మ్చేజముద్దిడుకొనియెను, 


తృతీయసర్ద ము. 118 


తా. కింపురుషుడు న్వేదోదకచిహ్ని తమగునట్టియు, మకరికా 
షత్తరచనలు పోయినట్టియు, మద్యపానము చే గిరగిరం దిరుగుచున్న 
నేత్రశోభగల వమ్రీయు రాలిమోమును గానావ కాళములయందు ముద్దు 
'బెట్టుకొనుచుండెను. 


వ్యా, గీతా న్తలేష్వితి.---కింపురువ! కిన్నరః. శృమవారిలేశ్రైః స్వేదోదకబిన్లు 
భి, కించిదీషత్‌ _ సముచ్చా ్వసీతా విశ్తేషి తాః వృత్రలేఖా యస్య తల్‌, పుహ్పాణా 
మాసవో మద్యం పుషప్నాసవకః-పుప్యోద్భ వమద్యమిత్యర్థ 8. వస స్టే మధూకస్య నంభవాత్‌ - 
పుష్పవాసీఠమితి కేచిత్‌ - లేన ఆఘూర్డ్మి తాభ్యాముద్భా)న్తాఖ్యాం నేత్రాభ్యాం శోభత 


ఇతి కథో క్షం, వ్రీయాముఖం, గీతా న్హరేము గీతమ ధ్యేషు, చుచు మే చుచుమృ. 


పశ్త్యా_ప్పపుప్ప_స్సబక_స్తనాభ ర్థిః స్ఫురత్ప్రవాళో ష్టమనోహ రాభ్యకి 
లతావధూభ ఫ్ట_ప్రరవొ ఒప్యవాపుర్వినమ్ర, కాఖాభుజబస్థ నాని 89 


టీ, పర్యా ప్రపువ్ప స్తబక స్తనాభ్యః - పర్యాప్త = సంఫూర్జ్మమగు, పుష్ప స్తబకజు 
ఫూగుత్తులనెడు, స్తనాభ్యఃజ స్తనములు గలయట్టియు, స్ఫురత్ప్ర వాళోష్టమనోవా రాభ్యః- 
స్ఫురల్‌ ఇప్ప కాళించుచున్న, ప్ర, వాళోష్ట= చిగుళ్ల నుపెదవుల చే మనోవారాభ్యః=మనో 
హరులగు, లతావధూభ్యః = లతీగలనెడు కాంతలవలను తరవో2.పి = వృతములును, 
విన మ ,శాఖాభజబంధనాని = వినమ్ర, ౫ వంగిన శాఖా = కొమల నెడు, భుజ 


లో 
భుజముల చే బంధనాని = కొంగిలింతలను, అవాపుఃజపొందినవి, 


తా. వూగు త్తులనుపాలిండ్లను చిగుళ్లను పెదవులునుం/గల లతాం 
గనలచే వృతుములనునాయకులు సయితము వంగిన కొమృలనెడు 
బావావులతో శొంగిలింతలనుం బొందినవి,. 


వ్యా. వర్యాప్తేతి--పర్యాప్తాః సమ ఈగ పుష్పస్తబకా వీవస్తనా యాసాం 
తాభ్యః, 'స్వాజ్షాచ్చ్పోవసర్టనాదసం యోసోపధాల్‌ ” ఇతి వికల్పాన్న జీవ్‌. న్ఫురన్హ, 
వవాలాః వల్లవాః వవాష్టాస్తై ర్మృనోవారాభ్యో, లతా వీవ వధ్వస్తాభ్యః సకాశాల్‌, 
తరవో౭పీ లిచ్చా చేవ పుం స్తం గ మ్య శే, విన్వమా,8 శాఖూ నీవ భుజా స్తైర్చన్ధ నాన్య 
వాపు, తౌధిః అలిజ్టేతా ఇత్యర్థ 8 స్థావరాణామవి మదనవికారో౭భూల్‌ కిము 
తాన్యేషామితి భావః, వీతచ్చ తరులతాొనామవీ చేశనత్వాదు క్షమ్‌, యథా౭౬౬నా 


మనుః 'అ శ్రన్సంజ్ఞా భవ ్ర్యేలే సుఖదుణఖసమన్వి తాః ఇతి, అత్ర రూపశాలం కారక, 


114 కుమారసంభవము 


శు, తాప్పరోగీతిరపి ఈ ణేఒన్మి౯ హరః ప్రసంఖ్యానవరో బభూవ, 

ఆల్మేశ్వరాణాం న హి హత. విఘ్నాః సమాధి భేద ప్రభవో భవన్ని, 

టీ అస్మి క్‌క్షుణే = ఈవసంశసమయమందుు హరః ఇ ళివుండు, (శు, తొప్సరో 

గీతిరపీ - 'శ్రు,తజవినంబడిన, అప్పరోగీతిరవీ=అప్పర స్త్రీ గానముకలవాండ్రై నను. వ్రసం 

ఖ్యానవరః = ఆ తానుసంధానమునం దాస్టిగలవాండై, బభూవ = ఆయెను, హీజు 

న్యాయ మే, ఆశ్రేశ్వరాణాం జ చిత్తము స్వాధీనముగలవారికి విన్నూః = అంతరాయ 

ములు జాతు = ఎప్పుడును, సమాధి శేద వ్ర భవః = అత్తానుసంథానభంగములై , న 
భవంతిజ కాపు, 

తా, ఇట్టవసంతమున నచ్చరలుపాడినను శివుడు పరమాత్మ 

్యానవిముఖుండు కాలేదు. అది న్యాయమే. చి _తృస్యాధీనము గలవారి 


కంతరాయములు ఆత్సినుసంథానమును వొలంగించునవి కావు. 


వ్యా. శ్రు తేలి. అస్మిక్‌ శో వసంతావిర్భావకాలే, భగవాక్‌ వార 
శ్రుకాష్పరోగీతిరవి _ దివ్యాబ్దనాగానమాకర్థ్య యన్న పీక్యర్థ . ప్రసంఖ్యానవర ఆత్తాను 
సంధానవరో బభూవ. తథాహి, ఆత నళ్చి శ్ర స్యేశ్వరాణాం-వళి నామిత్యర్థ రిం విహాన్య న్త 
ఏిరితి విఘ్నా! ప్రత్యూవాః భషార్ధే కృవ్రృత్యయః. జాతు కదాచిదపి, సమాధి భేదే 
సమాధిభష్టోనే - (ప్రభవః సమర్థా న భవన్తి, 

లతాగృవాద్వారగతో ఒథ ననీ 

వాను ప ప్రకోస్టార్పిత హూమవేత త్ర 

ముఖార్చేతై "కాజ్దు లసంజ్ఞ యవ 

మా ఛాపలాయేతి గణా వ్యనై షీత్‌ . 41 


టీ. అథ = పిమ్మట, లతాగృవాద్వారగతః - లతాగ్భృవా ద్వారజల తాగ్భహము 
యొక్క_ గడపను, గతః=పొందిను వామవ్రకోష్టార్పితహేమవేశత్రః _ వామ ప్ర కోష్థ= 
ఎడమముం జేతియందు, అర్పిత = ఉంచబడిన, హేమవే త్రః = బంగారపు బె త్తముగల, 
నస్టీజనస్టీశ్వరుండు, ముఖార్చి_తై కంగుళిసంజ్ఞ యా వవ - ముఖ = నోటిమోంద, అర్పితజ 
ఉంచంబడిన, నీకాంగుళిసంజ్ఞ మైవ=ఒక వ్రే లిసంజ్ఞ చేకచే, గణాక పృమధులన్కు మా 
చాషలాయ = చంచల వేష్టలం జేయకుండు, ఇతి = ఇట్టు, వ్యవైషీల్‌ = శిశీంచెను, 

తా. తీగవంటిగడపయొద్ద నందీశ్వరుండు తన యెడమచేతితో 
బంగారు బెత్తమునుం. బట్టికొని "చూపుడు వే వేలును నోటిమోంద నుంచు 
కొని గణముల నల్ల రి చేయకుండని "ె సైగ చేతనే రికీం చెను, 


తృతీయసర్జ ము. 115 


అవ న శేవలం గణా ఏవ వినీతాః కింతు జరాయుజాది చతుర్విధం ప్రాణి 
జాత మపీత్యావా.- 
వ్యా. లలేతి---ఆథ లతాగృవాద్వారం గతో వామే ప్రృకోష్టే అర్పితకహేమ 
అద్ది (6 9 
చే త్రో ధారితహేమదణ్ణో నస్టీ నన్దికేశ్వరః ని. 'నస్టీభృజ్జీరిట స్తబ్ణునన్దినా నన్టి కేశ్వే 
ఇతి కోళః ముఖే - అర్పితాయాః సరోషవిస్మయ స్టీమిశావలోకం నిహితాయా 
నీకస్యా అజ్లులే స్తరన్యాః సంజ్ఞయా సూచనయెవ. ని, “సంజ్ఞా స్యాచ్చేతనా నామ 
౧ అలిగా హ్‌ = దు 
వాస్తాదై. బ్రరర్ధసూచనా” ఇత్యమరః. గణాక వచుథాక్‌ , చాపలాయ చాపలం కర్రుం్య 
4 er ఇ? ర 
మా భవశేతి శ్రియార్థో పవదస్య' ఇత్యాదినా చతుర్ధీ. వ్యవైషీత్‌ శిక్షీతవాక్‌ 


నిష్క_మ్చవృతుం నిభృతద్వి రేఫం 
మూ కౌణ్ణజం శా_నమృగ ప్రచారమ్‌, 
తచ్చాసనాత్‌. కాననమేవ సర్వం 


చి త్రార్చి తారమ్మమివావత స్టే. త్తలై 


అవ, కేవల (పృమధులేకాదు జరాయుజము మొదలగు చతుర్విధ ప్రాణులును 
నందీశ్వరుని యాజ్ఞకు వంగినవారై రి యని చెవ్వుచున్నాండం..- 


టీ. నిష్కంవవృతుం = కదలనివెట్టుగలదియు, నిభృతద్విరేఫం = చలించని 
తు'మెదలుగలదియు, మూకాజ్ఞజం జ నిశ్శబ్దమగు పక్షీ సరీనృ పాదులుగలదియు, శాన్హ 
మృగ ప్రచారం = తిరుగని జంతువులుగలదియునగు, సర్వం కాననం వీవ=జసమ స్తారణ్య 
మును, తచ్చాసనాల్‌ జు ఆనందీశ్వరునియాజ్ఞ వలన _చిత్రార్సి తారంభమివజచి త్తరువు 


నందు వ్రాయంబడిన వ్యాపారముశలదివ లెను, ఆవకస్థే=ఉం డెను. 


తా నంది యాజ్ఞ వలన జరాయుజములు, నుద్భిజ్ఞములు, అండజ 
ములు మృగాదులు సర్వము నిశ్చలమై యుండుట చే పటమునందు 
వ్రాయంబడినదివ లె యాయడవి యొవ్పను, 


వ్యా. నిష్క-౦పపేతి----నిష్కుమ్సవృతీం ఇదముద్భిజ్ఞో పలతణాం, నిభృతద్విరేఫం 
నిశ్చలభృజ్రం స్వేదజోవపలతణ మేతల్‌ మూకాణ్ణజం నిఃశబ్ద పక్షీ సరీస్ఫ పొదికమ్‌. ఏతేన 
ఆణ్బజజళాలిరుక్రా. శా న్షమృగ ప్రచారం నివృ త్తమృగసంచారం జరాయుటోపలతణ మే 
తల్‌ . సర్వమేవ కాననం తచ్చాస నాన్నస్టీశ్వరాజ్ఞ యా, చిత్రార్సి తారమృం చిత్రలిఖతా 
రమృమి వావక స్టే న బు ఆసు శ నృగవాద్యా జరాయుళాకః, స్వేదజా; 


116 కుమారస౦భవము 


(క్రిమిదంశాద్యాః పతీనర్పాదయో౭.జ్ఞజాః, ఉద్భిద స్తరుగులాద్యాకి ... ... 
ఇత్యమరః, 


దృష్టిప పాతం పరివృాత్య స 
ఆలో జ 

కామః పురళ్ళు క్కమివ ప్ర యాళ్ళ, 

ప్రా న్రేషు సంస _క్షనమేరుశాఖం 

ఛ్యానాస్పదం భూతపతేర్వి వేళ. 48 

టీ. కామః=కాము(డు, పృయాణే = ప్రయాణమునందు, పురః శుక్రమివ = 
ఎదుట శుక్రుడు తావునువలె, కస్య=ఆనందియొక్క, దృష్టివ్రపాఠం ఇ చ్నేతృ గోచర 
మును, పరిహృళ్య = శప్పించి, ప్రాన్తేషు = (పృక్కులయందు, సంస క్సన మేరుశాఖం = 
కలుసుకొన్న నురపొన్నలకొమ్తలుగల, భూకతవ తేః = శీవునియొక్క్రు, ఛ్యానాస్పదం జూ 
సమౌధిస్థాన మునుంగూర్చి, వి వేళశజ= ప, వేళించెను, 


తా. చుక్కెదురుగా నున్నప్పుడు వయాణము చేయునళ్లై మా 
రుడు నందీశ్వరుని నేత్రవ్రసారమును దప్పించి యల్లిన సురపొన్నలు 
గల హరుని సమాధిస్థానము(గూర్చి వెళ్లెను. 
కై ౧౮ 
వ్యా. దృష్టి వ, పాతమితి.---కామః, చయాణే యాత్రాయాం, పురోగతః 
శుక్ర్రో యస్తి చేశే తం పురఃశుక్ర్యం జేశమివ. ని. పృతిశ్నుకృం ప్రతిబుధం ప్రత్య 
జ్లైరకమేవ చ అపి శకృసమో రాజా వాఠసైన్యో నివర్తతే ఇతి ప్రతిషేథాల్‌, 
తస్య దృష్టి ప పాఠం దృగ్విషయం, పరిహృత్య, ప్రాన్తేషు పార్శ్వ దేశేష, సంసక్తా 
అన్యోన్యసంసృష్టా న మేరూణాం సురఫున్నాణానాం శాఖా యస్య తత్‌ _ తిరోభాన 
యోగ్యమితి భావః భూతవ లే; శివస్య, భఛ్యానాస్పదం నమాథినానకి “ఆస్పదం వ్ర తిష్టా 
యాష్‌” ఇతి నిపాతః, వివేశ 
స చేవడారుద్రు మ వేదికాయాం శారూలచర్శ వ్యవ థానవత్యామ్‌, 
ఆనినమాసన్న శరీరపాత స్రీ యంబకం సంయమినం దదర్శ. 44 


టీ, ఆసన్న శరీరపౌతః = దగ్గరకువచ్చినచావుగల, స౩=ఆమారు(డు, శారూల 

న్న ౧ ప టి 
చర్మ వ్యవధానవత్యాం - పులితోలుతో నెడముగల (ప్రులితోలుపణిచిన్స, చేవదా 
రుద్రుుమవేదికాయాం = చేవదారువృతపు టరంగుమోంద, అసీనంజకూరుచొనియున్న 
టియు, సంయమినం౦ం = సమాధినిస్థలోనున్న, త్రయంబకం = ర్రీలోచనుని, దదర్శ= 
చూచెను, 


తృతీయసర్ష ము. 117 


తా. చావు దగ్గరకువచ్చిన మన్మథుడు దేవదారు చెట్టు మొదట 
నరంగువై 6 బులితోలు పతీచియుండలాా చానిమాంద సమాధిలోనున్న 
వర మేళ్వరుని చూ వెను. 


వ్యా. స ఇతి. ఆసన్న శరీరపాత ఆసన్నమృత్యుః, స కామః, శార్ట్దూలచర్మణా 
వ్యవధానవత్యాం వ్యా మ్రుచర్రా న కా యామిత్యర్థ 8. వి “మోతీ శ్రీర్వా మ్రుచర్మ ణి 
ఇతి ప్రాశస్త్యాదితి భావః. జేవదారు ద్రుమచేదిశ-యామాసీనముప పవిష్థం, సంయమినం 
నమాధినిద్ధం, (త్రయమృకం లి త్రిశేత్రం దదర్శ; శేచిత్సావాసికాః 'త్రిలోచనక ఇతి 
పేకుః, త్యమృకమిత్యు శ్రే పాదప్రూరణవ్య త్యాసాల్‌ , త్రియమృక మితి పాదపూ రణార్థో 
ఒయమియడా దేశళ్ళాన్షసో మహాకవిప్ర, యోగాదభియు క్షైరజ్షీకృతః. 


వర్యజ్క_ బన్థస్థిర న TE సన్న మితోభయాంసమ్‌, 
ఉత్తానపాతీద్వయసన్ని వేశాత్‌ ప్ర ఫుల్ల రాజీవమివాజ్క_మ ధ్యే. 45 


అవ. ఆయీళశ్వరు నె యాబుళ్లో కములతో వర్ణ ంచుచున్నా డు. 

టీ, పర్యజ్క_బస్థ స్థి రపూర్వకాయం _ పర్యజ్క_బస్థ = వీరాసనముచ్చే స్థిర = 
నిశ్చాలమగు, ఫూర్వకాయం= దేవోర్థ ప్రభాగముగలిగినట్టి యు, బుజ్వాయతం=తిన్న గా 
పాడవై నట్టియు, సన్నమితోభయాంసమ్‌ = లెస్సగా వంవంబడిన రెండుబా హువులు 
గలయట్టియు, ఉత్తాన 'పాణిద్వయ సన్ని వేశాల్‌ ణు ఊఉ త్తానజ వెలికిలగా నుంచంబడీిన, 
పాణిద్వయజ రెండు చేతులయొక్క, సన్ని వేశాత్‌ ఇ డఊంచుటవలన, అజ్కమభ్యే=తొ డల 
నడుమను, ప్రఫుల్ల రాజీవ మివ=వికసించిన కమలముగలవాండో యనునట్లు, స్థితం ఆ 
ఉన్నట్టి (ఈశ్వరుని. జూాచెనని సంబంధము 


తా. వీరాసనము ధరించి వలికిలగా6ం జేయ(బడిన ఈ గ" డలమిో6ద 
నుంచంబడిన పహారుని కరయుగము తొడలనడువము తామరవూవులు 
పూచినవా యనున ట్లుండెను. 


అవ. తమేవ చేవం షడిః ల్లో లోక కై ర్వర్హ యతి: 
వ్యా. పర్య జ్కే_ తి. పర్యజ్బు_బనేన వీరాసచేన - సిరఫూర్వకాయం నిశ్చలో 
శ్రరార్గ మృజురాయశశ్చర్ద్వ్యాయత స్తం, 'సంనమి శావుభావం హౌ యస్య తం తథో క్షం 
“వృత్తి ఇండ ఊభశబ్దస్థాన ఊభయ శబ్దవ వృయోగి ఇళ్యు క్షం నక్షైయటేన. ఉత్తాన 
ఊర్ళ ప్రకలో యః పొణిద్వయన స్య త. సంస్థానం తస్తాదజ్క్బ-మభ్యే (పృభ్రల్లం రాజీ 
వం వజ్క్యాజం యస్య తమివ ప్ర తమ్‌, వీరాసణీ వసిష్టః. ఏ. “వీకం పౌదమశ్రా కస్మీన్విన్య 


118 కుమారస౦భ వము 


స్యోరౌ తు సంస్థికమ్‌, ఇతరస్మి ంస్తథై వోరుం వీరాసనముదావ్భాకక్‌” ఇతి. తథా యోగ 
సారే--'ఊత్తాని తే కరతలే కరముత్తానితం వరమ్‌ అదాయాజ్క్యగతం కృత్వా 
ఛ్యాయేద్య స్తస్య సో న్లరమ్‌.” ఇలి, 


భు జజ్ఞమోన్న ద్ధజటాకలాపం కర్తావసక్స _కృద్విగుణాతునూ త్ర తమ్‌, 
కంఠ ప ప్రభాసబ్దివీశేషనీలాం కృష్ణత్వచం గ్ర గృన్టిమతీం దథానమ్‌. 46 


టీ. భుజబ్ద మోన్నద్ధ జటాకలాపం _ భుజజ్ఞిన = పాముచే, ఉన్నద్ధ= త్తికట్టం 
బడిన, జటాకలాపం=డడలగుంపుగ లయట్టియు, క్ర క్ష్రైవసదక్త ద్విగుణాతసూత్రం-క క్లాప 
స క్షజచెవులనుదగి లిం వంబడి, ద్విగుణాతసూత్రం=రెండు పేటలుగాం జేయంబడినజవమాల 
కలయట్టియు, కల్టావ, ౪" సజ్జ విశేష సీలా౦ం=కళ్ధా కా న్తిసంపర్కు ముచే ఇెక్కుపనల్ల నగు, 
గ్రన్థిమతీం=ముడిగల, కృష్ణత్వచంజనల్ల వారల లేడిచర్య మును, దథానం = ధరించిన, 
(ఈశ్వరుని. జూచెనని సంబంధము 

తా. పాముతో జడల నెెత్తికట్టి చెవులకు జవమాలం దగిలించి 
కంఠ కాంతిచే నీలిమ న భివృద్ధింబజచు 'లేడిచర్మమును ధరించు నీళశ్వరుం 
జూ చెను, 

వ్యా. భుజిబ్ద మేతి.---భుజబజ్ద మేనోన్నద్ధ ఉన్న మయ్య బద్ధో జటాకలాపో యేన 
తం తథో క్షమ్‌. కర్షావసక్తం క ర్టాపలమ్మ్బాల్యర్థ్‌ 8. అత ఏవ ద్విగుణం ద్విరావృ త్తమత 
సూత్ర్తమతుమాలా యస్య తం. కణ్బప్రభాణాం సచ్చేన మిశ్ర, ణేన విశేషనీలామతినీలాం, 
గ్ర స్థిమతీం బన్థనయు క్షం; కృష్టత్వచం కృష్టమృగాజినం దధానమ్‌, 


కించిత్స్ర కాళ _స్టిమితో గ్ర తారై ర్భ్యూవి క్రియాయాంవిరత ప్రసంగైః, 


నేశె ఆల నిస్పన్టిత పత్ష తుమాలై ర్ల రత కృత మ్రా ఘాణమధోమయూాఖై :. 47? 
టీ, కించి త్స) కాళ స్పిమితో గ, తానై: = కించిల్‌ = ఇంచుక, (వ్ర, కౌళ=కాంతి 
గలయట్టియు, స్తిమిత = నిశ్చాలము లగునట్టియు, ఉగ (గృ=భయంకరములగు, తార $= 
కసీనికలు గలయట్టియు, , భ్రూని క్కి యాయాం= భ్రూనికోరమునందు, విరత ప్రనంచఃం 
విరామమునందిన ప్రసక్తి కిగలయట్టియు,' అవిస్పస్టిత పత్షుమాలై 8 = చలింపని తకం 
డ్రుకల వజ్మలుగలయట్టియు, అధోముయూాశైె 8 = శ్రిందుమొగములగు కిరణములు 
నేజ్రైః = కండ్లచే, లఖ్షీకృత (క్రూ , భఘూణం=గుతీ7 'పట్టండినమువ్కగల (ఈళ్వ 
Mee సంబంధము.) 


తృతీయసర్ల ము, 119 


తా. కొంచెము కాంతి నైళ్చల్యము భయంకరములు గల నల్ల 
గ్రుడ్గుగలిగి కనుబొమల చలనము లేక కలదని కను తెప్పలుగలిగి క్రిందు 
న కిరణ ప్ర సారములు గల నేత్రములను నాసమందు 
లవ్యము గానుంచిన శంకరుని. జూ చెను. 

వ్యా. కించిదితి. యాాకిం చిక్స) కాశా ఈవక్స)కాశాః ప్రి స్టిమిఆ” నిశ్చలాజ గ్రాళశ్చ 
తారాః కనీనికా యేషాం తెః, ని, *తార కా౭త్ష్యం కనీనికా” ఇత్యమరః. భ్రూవి క్రి కియా 
యాం భ్రూవితేశే ప్రే విరతప్రసంగాః ప్రస wees _తెరవిస్పన్టితప తృమాలై రచలితపత్మ్‌ 


వ Ses వసృతా సు oe ైరధోమయూ- శై ₹ శ్నే త్రైః త్రినేత్ర, 
త్వాదృహువచనం, లత్మీకృత మ్రా ఘాణం నాసాగ గ్రునివిష్టదృష్టిమి త్యర్థః. విం “శరణాన్య 
బహిమ్మత్య స్థాణువన్నిశ్చలాత్మ క్రి ఆత్తానం వృాదయే ఛ్యాయేన్నాసాగ్రన్య స్త 
లోచనకి ఇతి యోగసాశే, 

అవృష్టిసంరమృమివాన్బువాహ 

మపామి వాఛారనును _్తరజ్ఞమ్‌, 

అ_నక్ప్సరాణాం మరుతాం నిరోథా 

న్ని వాతనిష్క_మ్బమివ ప్ర దీపమ్‌. 48 

టీ, అంకశ్చరాణాం = లోపలచరించుు మరుతాంజ వాయువులయొక్క_, నిరో 
థాల్‌ = కట్టుటవలన, అవృష్టి సంరమ్భం = వాన యడావిడిలేని అంబువావామివ = 
మేసుమునువశలెను, అను త్తరంగం=అలలు పై కెగజని, అపాం ఆధారమివ=మడు(గును 
వలెను నివాత నిష్క_మ్పం=గాలిలేనిచోటకదలని, వ్రదీపమివజదీపమువలె (దీవముం 
బోలిన యాశ్వరుం జూచెనని సంబంధము.) 


తా, స్రాణాది వాయునుల(గట్టి వాన లేని జలదనువలెను, అలలు 
లేని ముడుంగున లెన్కు గాలిలేని తావుననున్న దీపమువలెనున్న హారుని 
మరుండు మూచెను. 

వ్యా. అవృష్టీతి.---అ _న్లళ్చర న్సీ్య్య నశ్చరా స్తేషాం, మరుతాం ప్రాణాదీనాం, 
నిరో ఛా ద్ధేతోరవృష్టి సంరమృమవిద్యమానవర్ష సంభ్రమమమ్భువాహమివ సి కమ్‌, వీలేన 
ప్రాణనిరోధః సూచిత. అను _క్రరజ్ఞమనుద్య్భూతతరజ్ఞమ పొమా ధారర్యవ్రా;దమివ స్థి సితమ్‌, 
క నూచిళం, తథా నివాటే నిర్వాత చేశే నిష్క.మ్నం పల 
వ్రదీవ వమివ స్థితమ్‌.---వీ తేనా శేషవాయునిరో ధః సూచిత; 'నివాతావాశ్రయా 
వాత ఇత్యమరఃం 


120 కుేమారసం౦ంభవము 


కపాల నేతా క్రై న్తర లబ్ధమా ైర్ట్‌ సతికి ప్ర పురో పైరుదితై శృిర_స్హః, 


మృణాళ సూత్రాధిక సాకుమార్యాం బాలస్యి లత్మీం గ్రవయ _న్హమిన్లోః క్త 


టీ కపాల నేత్రా న్దర లజ్జమౌ లిక = కపాల = బవ్వకపాలముయొక శా 


క. జ స మాన్ల=త్రో, వలుగలవై, శిర స్తుజబవ్యా 
రంధ,మునుండి, ఉది.తె $= వెడలిన, జ్యోతిః నం మృణాళ 
సూత్రాధిక సౌకమార్యాం = తామరతూం.టి ధారమునకంటి మిక్కిలి కోమలమగు, 
బాలన్నజలేంళవాండగు, ఇనోః = చందునియొక), లశీం=శోభనుు గవయనం = 
sre on జాచెనని es వ య ష్ట్ర ల 

తా. విస్తారతవస్సుచే నగ్ని కపాలముగుండా చైలుదేరి తామర 
తూడుకంకు మిక్కిలి మృదువగు బాలచంద్రుని వాడించునట్లు చేయు 
చున్నవాః డనుట. (తపోగ్ని బ్ర బృహ్మకపాలమునుండి మంటలుగా లేచు 
చున్న దనుట.) 

వ్యా, క పాలేతి.- కపాలచేత్రా న్లరేణ ద్రవ్మాకరోటిశ్నేక్క త వివరేణ లఘ కపి 
శిరస్తో బృహ్మారగ్థాత్‌ పఇ్బమ్యా స్తసిల్‌ , ఉది వైపద్భూ తైర్ట్యాతుద్రరో హై శే చ్తేజో= 
జ్కు_రైర ఎణాలసూశ్రాధికం సౌకుమార్యం మార్దవం యస్యాస్తాం, బాల స్యేన్ణోః శిర 
శకస. లత్మీం గపయ _న్తమ్‌, 

మనో స్నా (గక త్తి 

హృది వ్యవస్థాప్య వవ నా, 

న శ లి త్రీ విదో విదుస్త 

మాక్తౌనమాత్మ న్యవలోకయ.న్త "నమ్‌. ర్‌0 

టీ, నవద్వారనిషిద్దవృ త్తి = తొమ్మిదిరం ధృముల వే నిషేధింపంబడిన సంచారము 
గలదియై, సమాధివళ్యం = సమాధిచే స్వాధీనమగు, మనః8=మనస్సును, హృదిఇవ్భాదయ 
మున, వ్యవస్థావ్యజనిలిసి, కే శ్రవిదః= మేత్రజ్ఞులగుపురుషులు, యంజఎవనివి, ఆతఈరం = 
నాశరహితునిగాను, విదుః= తెలునుకొందురో, కం ఆ కానం=అిపరమాత్మ ను ఆత్మ నిడాతన 
యందే ఆవలోకయంతం = సామా త్మా_రము జేసికొనుచున్న (ఈశ్వరునిం జూాచెనని 
సంబంధము 

+, నవరం ధ్ర ములను కట్టి మనస్సును స్వాధీనపజుచి హృదయ 

మున నిలిపి మేత్రజ్ఞ లెపనిని'తేలిసి కొందురో, అట్టి తనను తనయందే 
సాహూ త్మా_రము( ౧ చేసికొన్న యీళ్వరుని మారు(డు చూచెను, 


ళా 


తృతీయసర్హ ము, 121 


వ్యా. మన ఇతి.---నవభ్యో ద్వానేభ్యో నిషిద్ధా నివర్తితా వృత్తిః సంచారో 
యస్య త త్రథో కం, సమాధినా ప్రణిధా జేన.వశ్యం వళం గతమ్‌, యత్స)క్యయః, నిం 
“ప్రణిధానం సమాధానం సమాధిశ్చ సమ్మాశ్కయః ఇతి వాలాయుధథః, మనో సాది 
హృదయా ఖ్యీ 2.ధిష్టా'నే వ్యవస్థావ్య తథా చ వసిస్థః. వి. “యతో నిర్యాతి విషయా 
ద్యసీంశైవ (వలీయతే, వాదయం తద్విజానీయాన్మ నస$ః స్థితి కారణమ్‌” ఇతి, తేక 
విదః తే తృజ్ఞాః పురుషాః యం న త్షరతీత్యతురమవి నాళినం విదుర్విద న్ని 'విదో లటోవా” 
ఇతి కద్దున్‌, తమాత్తానమాత్మ ని స్వస్తి న్నవలోకయ న్తం సామోూత్కుర్వన్తమ్‌ స్వాతిశే 
"కేణ పరమాత్మ నోఒభావాదితి భావః. 

సృర_స్తథాభూతమయుగ్య నేత్రం 

వళ్‌ వన్న దూ రాన్మ నసాఒవ్యధృష్యుమ్‌, 

నాలతమ్షయత్‌ సాధ్వససన్నహ_స్తః 

స్ర_స్తం శరం చాపమపి స్వహస్తాత్‌ . ర్‌] 

టీ, స్థ్మరఃజమరుండు, తథాభూతం=ఫూర్వమునం జెవ్పంబడినరీతి గానున్నట్టియు, 
మనసా ఆవీ=చి_త్తముతో నై నను; అధృష్యమ్‌ = ధరింప శక్యము కానట్టియు, ఆయుగ్గ 
నేత్రమ్‌=విషమాత్షుని, అదూరాల్‌ = సమోపమునుండి, వశ్యక = చూచుచు, సాధ్వస 
సన్నవా_స్తః = భయముచే పట్టువిడిన చేయికలవాండై, స్వ హస్తాల్‌ = తఠవేతినుండి, 
స్క స్ప౦ంజజాలణిన, శరంజఅమ్యును, చాపంఆపీ = బాణమును, నాలక్షొయల్‌ = తెలియక 
పోయినవాండాయెను, 

తా. మనస్సు చేనైననుం బొంద శోక్ళముగాని యట్టి వూర్యో కృ 
లతేణములుగల ఫాలనేత్రుని మరుండు సమిపమున జూచి భీరిచే 
పట్టువిడి జాతీపోయిన శరబాణములను సైతము లెలియండాయును. 

వ్యా, సృశరేతి స్మర కామ స్తథాభూకం ఫూరోక్షరూవం, మనసా౭వ్య 
ధృహ్యమయుగ నేత్రం విషమాతమదూరాల్‌ , పశ్యన్‌ సాధ్వసేన సన్నవాస్తో విళ్లథ 
పాణిః నకొ స్వహస్తాల్‌ స్యస్తం శరం చాపమపి చాపం చ నాలఊయన్న వివేద 
భీతోమువ్యాతీతి భావః, 

ని ర్వాణభూయిషస్టమ థాస్య వీర్యం సంధుత్షయ_న్తీవ వపుర్ణు ణేన, 
అను పయాతా వనదేవతాభ్యామద భశ్‌తే స్థావరరాజకన్యా. 52 


హ్‌ 

ణు 
ల 

ణో 


టీ. ఆథ = వీమ్వట, నిర్వాణ భూయివ్టం = నష్ట్రప్రాయమెన, ఆస్య = మారుని 
యొక్క, వీర్యం = బలమును, వపుర్లు తేన = సౌందర్భముచే, సంధుతయ ్తీన=ఐవృద్ధిం 
బజచుచున్న దివలెన్కు వన జేవతాభ్యాం = వన జేవతలతో, (సఖురాండ్హగువారు, ఆను 


122 కువూరస౦ంభవము 


ప్రయాతా = అనుసరించి రాంబడిన, స్థావర రాజకన్యా = పార్వతీదేవి అదృశ్యతణ 


చూడంబడెను. 
తా. పోయినళ్లే అయిన మరునిబలమును తనసౌందర్యగుణము చే 
అభివృద్ధిషజిచు చున్నదో యన వనదేవతలగు చెలిక త్రెలత్‌' పార్వతీ 
దేవి పోడన నూ వెను, 
వ్యా. నిర్వాణేతి. —అథ నిర్వాణేన నాశేన భూయిష్టం నిర్వాణభూయిష్టం 
నష్ట ప్రాయ మిళ్యర్థ 8. అస్య సృరస్య వీర్యం బలం వపుర్లుతోన పౌన్షశ్యేణ, సంధుతీయ 
స్తీ పునరుజ్జీవయ స్తీ సీవ స్థీత్కా వన డేవతాభ్యాం సఖీభూ తాభ్యామన్నుప్తయా తా౭ను 
గతా, స్థావరరాజక న్యా పార్వత్యదృశ్యత దృష్టా 
అశోకనిర్భ ర్హితపద్మ రాగమాకృష్ణ హేమద్యుతికర్లి కారమ్‌, 
ము క్రాక లా పీకృతనిన్ధు వారం వస _న్షపుప్పాభరణం వహ స్తీ. ర్‌తి 
టీ. ఆశోకనిర్భ రి )తవద్మరాగం _ అళోకజఅళోకపుప్పమువేే నిర్భర్హ్సిత = 
తిరస్కరింవంబడిన, పద్మ రాగం=పద్మ రాగమణులుగలదియు, అకృష్ట "హేమద్యుతి కర్ణి 
కారం _ అకృష్ట=జఆకర్షి ౦పంబడిన, హేమద్యుతి=బంగారు కాంతిగల, కర్ణి కారంజకొండ 
గో౭గుపుప్పములుగలయట్టి యు, ముక్తాకలాపీకృత సింధుచారం _ ము-క్రాకలాపీకృత= 
ము తెవునగ గాం జేయంబడిన, సింధువారం వావిలివూవులుగలయట్టియు (అయిన), 
వసంకపుష్పాభరణం = వసంతబుతువునందలి ఫువ్వునగలను, వవా స్లీ= తొల్చిన, (పార్వతీ 
జీవి యగవడెనని సంబంధము.) 
తా. కింపులు, బంగారు ము_ల్రెముల నగలధరించుట కావసంత 
బుతువునందలి యశోక కర్ణి కార సీంధువారపుష్పము లే ధరించి పార్వతీ 
దేని యీళ్యోరాంతికమునకు వచ్చుచు మారుని కగవడెను. 
ఆప. తామేవాహ చతుర్భిః. 
వ్యా అళో శేరి.ఎా-అశథో కపుష్పేణ నిర్భ ర్తి) తౌస్రీరస్కృ తాః, పద్మ రాగాయేన 
త త్తథో కం, ఆకృష్ణ హేమద్యుతీ న్యాహృతస్వ ర్థాభరణవరాని, కర్ణి కారాణి యస్మిం 
స్తత్తథోక్షం, ము+క్తాకలాపీక్ళ తాని సినువారాణిీ నిర్ణుణ్లికనుమాని యసీం స్తల్‌, నిం 
“సిన్టువా రేంద్ర సురసా నిరుణ్లీన్దా)ణిశేశ్యపి” ఇళ్యమరః, వస న్తపుష్పా క్యేవాభరణం 
వవా స్తీ. 
ఆవర్థి తా కిఇవ్చీదివ _స్తనాభార్థిం వాసో వసానా తరుణార్క_ రాగమ్‌, 
పర్యా_ప్తపుష్పష్టబకాననమ్రూ సంచారిణీ పల్ల వినీ లతేవ, రక్త 


తృతీయసర్ట ము. 128 


టీ. స్తనాభ్యాం= స్తనములచే, కించిదావర్ది తేవజకొంచెము వంగినదివలెనున్న దై, 
తరుణార్క_రాగ౦ = బాలసూర్యునివలె నెజ్జగానున్న, వాసి జ వస ప్ర్రమును వసానాణ 
ధరించినజె; వర్యాప్త పుష్ప _ప్పబకావన,మ్రా=పూర్ణమైన పహనపుల కంగన, వల్ల 
విసీ=చిగుట్లగల, సంచారిణీ=నడచుచున్న, ల'తేవ=తీంగవలె (ఉన్న పార్వతీ దేవి యగ 
పడెనని సంబంధము.) 

తా. నిండు పూన్రుగుత్తులచే వంగి చివుళ్లుగల నడకగల తీగ 

వలెనె న కొంచెము వంగినదివలె నున్నట్టయు, బాలసూర 
ర కి కమును(బోలు చీరను ధరించినట్టిదియునగు పార్వతీ దేవి పాడసూ వెను. 

వ్యా. అవర్జి కేశి. స్తనాభ్యాం కిల దావర్థి వేష దానమి లేప, తరుణార్క_న్య 
రాగ ఇవ రాగో యస్య తల్‌ బాలా ర్కారుణమిత్యర్థ$, ఉపమానఫ్రూర్వపదో బహు 
వ్ర హి. ఉఊత్తరపదలోపళ్చ. వాసో వసానా౬౭*చ్భాదయ స్తీ నీ అత వవ, వర్యా ప్తపువ్న 
సపశావనమాి, పల్ల వినీ శి సలయవతీ, నంఛచారిణీ లేవ స్థిలేతి శేష, 


స స్తాం నితమ్మాదవలమ్సమానా పునః భన కేసర దామకాజ్బీమ్‌, 
న్యాసీకృతాం నై సానవిదా స సృరేణ మారం దిగీీయామివ కారు రు కస్య, 


ట్రీ, స్థానవిదాదా చేస్థలము చెటిలిన, క, స శేణ=మురుని చే, న్యానీకృ తాంజదాంచం 
బడిన, కారు రు కస్య=బాణముయొక్క- , ద్వితీయాం మార్వీమివ=రెండవ నారియో యనున 
ట్టున్నట్టియు, నితంబాల్‌ = పీజుందునుండి, ప్ర సాం=జాలీన, శేసరదామ కాం-చీంజ 
ఫొగడపూదండను మొలనూలును, పునః ర లి అవలంబమాగాం = చేతితో 
నాంపుచున్నదియునగు, (పార్వతీ దేవి మరుని కగవడెను.) 


తా. ఈజన్మ ములో నీళ్వరునికి యోడిపోయినను ముందు శిన్చ 
నై బగదీర్చుకొనుట కీసలమున బాణపు టల్లెకాడు దా(చుకొనిన 
బాగుండునని యెంచి జా గుత్త యగుచోటునెజింగిన మారునిచే దాచు 
హొనంబడిన హా త గట్టు "రండవయ ఖ్లెల్రైడా యనున 
ట్లున్న పార్వతీబేవి కటిస్థలాభ రణమైన క పొగడ పూదండ మాటికి జూలు 
చుండగా ధరించుచు పార్వతీదేవి | మరుని కగపడైను. 
వ్యా. స్తస్తామితి._స్థానవిదా నికే పయోగ్యస్థాన వేదినా స్మకేణ న్యాసీకృతాం 
ade కరణే ప్ర భవతీతి కార్తుకం ధనుః. “కరణ ఉక్‌” ఇత్యుకణ్‌ 
వ్రశ్యయః* తస్య ద్వితీయాం మార్వీమివ స్థితమ్‌, అత్త హి న్యస్తా మౌర్వ్యుత్త 
రృత్ర వారవై వె రనిశ్యాకనాయాషయుజ్యక ఇతి భావః, నిళష్యృత్‌, ప్రసా చలితాం 


194 కవూరస౦భ్‌ వము 


శీసరదామ. వకులమాలా సెవ కాష్బీ తాం, పునః పునరవలమృమానా హస్తేన 
ఛారయ స్లీ, 

సుగస్థినిక్వాసవి వృద్ధతృక్యం బిమ్బ్మాధ రాసన్న చరం ద్వి రేఫమ్‌, 

వ్ర తిక్షణం సంభ భృమలో లదృష్టిన్హి ల్లారవిస్టేన నివారయ న్తీ, 56 


సుగంధి నిశ్వాస వివృద్ధకృష్ణం=ను వాసన నగల నిట్టూర్పుల చే నక్సిన్ఫద్ధినొందిన 
కోరికగలదియె, బింబాధరాసన్న చరం = దొండవండుంబోలు పెదవిదగ్గర చేశిరుగులాడు, 
ద్విరేఫంజతు మైదను, పృశతిక్షణం=మాటికి, సంభ్రమ లోల దృష్టి! = తొందరపొటుచే 
చలించు చూపుగలటబై, లీలారవించేన = విలాసార్థ ముగా ధరించుకమలముచే, నివార 
యంతీ=అడ్డుచున్న , (పార్వతీ దేవి యగవడెననుటు 

తా. పది నీజాతి స్తీ స్తేగానున పద్మములవంటి నిట్టూర్చు వాసనగల 
దియు వొండపరడువంట్‌” వెదవిగలదియునగు పార్వతీ చేవియొద్ద కాస 
క్రితో తుమెద రాగా విలాసమునకు ధరించుపద్మము చే వారించు పార్వ 
తీదేవి యగవడె 

వ్యా సుగస్థీతి.---నుగస్థిఖిర్ని శ్వానై ర్వివృద్ధ కృష్ణం, బిమ్బ్చతుల్యో2.ధరో బిమ్బా 
ధరః. “వృత్తే” మధ్యమపదలోపః స్యాత్‌ 'ఇలి వామనః. తస్యాసన్న చరం సన్నికృష్టచరం 
ద్విలేఫం భృబ్దిం), ప లితణం, సంభ్ర మేణ లోలదృష్టిశ్చం చలాతీ నతీ లీలారవి్దేన 
నివారయ స్లీ. 

తాం వీక్ష్య స రాషవయ వానవద్య్యాం రలేరపి ప్రావదమాద థానామ్‌, 
జిలేంద్రి యే కూలీని ప్రుష్పబావః స్వ కార్యసిద్ధిం పునరాశశంనే. 7 

టీ సర్వావయ వొనవ ద్యాం-సర్వజసమ స్త నమగు, అవయవ = అంగములయందు, 
అనవద్యాం = నిర్దుష్ణురాలై నదియు, రతేరపి=రతీ చేవికిని, హీ)వ పదంజలక్ఞా కారణమును, 
ఆదధానాం = కూర్చునట్టి, తాం=ఆ పార్వతీ చేవిని, వీత్య్యు=చూాచి, ee = 
మరు(డు, జిలేంద్రియే = జయింపంబడినయిం ది యములుగల, శరాలిని = శివునియందు, 
పునఃఇలిరిగి, స్వ కార్య సిద్ధిం=తన కార్యము కొనసాగుటను, అళశం సేజకోరను, 

తా. అన్ని యవయవములయందు నిర్ణుష్టురాలై చక్క_దనమ్లున 
రతీ దేవినిమించిన పార్వతీ దేవిని జూచి మూరుండు తిరిగి యీళ్వరుని 
జయించువిషయములో కార్యనిద్ధిని కోరెను. 

వ్యా. తామితి.--- సర్వాషయ వేష్వనవద్యామగర్హ్యామ్‌ “'అవద్యపణ్యి ఇతి 


నిపాతః, రలేః కామకల త్ర స్యాపి హ్రీ పదం లక్టానిమి త్తృమాదధానామ్‌ _ న్యూన తామా 


తృతీయసర్ద ము. 125 


వవా స్తీమిశ్యర్థః, తాం పార్య్వతీం, వీక్యు పుష్పుచాపు; కామో జిలేంద్రియే దుర్దయే౭ 
పీత్యర్థ 8. శరాలిని శివే విషయే స్వ కార్య సిద్ధిం, పునరాశశంసే చక మే. పూర్వం “సాధ్వన 
సన్న వా స్ట” ఇత్యదినా కార్యసిట్ధేరున్తూలిత త్వాభిథా నాదివా పునరిత్యు కమ్‌. 

భవిష్యతః పత్యురుమా చ శంభో; 

సమాససాద సృతివోరభూమిమ్‌, 

'యోగాత్‌ సచా_న్హః పరమాత్మ సంజ్ఞం 

దృష్ట్వా పరం జో్యోతిరుపార రామ. ర 

టీ, ఉమాచ = పార్వతీ దేవియు, భఛవివ్యతః వత్కుః = కాంగలపెనిమిటియగు, 
శంభోః=ళివునియొక్క_, ప్రతివోరభూమిం = ద్వార దేశమును, సమాససాద=పొం చెను, 
స చ=కశివు(డును, అన్నః=లోపల, పరమాత్మసంజ్ఞంజపరమాత్మ యను పేరుగల, వరం= 
ముఖ్యమగు, జూ్యోతి9= లేజిస్సును, దృష్ట్వా = సాక్షా త్కారముంజేసీకొని యోగాల్‌ ఇ 
యోగమునుండి, ఉ పారరామ=ఉపరమించెను (మానెను) 

తా. పార్వతీదేవి కాబోవు వెనిమిటియొద్దకు వచ్చెను. శివ్రండం 
తలో పరమాత్మ యను వేరిటి ముఖ్య తేజమును సామొత్కారముం బేసి 
కొని యోగమును విరమిం చెను. 

వ్యా. భవిష్యతణలి. ఉమా చ భవిష్యతః పత్ఫుః శంభో, (వృ తివోరభూమిం 
ద్వార దేశం నమానసాద. ని. ' స్రీ 'ద్వాన్ర్వ్వారం (వ,తీవోరః ఇత్యమరః, స శంభు 
శ్చాన్హః, పరమాత్మే తి సంజ్ఞా యస్య తల్‌ పరం ముఖ్యమ్‌. ని. “పరం దూరాన్యముఖ్యేషు 
ఇతియాదవ$ః* జోతిర్ణ హౌ సామోత్కృత్య యోగాద్ధ్యానాల్‌ * ని, “యోగః సన్నవా 
నోపాయ ధ్యాన సజ్జతియు_క్రిష” ఇత్యమరః. ఉపారరా మో పారతః, “వ్యాజ్‌ వరిభ్యో 
రమకి ఇతి వరసే పదమ్‌, i 

తతో భుజజ్ఞాధిపతేః ఫణాపారభః కథంచిద్ధ తభూమిభాగ,, 
థనైగ కృత ప్రాణవిము_క్టిరీళః పరర్థిజ్క-బగ్భం నివిడం బిభేద. ర్‌9 

టీ. తతః=కరువాత, భుజంగాధివ లే8=శేమునియొక్కై-, ఫణా 7” 8జవడగల కొనల 
చేశ, అధః=భూమి. క్రింద, కథంచిల్‌ = కష్టముగా, ధృతభూమిభాగః = ధరింపంబడిన 
భూభాగముగలవాండై, శనైః = మెల్లగా, కృఠ,ప్రాణవిము క్రి! = ఊపీరివిడుచుటగల 
వాడై, ఈశః = శివుడు నిబిడం = దట్టమగు, పర్యంక బంధం = వీరాననమును, 
"ది భేద = సడలించెను. 

తా. ఈశ్వరుడు వాయువులబంధిచి యోగమున నుండగా 
తేలికగా మోయుచున్న భూభాగముగల శేషుడు కష్టముమింద 


126 కుమారస౦భవము 


మోయునట్లుగా నుచ్చా సనిశ్వాసములుగలిగి వీరాసనమును విడిచెను. 

వ్యా. తత ఇతి, __కతో భుజజడ్డాధిపతేః శేవస్య, ఫణాగ్రారధో భూ మేరధఃః 
కథంచిదతియ ల్నేన ధృతో భూమిభాగః సబ వేళనభూభానో యస్య సతథో క్తః, 
వాయుధారణాహితలాఘవనివృ త్వా భగవతో గురుత దితి భావః, శనైః కృతా 
'పొాణానాం ప్రాడ్నీరుద్ధా నాం విము క్రి? పునఃనంచారో యేన స కృత ప్రాణవిము కీరీళో, 


WY 
నిబిడం దృఢం పర్యబజ్క- బన్థం వీరాసనం బి భేద శిథిలీచ కార. 


తె నె శశళంస ప వ్రణ్‌పత్య నస్టీ శు శ్రూషయా శై లసుతాము వేతామ్‌, 
వ్ర వేశయామాన చభ రు ర్తులేనాం "స్రూకేవమార్రానుమత ప్ర వేశామ్‌ 
క నందీ=నందీశ్వరుడు, కసె =ఆ శివునికొణికు, పృణివక్య = నమస్కరించి, 
శు శరావయా = సేవానిమి క్రమునే, ఉపేతాంజవచ్చిన, శెలసుతాం = పార్వతీ దేవిని, 
శశంసజబెప్పెను. భ ర్తుః=వీలికయొక్క_, 'భ్రూతేవమ్మాత్ర, = భ్రూసంజ్ఞ చేఠనే, అను 
మరఠ్మవ్ర వేశాం = అఆంగీకరింపంబడిన ప్రవేళముగల, వీనాం = ఈ పార్వతీ బేవిని, వ్ర, వేళ 
యామాస చ ప్ర వేళ పెట్టను. 
తా. నంది శివునికి నమస్కరించి నేవాకారణముచే పార్వతీదేవి 
వచ్చినసంగతిని చెల్పెను.  ఈళ్వరుండు కనుబొమతో. జేయంబడిన 
సంజ్ఞ చే అంగీ కారము దెలినీఖొని పార్యతీదేవిని లోపలకు బ్ర వేళ 
వె పెను. 
వ్యా. తస్తాఇతి,--అథ నన్టీ తస్మై భగవతే క్రియాగ్రవాణాచ్చతుర్ధీ. ప్రణి 
వత్య నమస్కృత్య, శుశ్రూషయా సేవయా నిమి త్రేనో పే తామ్‌. సేవార్థ మాగ తా 
మిక్యర్శ క. శెలనుతౌాం, శశంస నివేదయామాస, భర్తుః స్వామినో, భూ త్నేపమాశ్రే,ణ 
భూస ౦జ్ఞ యె వానుమళ వ ప, వేళామజ్జీకృళ ప్ర వ, వేశామేనాం ఆ లనుతాం, (వృవేశయా 
స ప 
తస్యాస్పఖీభ్యాం ప ప్రణిపాతవూర్యం సహ _స్తలూనళ్ళిశి రాత్యయస స్య 
వ్యకీర్యత్‌ త్ర త్రన్గిమృకపాదమూ లే పుష్పోచ్చయః వల్ల వభజ్ఞభిన్నః. 61 
టీ. తస్యాః=ఆ పార్వతీ చేవియొక్క_, సఖీభ్యాంజబెలిక త్తెలచేశ స్వవా స్తలూన౦= 
తమచేతులతో కోయంబడిన, పల్లవ భంగభ్ళిన్న! = చిగుళ్ల తునియలతో కలిసియున్న 
టియు, శిశిరాత్యయస్య=వసంతర్తు సంబంధమగు, పుప్పోచ్చయఃఇపువ్వులగుంపు, తం 
బక పాదమూ లేఇశి ప పొదసన్ని ధానమున, |ప్రణి పాతపూర్వం =నమస్కా_రవూర్వకముగా, 
వ్యకీర్యతజచల్లంబ డెను. 


తృతీయసర్ల ము, 127 
౧ 


తా, సార్వతిదేవి చెలిక_త్తీయలు పార్వతీదేవి తనవా_స్తములతో 
స్వయముగా కోనినట్టియు చిగుళ్లతో మిశ్రమమైయున్నట్టి వసంతర్హు 
ఫుష్పముల నీళ్వరుని పాదములకడ( జల్లీరి. 
వ్యా. తస్యా ఇతి..--ళస్యాః పార్వత్యాః, సఖభ్యాం ఫూర్వోక్తాఖభ్యాం, స్వహ 
సేన లూన ఉఊపచికః. వల్ల వభజ్ఞభిన్నః కిసలయశకలమి శకి, శిశిరాత్యయస్య వసన్తస్య 
సంబస్టీ పుష్పోచ్చయః ఫపువ్సవ్రకరఃః “వాస్తాదానే చేర స్టేయే” ఇతి ఘుఖ్విషయ త్వాల్‌ 
కవీనామయం ప్రామాదికక వ్రృయోగ ఇతి వల్లభః. (శగమ్బృక పొదమూ లే చణిపాత 
వూర్వం నమస్కా_రభూర్వకం వ్యకీర్యత వికీ _ప్పః. 
ఉవమా౭వి నీలాలకమధ్యశో భి wun నీ నవకర్ణి కారమ్‌, 
చకార కర్ణ చ్యుతపల్ల వేన మూర్ధ్నా ప్రణామం వృషభ భధషజాయ.62 
టీ. ఉమాపి=పార్వతీ దేవియు, సం మస్యళోభి = నల్లనిముంగురుల నడుమ 
నొవ్వుచున్న, నవకర్ణి కారం = నూతనమగు కొండగోగుపువ్వును, + విస్స్తంసయ సి స =డొర్ను 
చున్న దై; క్ట చ్యుత వల్ల వేన=చెవినుండి జారు చున్న చిగురుగల, మూర్ధ్నా = శిరస్సువే, 
వృషభధ్వజాయజళివునికి పృణామం=ననుస్కా_రమును, చకారజచే నెను, 
తా. పార్వతీదేవి తనముంగురులయం దుంచంబడిన కొ _త్తకొండ 
గోగుపువుష జారునట్లునుు చెవిసందున నుంచుకొనిన చిగురు (క్రిందవడు 
నట్లును వంగి శివునికి నమస్క_రిం చెను. 
వ్యా, ఊమేతి...-ఉమాడాపి, నీలాలకానాం మధ్యే శోభత ఇతి తథోక్షమ్‌. 
అలకన్య స్తమిత్యర్థః. నవకర్ణ్మి కారం విస్ర్రంసయ స్రీ, కళ్ళాచ్చు్యతః వల్లవో యస్య లేన 
మూర్భ్నా వృషభధ్వజాయ (పృణామం చకారో క్రియా గ్రృవాణాత్సం వ, దానత్వమ్‌. 
అనన్య భాజం పతిమాఫ్పుహీతి సా తథ్యమేవాభిపాతా భ వేన, 
న పీళ్ళరవ్యాహృతయః కదాచిత్సుప్ల ని లోశే విపరితమర్థమ్‌. 68 
టీ. సాజఆమైక్కినపార్వతీ చేవి, భ వేన=వారునిచే, ఆనన్యభాజం = ఇకర స్త్రీని 
కూడనట్టి, పలిం= పెనిమిటిని, ఆఫు హీ=పొంచెదవుగాక, ఇతి=జఅని, తథ్య మేవజనిజ మే, 
అభిహి తా=ఐచెప్పంబడెను, తథా హిజఅదియుషక్త మే, ఈశ్వర వ్యావృాశయఃజమవోపురు 
ములమాటలు, కదాచిదపీ = ఎప్పుడును లోశే లోకమునందు, విపరీతం అర్థ ౦=కాని 
యర్థ మును, న పుష్ణంతిజబోధింపవు. 
తె, పార్వతీదేవి మైొ/క్క_ుంగా పర మేళ్వరుండు వేజొ కకాంతను 
వెండ్లాడని (అనగా సవతిపోరులేని యనుట) ప్రీయుని పొందుమని 


128 కుమారసంభనవనము 


దీవించెను. న్యాయ మే; మవోత్తుల మాటలు కానిసంగతులను చెప్పవు. 


వ్యా. అనన్యేతి---సా కృఠ పృణామా జేవీ భవేన వాకేణ, అన్యాం న భజ 
% జ a 
రీతి కమనన్యభాజమ్‌ోభజో ణ్వికి ఇతి ణ్వివ్రక్యయః. సర్వనామ్మో వృ త్తిమాత్రే, 
వూర్వపదస్య పుంవద్భావః. వతిమాప్పుహీతి, తథ్యం సత్య మేవాభిహితో శ్రా - ఊత్తర్మత్ర, 
తథైవ సంభవాదితి భావః. అభిద ధా తేర్భువర్భ స్య దువోదిత్వాద వ్యధానే కర్మణి కః, 
కథా హీ, ఈశ్వరవ్యాహృత యో మహాపురుపో కయః, కదాచిదపి, లోశే భువచే. ని. 
“లోకస్తు భువనే జచే ఇత్యమరః. విపరీతం విసం వాదినమర్థమళి భేయం, న పుష్ట్రన్తిన 
య నిత్గరః. 
బోధయ న్తీత్యర్థ 
ఆ వో జ్యో అ నద ౮ క 
కామస్తు బాణావసరం ప్రతీమ్యు పతజ్ఞవద్భహ్ని ముఖం వివిషుః, 
ఉమాసమశ్‌ం హర బద్ధలత్య ళ్ళ రాసనజ్యాం మువాు రామమర్శ. 
టీ, కామస్తుజమారుండును, బాణావసరంజబాణమును వేయుటకు సమయమును, 
వృతీత్య౭చూచి, (పార్వతీ దేవి దగ్గరనున్న దిగాన యి చేసమయమని యోజించి) పకజ్ఞి 
వల్‌ జమిడతవలెనే, వహ్నీముఖం = అగ్నినోటిని, (నోటియం దనుట) వివితుఃఇ ప్ర వే 
శించు నిచ్భగలవా౭డై, ఉమాసమతం పార్వతీ బేవిదగ్గ ర, హరబద్ధలత్యుః = ళివునిమాంద 
పెట్టంబడిన గుటిగలవాండై , శరాననజ్యాం=వింటి గారిని, ముహుః=మాటికి, ఆమమర్శ= 
స్ప ఎ్రశించెను. i 


తా. పార్వతీ దేవి శివునివద్దనుండుటయె తనబాణ ప, యోగము 
నకుం దగినసమయమని దలంచి అగ్నిలో నుటుకు మిడతవలె హరుని 
మాద గుతివెట్టిన బాణముం గలవాడై నారిని పలుమాణుస్పృళిం చెను, 


వ్యా. కాము ఇతి.----కామస్తు, బాణావనరం పృ తీత్యోమాసన్ని ధానాదయ 
మేవ బాణప్రయోగసమయ ఇతి జ్ఞాత్వా, పతబ్దేన తుల్యం పతజ్ఞవచ్భలభవత్‌ . ని, 
'సమా పకబ్దశలభా” ఇత్యమరః. “తేన తుల్యం శ్రీయా చేద్వ్దతికి ఇతి వతి ప్రత్యయః. 
వహ్నిముఖం, వివితుః ప్ర వేస్టుమిచ్భుః విశతేః సన్నశన్తాదుప త్యయక, ఉఊమాయాః 
సమతీమళక్షః! సమిోపముమాసమతమ్‌, “అవ్యయిభావే శరత్ప్ర)భృతిభ్యః ఇతి నమా 
సాన్తోఒచ్చ్ర)కృ్యయః. వారే బద్ధలత్యుః సక, శరాసనస్య జ్యాం మౌర్వీం, ముహు 
రామమర్శ పరామృష్ట్రవాక్‌ 
అథోపనిన్యే గిరిశాయ గారీ తపస్వినే తామ్రరుచా కరేణ, 
జాల వాళి ఆ, ఆజ 
విశోషితాం, ఫానుమళి మయూఖథై రన్దాకినీ పుష్క_రవీజమాలామ్‌, 


తృతీయ సర్లము. 129 


టీ, ఆధజవీమ్లట, గారీ=పార్వతీ దేవి, తపస్వినే = తవళ్ళాలియగు, గరికాయ = 
శివునికొజికు, తామ్రరుచా = ఎజ్జనికాంతిగల, కరేణ = వాస్తముచేత, భానుమతక = 
సూర్యుని యొక్క; మయూాఖై 8=కిరణముల చే, విశోషి తాం=ఎండిం వంబడిన, మందాకినీ 
పుష్కర బీజమాలాం_మందాకినీ = గంగయొక్క_, పుష్కురజపద్మ ములయొక క, భీజ= 
షింజలయొక్క_, మాలాం=మాలికను, ఉవని చే=-సమర్చించెను. 

ళా, పిమ్మట పార్వతిదేవి సూర్యకి ణనుల చే నెండింపంబడిన 
తామరవూసల తావళమును తనచేతితో శివుని కిచ్చెను. 

వ్యా. అశీలి.-అధభ గారీ తపో౭స్యా స్తీతి తవస్వీ “అన్‌ మాయా మేథా 
స్కో నిని? ఇతి విని (వృత్యయః తస్తె తపస్వి నే గిరశాయ, తామ్రరుచా ర కృవశ్హేన 
కరేణ భాొనుమతో౭ం౦శుమతో మయూక్ర్షై ర్విళోషి తాం మన్హాకిన్యాః పుష్య-రాణి 
పద్దాని తేషాం బీజాని లేహాం మాలాం జవమాలికాముపనిన్యే సమర్పితపతీ. 


అ ర్త ws 

వ తిగృహీతుం ప్రణయి ప్రి యత్యాత్‌ 
త్రిలోచనస్తాముపచక్రమే చ, 

సంమోహానం నామ చ పుష్పధన్వా 

ధనుష్యుమోఘం సమధ_త్త బాణమ్‌. 66 


(eC 


టీ. త్రి లోచనశ్చజళి వుండును, పృణయిప్రియ క్వాల్‌ జయాచకుల కిష్టుండగుట 
వలన, తాం=ఆ తావళమును, వతిగ్రహీతుం= మై కొనుటకు, ఊపచక్ర, మే=అంగీకరించెను. 
పుష్పధ న్వా చ=మరు(డున్కు నంమోహనం నామజ=స మైహనమను ప్ర సీద్ధిగల, అమో 
ఘంజవ్యర్థ ముగాని, బాణంజ అమ్మను, ధనుషిజవింటియందు, సమధ త్రఇకూ'ర్చెను, 
తా, ఆశ్రితపతుపాతియగు నీళ్వర్మం జాతావళనును “కొ 
నుట కంగీకరించెను. మారుండు సార్థకమగు సమోహానాస్త్రమును వింట 
సంధిం చెను. 
వ్యా, | పృత్మిగ్స హీతుమిలి. త్రి లోచనళ్చ ప్రణయ్యి ప్రియ త్వాదర్థి ప్రియ 
త్వాల్‌ తామతుమాలాం పృతిగ్రహీతుం స్వీకర్తుముపచక మే, పువ్పం ధనుర్యస్య స 
పుషృధన్వా కామళ్చ “వా సంజ్ఞాయామ్‌' ఇత్యనచా దేశః. సమైోవ్యా లేఒనే నేతి 
సమోహనం నావు నా మేతి ప్రసిద్ధ. అమోభుం చాణం సాయకం ధనుష్ని సమధ త్త 
నంహితవాక 
హర స్తు కించిత్సరిలు_ప్పథై ర్యళ్చన్టో ఏద యారమ్మృళఇ వామ్బు రాశిః, 
ఉమాముఖే బిన్చుఫలాధరో ప్యే వ్యాపారయామాస విలోచనాని, 
9 


180 కుమారసంభవము 


టీ, వారస్తు = వారు[డును, చంద్రోదయారం భే = చంద్రు డుదయించు వేళను, 
అంబురాళిరివ = సముద్రుండువలె, కించిత్‌ ఎకొంచెము, పరిలు ప్ప ధెర్యః=తగ్గిన థీరతా 
గుణముగలవాండై , బింబఫలాధరో షే = దొండపండువంటి కి ౦దిపెదవిగల, ఉమా 
ము'ఖే= పార్వ లీ చేవిమోమునందు, విలోచనాని = నేత్రములను, వ్యాపారయామాస = 
(ప్రేమతో) వ్రసరింపం చే నెను. 
తా. శివుడు కొంచెము శై ర్యముత్టినవాందై మూండుకండ్లతోో 
O° Q__ ౧౧ 
నెజ్బని వెదవిగల పార్వతీ దేవిమోము నభిలాషతో. జూ వెను. 
వ్యా. హరఖఇతి.---హరస్తు వహారో౭పి చన్దో)దయార మ్చేఒమ్చురాళిరివ కిజ్ళీ 
దీషల్‌ సరిలుప్పథ్ధర్యకః,. నతు ప్రాకృళజనవదత్య న్లలు ప్ప ధైర్య ఇతి భావః. బిమృఫల 
తుల్యోఒధరోస్టో యస్య తేసి న్నుమాము'ఖే విలోచనాని వ్యాపారయామాస శ్రిఖిరవి 
లోచచి 8 సాభిలావముద్రాశీదిక్యర్థః. ఏతేన భగవతో రతిభావేదయ ఉ కః, 


వివృణ్వతీ వైలసుతాఒపి భావమజ్షెస్సు ఫర ద్భాలకదమ్సక లై ఏక, 
(cn 
సాచీకృతా చారుత రేణ తస్థౌ ముఖేన పర్య _స్త్వవిలోచనేన. 68 


టీ, ఇ లసుతాపి=పార్వతీ దేవియును) స్ఫురద్చాల కదంబక లై ఎ$ = వికనీంచిన 
నూతనకడిమితో సమానములగు (ఫులకరింవంబడిన), అంై$=అవయవములతో, భావంజ 
రత్యాఖ్యమగు శృంగారభావమును, వివృణ్వతీ= తెలియ( జేయుచు, చారుత రేణ=మిక్కి_లి 
సుందరమగు, చర్య స్తవిలోచ చేన=సిగ్లు చే బెదరినకనులుగల, ముఖేన= మోముతో, సాచీ 
కృ తా=అడ్డుగాంజేయంబడిన దై; తసాజటండెను, 

పార్వతీ దేవియు పులకరించిన సర్య్వయవములుగ లదియై చ క్ర 
టనంజేయంబడిన కృంగారభావముగలదియె సీద్దుచే చలించిన నేత్రములు 
గలదై మోమునడ్డుగాం దిప్పుకొని యుండెను, 

డ్‌ Uy 

వ్యా. వివృణ్వతీతి.---3 లను ళా౭_పీ న్ఫురద్భాలకదమ్మక'లైఎర్వికసతో_మల 
నీవసదృశై ః పులకితై రిక్యర్థక, “ఈవదసమాశా” ఇత్యాదినా కల్పప్ప్రక్యయః, అనె 
ర్భావం రత్యాఖ్యం వివృణ్వతీ ప్రకాశయనన్తీ చారుత రేణ పర్య స్తవిలోచ నేన ద్రీడా 
విభా న్తనేగ్రేణ ముఖేనాసాచి సాచి సంవద్యమానా సాచీక్ళతా తిర్యక్కూ తా. ని. 
క ష్‌ 9 
తిర్యగళ్ణే సాచి తిర” ఇక్యమరః. తష్థా హ్రియా ముఖం సాబీకృత్య స్థిలేత్యర్థః. న 
*ీవలం వారస్రైవ దేవ్యా అఫ్యుదితో రతిభావ ఇతి భావః, 


అశేన్ది )య&ీోో భమయుగ నేత్ర ః పునర్వశి త్వాద్బలవన్ని గృవ్యా, 
హీతుం స్వ చేతో వికృ తేర్దిద్భతుర్ది కాముపా నేప ససర్ట దృష్టిమ్‌. 


తృతీయసర్ద ము. 181 


టీ, ఆథజపిమృట, అయుగ్గ చేశ! = విషమాక్షుం డగుహరుండు, వళిత్వాల్‌ = 
జిలేం ద్రియుం డగుటవలన ఇంది, యతోభం ఇ ఇంద్రియములవికారమును, పునః = 
మళకీయు, బలవల్‌ = బలముగా, నీగ్భవ్యా = నివారించి, స్వచేతో వికృలే;జతనచి త్త 
వికారమునకు, "హేతుంజ కారణమును, దిదృథతు$=చూడందలంచుకొన్న వాండై, దిళా౦ం= 
దిక్కలయొక్క, ఉసాం'బేము = ప్రాంతములయందు, దృష్టిం = చూపును, ససర్జ అ 
చ,సరించెను. 

తా పిమ్మట జితేంద్రియుడు గావున వారుండు తనయింద్రియ 
ముల వికారమునావీ తన మనళ్చాంచ ల్యమునకుం గారణము నజయు 
వాడై దిక్కులకు. దనమాపు నిగిచ్చెను. 

వ్యా, అథ ఆయుగ్లాని చేత్రాణి యస్యసోజయుగ్న చేక,న్తి కేత్ఫో వళి త్వాజి 
శేస్టి)}య శ్వాదిన్ది యతోభం పూర్యో _క్షమిన్టియవి కారం పునర్భలవద్దృఢం నిగ్భవ్యా 
నివార్య స్వ చేతోవికృ తేః స్వచ్విత్తవికారస్య హేతుం కారణం దిదృయుర్ద్భష్ణుమిచ్చు 
ర్లిశాముపాన్తేషు దృష్టిం ససర్జ (వ సారయామాసం 


స దథీణాపాజ్జనివిష్టముస్టిం నతాంనమాకుఖ్చీితసవ్యపాదమ్‌, 
దదర్శ చ క్రీకృత చారుచావం ప్రహ ర్తుమభ్యుద్యతమాతృ యోనిమ్‌, 


టీ, న8=ళివుండు, దక్నీణా పొంగనివిష్టముష్టిం _ దశ్నీణాపాంగ = కుడిశ్రేగంటి 
సన్ని ధిని, నివిప్ట=ఉన్న ట్టి, ముష్టిం =పిడేకిలిగలయిట్టి యు, నతాంసం = వంచంబడిన భుజ 
ములుగలయట్రియు, అకుంచికసవ్య పాదం = వంవంబడిన యెడమ కాలుగలయట్టియు, 
చ శ్రీ కృతచారుచావం - చృక్రీక ఎర్‌ = మండలా కారముగాంజేయంబడిన, 'చారు=నుందర 
మగు, చాపం=ధనుస్సుగలయట్టియు, వ్రృవార్తుంజనీయుటకు, అభ్యుదృ్యతం = ఉద్యుక్తుం 
డగు, అత్మ యోనిం=మారుని, దదర్శ=చూాచెను. 


తా, 9 ట్లీశ్వరుడుచూచి కుడి శ్రేగంటివజకు ఆకర్షించిన బాణము 
వీడికటియందుంగట్ర్ల కొం చెమువంగిన యెడమకాలును భుజనములునుగల్లి 
మండలా కారముగానున్న విల్లును భరించి యేయుట కుద్యుక్తుం డగు 
మారునిం జూ చెన్టు. 

వ్యా, స ఇలి._ భగ వాన్షత్నీణా పాచ్చే నివిష్టై స్థితా ముష్టిర్భస్య తం, నతాంస 
మాకుణ్బీతః నవ్యపాదో యస్య తమ్‌ అలీథాఖ్యస్థానశే స్థితమిత్యర్థ 8. చక్రీకృతచారు 
వావం మణ్ణలీకృత సౌమ్య కేదణ్ణం (వవార్తుమభ్యుద్యతమాకత్మ యోనిం మనో భవం,దదర్శ. 
ఆలీఢథలక్షణమానా యాదవ$. 'స్టానాని ధన్వినాం షఖ్బ రత, వై శాఖమ స్త్రీ యామ్‌ 


182 కుమవూరస౦భవము 


విక స్త్యన్తరగా పాదౌ మణ్ణాలం తోరణాకృతి, నమాగొ స్యాక్సమవదమాలీఢం వద 
మగృతః, దకశ్నీణం వామమాకుఖ్బ్యు వ్ర, త్యాలీఢం విపర్యయః” ఇతి. 


తవమవరామర వివృద్ధమన్ఫో ర్భూ )భ జ్ఞదుప్పే ఏమ్యముఖస్య తస్య, 
స్ఫురన్ను దర్చిస్సహసా తృతీయాదళక్లః కృళానుః కిల నిష్పపాత 71 


టీ, తపఃపరామర్శవివృద్ధమన్న్యోః - తపఃపరామర్శ = తవస్స ర్మ చేత, వివృద్ధ 
మన్ఫోక= పెలీరిగికో పముగలవా(డును, భూ)భంగదు షే క్యముఖస్య-భూ)ధంగ=బొను 
ముడిచే, దుచ్ప్రేక్యు = చూడశక్యముగాని, ముఖస్య= మోముగల వాండునగు, తస్యజ 
ఆకివునియొక్కా, తృతీయాల్‌ అక్షః = మూండవకంటినుండి, స్ఫురక = పృకాళించు 
చున్న, ఉఊదర్చిః = బైలువెడలినజ్వాలగల, కృళానుః=అగ్ని, సవాసా = వేగముగా, 
నివ పాత='వెడ లెను. 

తా. తపస్సుచే వెటిగిన కోవముగలయట్టియు, బొవుముడి చే. 
జూడ నలవికాని మోముగలయట్టి శివుని మూడ వకంటినుండి జాగలలు 
గల నిప్పులేచెను. 

వ్యా. తవఇతి.—కపః వరామన్మేన తవస ఆస్క-న్ద నేన పివృద్ధమన్నోః ప్ర వృద్ధ 
కోవస్య, భభూభజ్లేన దుష్పేక్యుం దుర్దర్శం ముఖం యస్య కస్ట హరసృ, తృతీయా 
దళ్ల్లః. స్ఫురన్నుద్దిష్యమాన ఉదర్చిరుద్భూతజ్వాలః కృశానురగ్నిః సవాసా౭_కర్కి-త మేవ. 
ని, “అశర్కి-తే తు సహసా” ఇత్యమరః. నిష్పపాత కిల నిళ్చక్రామ ఖలు, 


క్రోధం ప్రభో సంహార సంవాశేతి యావద్దిరః ఖీ మరుతాం చరంతి, 
తావత్స వహ్నిర్భవ నేత్ర జనా భస్తావశేషం మదనం చకార. 72 


టీ, పృభోజప్ప భువా, కో)ధం=కోపమును, సంహార సంవార=తీ ౦పుము తగ్గిం 
పుము. ఇతి అని; మరుతాం = దేవకలయొక్క_, గర8=మాటలు, 'ఖీజఆకాశమునందు, 
యావల్‌ =ఎంకలో, చరంతిజవ,వర్తించుచున్నవో, తావత్‌ = అంతలో, భవనేత్ర, 
జన్గా=హర చేత మునంబుట్టిన, స వహ్నిః=అయన్ని, మదనం=మనథుని, భస్తావశేషం= 
బూడిదయే మిగతగలవానినిగాను, చకారజచేనెను. 


తా. ప్రభువా! కోపము కాంతింపుమని దేవతలు వేడుచుండం 
గనే హర నేత్రజాతమగు నగి మారుని బూడిద గావించెను. 


వ్యా. 'శో,/థమితి.--హే వళో స్వామిక, కోభం సంవార సంహార నివ 
రయ నివర్తయ “చాపలే ద్వే భవక ఖతి వకృవ్యమిఇతి వార్తికేన ద్విక్వమ్‌ “సంభ, మేణ 


తృతీయసర్ట ము. 188 


వృత్తీశ్చావలమ్‌” ఇతి కాళికా. ఇత్యేవం మరుతాం చేవానాం గరో వాచః ఖే 
వ్యోమ్ని పూన లన్‌ నీ వ్రృవర్తన్తే తావత్తత్కాాలమేవ భవస్య చేత్రాజ్ఞన, యస్యస 
భవ నేత్రజనా అవర్ట్యో బహు వీ హిర్వ్యధికరణో జన్వాద్యు త్తరవది ఇతి వామనః, స 
వహ్నిర దనం, భస్తై వావశేపో యస్య కం భస్తావశేషం చకార దదా హేత్యర్థ 8 


రీర్రాఫనర్ర వభ వేణ వృత్తి లిం 
పనస సం _స్త్రమ్ఫయ తేన్ది 9యాణామ్‌, 

habs _ర్భృవ్యసనా ముపాూర్తం 

కృతోవళా లేవ రతిర్బభూవ. 

టీ తీవ్రాభిషంగ ప్రభ వేణ = తీక్టమగుదుణఖ మే 'కారణముగలదియె, ఇంది, ది 
తాక క రాం ది ద్రియములయొక్క, వృత్తింజవ్యాపారమును, సం స్రంభయ తా 
కట్టుచున్న, మో హేన = మోవాముచే, రతిః = మారుని పెండ్లాము ముహూ_ర్హంజ 
తణకాలము," అజ్ఞాతభ ర రృవ్యననా - అజ్ఞాశణ తెలియని, భ_ర్హ్చృవ్యసనా = -పెనీమిటి 
నాశనమువలని దుకఖముగలదియె, కృతోవకాలేవ = చేయబడిన యుపకారముగలది 
వలె, బభూవ = ఉండెను. 

తా. పొందశోక«్నముకాని దుగిఖము చే నింద్రియవ్యాపారము 
నశించి మూర బోయిన రతీదేవి కామూర హక కాత మా ప్రియవి 
'యోగదుగిఖము నెజటుకంబడకుండం చేయుటచే నుపశారస్రాయ మే 
యాయెను. 

వ్యా. తీ వ్రేలి. తీవ్రాభివజ్జ ప్రభ చేణాతిదుస్స హాభిభవసంభవేన, ని. “ఆభివజ 
స్త్వ్వభిభవే సజ్జ ఆక్రోశనేఒపీ చి ఇతి వైజయస్తీ, ఇని )యాణాం చతురాదీనాం 
వృత్తిం వ్యాపారం సం _స్తమృయతా వతిబధ్నళా మోహన మూర్భయా కర్తా రతి 
ర ర్శదనభార్యా ముహూ _ర్తమజ్ఞాతం భ్‌ _ర్భృవ్యసనం భ్‌ _ర్భృనాళో యయా సా కథోశా 
సతీ కృతోపకాశేవ గ్‌ దుళఖోవని పాళాను న్ముమూక్మేశ్యర్థ 8, మోహేన 
దుళఖసం వేదనాఖఫావా క్రస్ఫోవకారకత్వో కి క్రిం 


న. విఘ్నం తపస_స్తవన్వీ వనస్పతిం వజ్రఇవావభ జ్య, 
శ్రీసన్ని కక్ష ౦ పరిహా రుమిచ గన్న ౦తర్భ ఛే భూతపతిస్ఫభూతః. 74 
టీ, తపస్వీ భూతవతి; = తపోనిష్థుడగు నీశ్వరుండు, తవస॥ = తవస్సునక, 


విన్ను ంఇఅంతరాయమగు, కం౦=మరుని, ఆశుజశీ భు ముగా, Ors పనన్పతి 
మివ == వృవీమునువ లెను అవభబ్య = = ఛేదించి, చ్రీసన్నికర్ష 0 = స్రీ నన్ని ధానమును, 


184 కుమారసం౦ంభనవము 


పరివార్తుం జ తొలంగించుకొనుటైై . ఇచ్భక్‌ = కోరుచు, సభూతః = వ్రమథులతో, 
అంతర్జ భే = కనుమజఆం నుం 

తా. తవళ్ళాలియగు ప తపోవిఘ్నమగు కాముని జంపి 
తపోవిఘ్న కారులగుట చే నీ స్రుసాన్నిధ్యనుం దొలంగించుకొనుట నై తన 
వ్రమథగణములతో నంత ర్థాన మాయెను, 

వ్యా. కమితి.తవస్వీ తపోనిస్టో భూతపతిః ళివస్తపసో విఘ్నుమన్తరొోయ 
భూతం తం కామమాశు వబజ్రో,2ళనిర్వనస్పతిం వృతమివావభజ్య భట్‌ కొ శ్ర్రీసన్ని 
కర్ణం స్త్రీసన్నిధానం పరిహర్తుమిచ్భకొ తస్యానర్థ హేతు త్వాదితి భావః. సభూతః 
సగణః సన్న న్తర్ద భే. 

శె లాత్మ జా౭పీ వీతురుచ్చిరసోఒభిలాషం 

వ్యర్థం  సమర్థ్య లలితం వవురాత్మ నశ్చ్స 

సఖ్యోః సమిశ్‌వితి చాధికజాతలజ్ఞా 

శూన్య్యా జగామ భవనాభిముఖీ కథంచిత్‌, 75 


టీ, శ్రైలాత్యజాపి = పార్వతీ చేవియంను, ఊచ్చిరసక = గొప్పవాండగు, పీతుక= 
కండ్రియొక్క, అభ్గేలాషం = కోర్కైయు, లలితం = చక్కని, ఆత తృ న$జతనయొక్క_, 
వపుశ్చజశరీరమును, వ్యర్థ ౦జని వ) యోజనమగుటను, సమర్ధ్య = పర సఖాీ$ణ 
నఖురాండ (డృయొక్క, సముతం=ఎదుటను (అయినదిగదా), ఇతి=అని, అధిక జా తలజ్ఞా= 
ఎక్కు_.వయోగు సీ సీగ్గుగలదియి, శూన్యా = ఉత్సావాములేనిజై , కథంచిల్‌ = కప్పము చే, 
భవనాల్గిముఖీ=ఇంటి కభిముఖముగా, జగామజపోయొను, 

చా. గొప్పవాండగు తనతం డ్రి కీశ రుని కివ్వువ లయుననుకోరి 
కయు, తనళరీర సౌందర్యమును వ్యర్థమయినపిగదా యనియు తనకీయవ 
మానము' చెలిక స్లెలయెదుట నయినదికదా యనియు నిరుత్సాహముతో 
నింటికిం బోయెను. 

వ్యా. శై లాత జేతి. శై లాత్శజా పార్వత్యప్యుచ్చిరస ఉన్న తశిరసో.మవాతః, 
వీతురఖిలాషం వారో వరో స్తీ ఏతి మనోరథం లలితం సున్షరమాత తృనోవపుశ్చ వ్యర్థం 
నిష్ఫలం, సమర్థ్య విచార స సఖ్యోః, సమతం పుర్క ఇతి చ హేతునా౭_ధికం మ 
లజ్జా - స త రకర క భావి. శూన్యా నిరుత్సాహో 

సరీ కథంచిల్‌ కృచ్చేణ భవనస్యాఖిముఖీ జగామ. 
సపది ముకుళి తాశ్రీం రుద్రసంరము భీత్యా 
దుహితరమనుక మ్బ్యూమప్ర ది త. దోర్భా రమ్‌, 


తృతీయసర్లముః 135 


సురగజ ఇవ బిభత్‌ పద్మినీం దన్తలగ్నాం 
అ న్నాల న్‌ 5 లి 
స్కలిపథ గల్‌ రానిద్వేగ దీర్చికృ ఆాబ్దః. 76 


టీ. సవది=అపుడు, అద్రిః = హిమవంతుండు, రుద్ర, సంరంభభిత్యా = ఈశ్వర 
కోపమువలనిభయముచే, ముకుళితాథీం = మూయంబడిన కన్నులుగల దై నట్టియు, ఆను 
కమ్పా ్యంజక నిక రింవందగిన, దుహితరం=కూంతును, దోర్భా నిం= చేతులతో ) అదాయణ 
శ్‌ హించి, ద నలగ్నాంజకో అలలో తగిలియున్న, వద్మి సంజ తామరతూడును, బిభ్రల్‌ లః 
ధరించిన, నురగజ ఇవ = విరావతమువలె, 'వేగదీర్సీ కృతాంగక = వేగముచే పొడ 
వుగాంజబేయంబడిన 'దేహూాముగలచాండై , (వతివథగతి! = మార్చానుసారియగు గమనము 
గలవాడే, ఆసీత్‌ ఇఆయెను. 


తా. ఈళ గ్షరాగ్ని నేత్రాదులచే భీతురాలై నడి గనుకనే కనికరింప 
దగినట్టియు, మూయబడిన కన్నులుగ లకూ(తును హిమవంతుడు 
బాహువులతోవట్టుకొని దంతములయందున్న తామరతూటిచే నైరా 
వతమువలె నున్నట్టియు, పొడవుగాం 'జేయంబడిన దేహముగల హిమ 
వంతుండు మార్లము ననుసరించి పోయెను. 

బ్రది కుమారసంభ వమున మూూ(డవసర్లము ముగినెను. 

వ్యా. సవదీతి._సవద్య ది ర్హి మవాక్‌ రుద్రస్య సంరమ్మాత్‌' కోపాద్భీ త్యా. ని, 
“సంరమృః సంభ మే కేపీ ఇతి విశ్వం ముకుళి తెథ్నీం నిమాలిత చేత్రాం “బహు 
ద్రీవా సక్ట్యట్లోః స్వాజ్జాల్‌ మచ్‌” ఇతి వషచ్చక్యయః. 'షిబ్లౌరాదిభ్యశ్చ ఇతి 
జీష్‌. అనుక మ్చితుమర్హామనుక మా నన్‌ 'బువాలో ర గీత్‌ "ఇతి ణ్యత్స)త్యయక, దుహి 
తరం దోర్భ్యామాదాయ దన్తయోర్హ గ్నాం, పది సీం నలినీం బిభ్రత్‌ సూరగజి' ఇవ, 
వేగేన రయేణ దీర్థ్సీ కృ తొజ్జ;, ఆయ తీకృతశరీర; సక్‌, వసం ప్రక కా ప్రతిపథా 
మార్తానుసారిణీ గతిర్భస్య స వ్రలిపథగతిరాసీత్‌. పస్ధానమనుసృత్య జగా మేత్యర్థ్‌ రిం 


ఇతి క్రీ మహామవోపాధ్యాయ కోలాచల మల్లి నాథసూరిన్లిరచితయా 
సంజీవనీసమాఖ్యయా వ్యాఖ్యయా సమేతః శ్రీ కాళిదాసకృతే" " 
కుమారసంభ వే మహాకాష్యే మదనదావో నామ 
తృతీయఃసర్ల 8+ 
౧ 


ర 


లి 


శ్రీ 


కుమూరసంభవము 


చతుర్ధ్థసర్ల ము. 
=. అవాయాల్రిన్త ్తిక్ట్రైయులాలాలా 


అథ మోహపరాయణా సతీ వివథా కామవధూర్విబోధితా, 
విధినా ప్రతిపాదయిష్యుతా నవవై ధవ్యమసవ్యూ వేదనమ్‌. ] 

అవ, రతీదేవి మూర్భపోయెనని చెప్పబడెను. ఇప్వుడావ్నార్హను జిప్పు 
చున్నాడు. 

టీ, అఢ=ఆనంతరమున, మోహపరాయణా = మోవాపరవశురాలయినట్టియు, 
సతీ=పతి (చృశయయినట్టియు, వివశా=ని క్చేష్టురాలగు, క*మవధూః = రతీదేవి అసవ్యా 
వేదనం - నం “సీర్వశక్యముగాని, వేదనం = దుఃఖముగలదియగు, నవవై ధవ్యం= 
ల్‌ .క్రముండ మోపీతనమును, ప, తి పొదయిష్యు తా=అనుభవించునట్లు సేయు చున్న, విధీనా= 
చైవమునే, విబోధి తొజమూర్భనుండి మేలుకొలువంబటెను, 

తా. అట్లు భ_ర్రమరణమునశై చింతించి మూర్భవోయినవిమ్థట 
ఆవిధి యీరతీబేవిచే కొ 'త్రముండమోవీ గముక్క._కప్టము ననుభ వింద 
చేయుటకు మూర మందు “లేళ్చిను. (అనంగా మూర్చపోయి యొడ 
లెటుంగకపడియున్న రతీదేవి పాప మ, కొ తృముండ మోపీతనమును 
దాల్చుటకు( గొంత నేపటికి మూర్భనుండి లేచెను 

అప. మూర్శితా రతిరిత్యుక్తమ్‌ - సంప్రతి తద్వ ఎత్తౌన్త మేవావాా 

వ్యా. ఆతి. అథానన్తరం, ప మూర్భా పరమయనమా శ, యో 
యస్యాః సా మోహపరాయణా మోమహైకళరణా సతీ, ని. “వరాయణామభిప్రేలే 
తత్పరే వరమాశ్ర, యే” ఇతి యాదవః, వివశా మూఢత్వాన్ని శ్చేస్టా కామపధూ రతిః, 
అసహ్యా దుస్ఫపో వేదనా యస్మీ ౦స్త శ్రథో కం, విధవాయా గతభ్‌ రాయా భావో 
"వైధవ్యం, నవం చ శై దై పధవ్యం 'చేతి నవవె వైధవ్యం, నవృగ్సవాణం దుస్ఫవార్వేద్యోత 
నార్థం, పృగిపొదయిష్య తా౭నుభావయిప్యు తౌ క్రి కి యూర శ్రీయాయాం ల్భట్‌, విధినా 
దై నేన. ని “విధిర్విధానే దైవే చి ఇక్యమరః, టట "వై ధవ్యానుభవై 


చతుర్ధసర్ద ము. 187 


కఫలో౭౬యం విధిరితి భావః. అస్మి జా ననే వియోగినీవృత్తాని. “విష మే ససజా గురుః 
సమే సభ్గరా లో2ధ గురుర్వియోగినీ ఇతి లతణాల్‌ . 


అవథానపరే చకార సా ప్ర లయానోన్ని షిలే విలోచనే, 
న వివేద త యోరతృప్త వయో; వ్రియమత్యన్న నవిలు _ప్పదర్శనమ్‌. ల 


టీ, సాజఆరరీ చేవి, (ప లయాన్తోన్ని ష్‌లే- వలయాన్త = మూర్చావసానమున, 
ఉని షి లే=విస్పంబడిన), విలోచ నే=కన్నులను, అవఫొనవేఎస స్థృత్మివ, ధానముగలవిగా, 
చశారజవేనెను, (వ్రీయంజు ప్రియంండగు మరునింగూర్చి, అశ్ళ ప్తయో? = ల్భప్రీనొందని, 


తయో$=ఆక న్ను లకు, ఆళ్య న్లవిలు _ప్రదర్శనం స్ట అశ్య న = మిక్కిలి విలు _ప్ప=నవ్హమగు, 


తా. ఎంతజూచినను తృప్పిదీరని కామరూపముగల రతీదేవి 
మూర్భనుండి తేటి దిశలను బరీశీం చెనుగాని యగపడకపోవుటకు కార 
ణము భస్తమగుట యనిమాత్రము తెలియకపోయెను. (రతీదేవి కా 
మునిరూపము నెప్పుడు తనివిదీరక వమూచుచుండును. అయినను మజీ 
యు మాచుచునే యుండును. అట్టి చక్క_నిరూపు తిరిగి యామెకంటి 
కగపడక పోయెననుట ) 


వ్యా, అవేతి.---సా రతిః, వలయా సే మూర్భావసా నే. ని, 'ళఇలయో నష 

(UW జావ ల లు 
వేష్టతా” ఇత్యమర;ః, ఉని క్షే విలోచనే, అవధానం పరం (వ,ధానం యయో సే 
ఒవధానవరే డిద్భృతయా2వహితే చకార ద దృష్టవ్యాభావాత్తు న వివే దేత్యావా-నేతి 
(సీయం కామమళ్ళ ప్ప పయో నృప పిం న గతయో;, నిక్యడిదృటమాణ యోరి క్యర్థ కి తయో 
రోచనయోః దర్శన క్రి శి యాపీతయా సంబస్ధే ష షష్టీ, అత్య న్హ న్తం విలు ప్పం దర్శనం నలో 
చనణయోకః క రణ యోర్యస్య కర భూతస్య కమత్య న్తనిలు ప్రదర్శనం సన్హం, న వివేదన 


జ్ఞాతవలీ, ద్రీయశాశాపరిళ్ఞానాద్దిదృతాఇ్న కృ ఇతి తాళ్చర్యార్థ 8. 


“ఆయి జీవితనాథ జీవనీ” త్యభిథా యోళ్టీతయా తయా పురు, 
దద్భ శే పురుషాకృతి &ీతౌ హరకోపానలభస్మ కేవలమ్‌. త్రి 


టీ, అయిజీవితనాథ=పీప్రాణేశ్వరా ! బీవసి=జీవించియుంటి వా ? ఇతి=అని, అభి 
థాయజ పలికి, ఉత్థితయా =లేచిన, తయా = ఆరతీ బేవిచే, పురః= ఎదుట, శీకౌౌ=భూమి 
యందు, పురుహౌక్ళతి = పురుషునియాకారమువంటి యాకారముగల, శేవలం=ఒక్క_, 


188 కుమారసం౦ంభ్వవము 


హరునికోపాగ్ని చే కాలి బూడిదయైన పురుహికృతి గావడియున్న ), భన్మ ఉబూడీద, 
దదృశే ఇ చూడంబడెను. 
తా. ఓనాస్రాణనాథుండా ! బ్ర తికియుంటివా ? అని పలికి లేచిన 
రతీ చేవియెదటి భూోమిభాగమున పురుషాకారము బోధించునట్టియు పర 
మేళునికోపాగ్ని శే భస్తముగా చేయంబడిన బూడిదమాత్ర మే యగ 
పడెను. 
వ్యా. అయితి....-.అయిీలివ్రశ్నే. ని. “అయి పప్రశ్నానునయయోః ఇతి 
విశ్వ, ఆయి జీవితనాథ, జీవసీ ప్రాణిషి క చ్చిదిత్యఖ ధా యోత్థితయా, తయా రత్యా 
పురోజుగ్చే, వత", పురుషస్యాకృతిరి వాకృతిర్యస్య తత్పురుషూకృతి శీవల మేకం, వార 
కోపొనలభస్త దదృశే దృష్టమ్‌ న తు పురువ ఇతి భావః, 
అథ సా ప్రనరేవ విహ్వాలా వసుథాలిజ్ఞనధూసర స్తనీ, 
విలలాప వికీర్ల మూర్గజా సమదుఃఖామివ కుర్వతీ స్థ సలీమ్‌. 4 
టీ, ఆధజవీమట, Fn వివ్వాలా=పరవశయె, వసుధాలిబ్దనధూస 
ర _స్హనీ-వసు ధా=భూమియొక్క, ఆలిబ్దన=కా(గ లించుకొనుట చే ధూసర=బూడిదరంగు 
గల, స్తనీ = సనములుగల దై, వికీర్ణ మరో = విరిసీ వే ప్రైలాడుచున్న తల'వెం చ్రుకలు 
గలదియె, సొ=ఆరతీ దేవి, _ స్థరీం=ఆస్థాణ్వా శ్ర శ మవనభూమని (అనలా నచ్చటనున్న 
పాణిపర ర్ల ముననుట), సమదు[ఖా౦ = సమానముగా దుక్లఖముగలదానినిగా, కుర్వతీవ = 
చేయుచున్న దియువలె, విలలాపజవిలాపము చేసెను, (దుకజాంచెననుట.) 
తా. తా. పిమ్దటారతీదేవి యెదుటనున్న భస్మరాశి తన పెనిమిటి శరీ 
రము భస్మ పంల నయినదే యని తలంచి క్రిం ౦దంబడి పొరలి బూడిద 
యంటుకోని బూడిదరంగుగలవై వై యున్న పొలిండ్లతోను క్రిందవ్రేలు 
చున్న తలవెం డ్రుకలతోనుగూడినదై 'యేడ్చెను. ఆయే జ్వావనముసకుం 
గూడ నీమెతో గసమానదుఃఖముగ ఖ్రైనా యనున ట్లుండెననుట, 
వ్యా. అతి... అథ భస్మ దర్శనాన_న్తరం పునశరేవ వివ్వాలా విక బా వసుధా 
లిబ్దనధూసర స్తనీ = వసు ధాలిజ్జ నేన హీ తిలుజ్ఞ నేన-ధూసరా ధూసరవక్షై - స్తనా కుచా 
యస్యాః సా తథోశ్తా, “స్వాంగాచ్చోవసర్జ నాదస సంయోగోవధాల్‌ న ఇతి జీమ్‌. వికీర్ణ 
మూర్థజాం-వికీర్లా విక్షీప్తా మూర్ధజాః కేశాః యస్యాః సా తథోళ్తా సా రతిః, స్థలీం 
వనభూమిం తత్ర త్యాక్‌ ప్రాణిన ఇత్యర్థః. 'జానపదకుణ్ణ్ఞగ్‌ “ణస్థల' ఇత్యాదినా బీమ్‌. 
సమదుళఖాం స్వతుల్యశోకాం, కుర్వలీవ, విలలాప పరిదేవితవతీ, ని, “విలాపః పరిచేవ 
న్‌” ఇక్యమరః, 


చతుర్లసర్ల ము. 139 


ఉపమానమభూది(లాసినాం కరణం య_త్తవ కా_న్తిమ తయా, 
తదిదం గతమిాదృశీం దశాం న విదీర్య కఠినాగీ ఖలు న్రీయః. ర్‌ 


టీ, తవజనీయొక్క_, యల్‌ కరణం=నీ బేవాము, కా న్దిమ త్రయా = సౌందర్య 
కారణముచే, విలాసీనాంజవిలాసవంతులకు, ఉవ పమానం౦=పోల్బందగినదియై, అభూల్‌ = 
ఆయునో, తల్‌ కరణం=ఆశరీరము, ఇదమ్‌ = ఇదే, ఈద్భశీం దశాం = ఇట్టి యవస్థను, 


గతం=పొంచెను, (అట్రైనను) న విదీళ్యే = చీల్పంబడకుంటిని, స్త్రియః = స్త్రీలు, 


ని 
అ అ 
కరినాళఖలు=కరినులుగదా? 

తా. లోకములో చక్కని విలాసవంతుల శేనీశరీరము పోల్చం 
దగియుండునో, అట్టిశరీర మిదుగో ఇట్టి (యవస్థను బూడిదయగుటను 
పాందియున్నది.) “అట్లు భస కలగక సీశరీరముంజూచియు నాకు 
మృతి లేదనుట యేదికలదో అదె స్రీలు కఠినులనుటకు. దార్కాణము. 
(లోకములో చక్కనివానిని మన థ న్మథునివలె నున్నాండను ప్రనిద్ధిని బట్టిన 
దీ వాక్యము.) 

వ్యా. ఉపేతిలారవ, యత్‌, కరణం గాత్రం, ని, “కరణం సాధకతమం 
శేత్రగాల్రేన్టి యేవ వ ఇత్యమరః,. కాన్సిమ _త్తయా సౌన్దర్యేణ "హేతునా, విలా 
సీనాం విలననకీలానాం “నౌ కవలని ఇత్యాది నా మీనుణ్బ త్యయక. ఉవమోయ లే 
యేన తదువమానమభూల్‌ , తతరణమిదమిదృశీం, దశామవస్థాం, గతం ప్రాప్తం 
భసీ స్మ భూకమిత్యర్థక. తథా౭పి న విదీల్యే న విదీర్ణా భవామి. క 'ర్థరిలట్‌. తథా హీ, 
స్త్‌యః క ఖలు-కరిన శ్వాదవిదీర్యమాణశ్వమిత్యర్థః. ళు. కార్యసమర్థన 
దౌపో.్థా న్హరన్యాసః - “ధిరసంచారిణీ దృష్టిర్ల తిర్లోవృవభాఖ్చితా, సి స్టితఫూర్వం 
కల విలాస ఇతి కీ ర్తితః.” 


కర ను మాం త్వదధీనజీవితాం వినికీర్య తుణభిన్న సౌహృద,, 
నళినీం వత నేతుబన్ధనో జలసంఘాత ఇ్రివాసీ విద్రుతః, 6 


టీ (పీ వ్రీయుండాాా తత సేతుబన్ధనః= లేగంగొట్టంబడినకట్టగల, జలసంఘాతక= 
నీటి చ ప్రవావాము, he = పద దలతనువలె, త్వదధీన జీవితాం = నీకు స్వాధీనముగాం 
జేయసుడిన జీవనముగల్క- మాం = నన్ను, క్వను వినికీర్య = ఎక్కడవడవై చి, తణ 
భిన్న సౌవ్భాదః = ఒకతణములం ద్రుంపంబడిన మైత్రిగలవాండవై, విద్రుతః = పారి 
పోయినవాండ-వై, అసిజఅయితివిం 


140 కుమారసంభ వము 


తా.'అయ్యో స్రాణేళ్వురా! పద్మలతకు నీ రెట్లు జీవనాథార మో 
నీవు నా కట్లయియుంటివి. అట్టినన్ను దిక్కు_మాలినదానిగా నెక్కడ 
బడంద్రోసీ యంతటిమైత్రియు త్రెంవివైచి పాటీపోతివి. 

వ్యా. శ్వేతి. హే ద్రీయ తళ నేతుబన్ధనో భగ్న నేతుబద్గో, జలసంఘాతో 
జలౌఘో, నలినీమివ జలై కాయ త్రజీవితామితి శేషః. త్వదధీనజీవి తాం త్వదాయ త్తే 
ప్రాణాం, మాం క్వను వినికీర్య కుత్స్కచా నిక్నీష్య క్షణభిన్న సౌవ్బాదః తణత్య క్షసౌహాోర్టకి 


౬ 
సక విద్రు,తః పలాయితో౭.న, సేతుసౌవ్భాదయోః స్థిత హేతు ల్వేన సామ్యమ్‌ - 


beats (నువ్ఫాద్భోభావః సఫౌవ్భాదక్‌-యుచాది క్వాదణ్బ)క్యయః, వాదయస్య 
'వాళ్లేఖయదక్లా సేషు” ఇతి వాదాదేళః, ఆణివ్భాద్భావాన్న “వృాద్భగసీద్ధ ఏచ్తే వూర్వ 
వదస్య చి ఇత్యుభయవదవృద్ధిః. వాద్భూతస్యాణ్వి ధా నే తూభయ వదవృద్ధిః స్యాల్‌ య 
యథా సుహృదో భావః సౌవోర్ట మితి-త దేవావా వామనః. 'సౌవృాదదౌర్హ ఎదశబ్దావణి 
వృాద్భావాల్‌ * ఇతి. 


కృతవాననీ విప్రియం న మే పతికూలం న చ తే మయా కృతమ్‌, 
కిమకారణ మేవ దర్శనం విలషన్క్యై రతయీ న దీయతే. 7 


టీ, (ఓీప్రియుండా) త్వం = నీవు మేజనాకు, విప్మియం = అ ప్రియమాను, 
కృతవాక్‌ =చేసీనవాండవు న అసి=కాలేదు మయాచ = నావేతను, లేజనీకు, పలి 
కూలం=ఆనిప్టము, న కృతం= చేయంబడ లేదు, అకారణ మేవ=నిష్కారణముగానె, విల 
వచ్చె న్రీణ(నీదర్శనమున శై ) దుళఖంచుచున్న, రకయే = రతికొఆకు, కిం=నీల, దర్శనం= 
దర్శనము, నదీయతే = ఈయంబడదు. 

తా. మనోవారా! నీకు నేనుగాని నాకు నీవు గాని యనిష్టముగా 
నెన్నండు సంచరించుట లేకున్న ను రతికేలకో నీవగపడవు. (అనంగా నాకు 
అగవడకుండునట్లు మృతినొందితివా యనియు, మన మైకమత్యముగల్లి 
తొల్లి సంచరించుచుందుమనియు భావము) 

వొ క తేలి. హే ద్రీయ, త్వం, మే మమ్మ వివ్రీయమ ప్రియం, కృతవా 
న్న్నాస్సి మయా చ, 'తే తవ, ప్రతికూలమప్రియం, న కృతమ్‌ - పరస్సరజీవికస్య పర 
స్పరాథీనత్వాత్‌ కుతః వరిభవళజ్కేతి భావః, అకారణం నిష్క్హారణ మేవ - వర 
స్పరాపకారరూపకారణాభా వేఒపీత్యర్థ రం కీయావిశేషణ మేతత్‌ ) విలవస్త్యై త్వద్దర్శ 
నాన న్యా అపీతి భావః. రతయే, కిం కథం, దర్శనం న దీయ లే. శ్రీియ్మాగృవాణా 
చ్చకుర్ణీ న 


వచతురసర ము. 141 
థి ౦ 


స్మరసీ స్మర మేఖలాగుణైరుత గోత్రస్థలితేషు బస్థ నమ్‌, 
చ్యుత కేసర దూపి, లేశ ణా న్భవతంసోత్సల తాడ నాని వా. 8 


టీ, స్మర=మన్మథుండా! గో త్రస్థలి లేషమ=నామమును వ్య త్యాసముగా పీలుచుటల 
యందు (అనంగా మజియొక్క_ తె పేరుతో విలచుటలయందు), మేఖలాగు లై $= మొల 
నూలు దారములతో, బస్థనం=క ట్టుటను, స్య రసీ ఉక = తలంచుచున్నా వా? చ్యుతశేసర 
దూషి తేమణాని _ చ్యుత=పోయిన, శేసర=కింజిల్క_ములచేత, దూషిశ=జ వారింపంబడిన, 
ఈకణాని = కన్నులుగల, అవతంసోత్సబతాడచనాని = అవతంస = కర్తాభరణమగు, 


(సృహారములనుు, స్మరసీ =ఠలంచుచున్నా వా? 


తా. (మనము రహస్యముగానుండు వేళల) ఇతర స్త్రీనామముతో 
నన్ను6 బిల్వంగా కోపగించి నాకటిసూ త్ర, ము చేం గట్తినకట్లను దలచు 
ఫొంటివా? లేక నాకర్ణమునం దలంకారముకొటు కుంచుకొనంబడిన 
నల్ల కల్వతో “6 గొట్టంగా ఆపుప్పాడి నీకండ్లలోంబడి మంటం గలుగం 
చేయుటను దలంచి యిప్పుడు నన్నీ ప్రకారముగా బ్రృత్మిక్రియం జేయ 
నెంచిగివా? ఏల నగపడవు? 


ఉక్సల=నల్ల కలువయొక క్రై, తాడనాని= 


వ్యా విష్సియమాళజ్క_ లే-స్త రీతి హేస్త ర్క నో త్రన్థలి లేను నామవ్య త్యా 
చేషు - అన్య స్త్రీ నామ్నా మమాహ్వా నేము. ని. “గోత్రం నామ ఫుచలే కులే” ఇతి విశ్వః. 
మేఖలాగుణా రృంధనం, స్మరస్ఫుత సరసి వా స్మ “వికల్చే కిం కిముత చి ఇత్యమరః, 
చ్యుతశేసనై ర్భ)ప్టకిజ్జాలై _రూషితే ఈక్షణే యేషు తాని; అవకంసోత్పలతాడనాని 
సభూళి త్నేప తాడ నానీత్యర్థ 8 స్మరసీ వా; అపకారస్త్మరణాదిదమదర్శనమితి భావః, 

“హృదయే వసనీ తి మత్ఫి9యం 

యదవోచ_స్ప్టదవైమి కైతవమ్‌, 1 

ఉపచారపదం న చేడిదం' 

తషమనబ్దిః కథవమతతా రతిః. 9 

ట్రీ వాదయే= ఎదలో, వనసీ ఇతిజనివసించియున్నావు అని, మత్సి)యం ణు 
నాకీష్టమగు, యల్‌ =వీమాటను, అవోచః=పల్కి.లివో, తత్‌ = ఆమాటను, వైరవం ఆ 
అబద్ధమునుగా, మన్యే = తలంచుచున్నాను. ఇదంజ ఈమాట, ఉపచారబదం నచేల్‌ = 
ఇచ్చకస్థాన్నమై చేయంబడనిచో, త్వంజనీవు, అనజ్జః = అంగరహీతుండ వై యుండంగా, 
కథంజఎట్లు, రతి$=రతి, అక్షతాజనష్ట్రము కాని దై (యెట్టున్నది) 


142 కుమారసం౦ంభవము 


తా. నీవు నాయెదలోనుంటివని నాతో. చెప్పినమాట నిజమే 
మైనచో నీకాశ్రయమైన నేను ళరీకముగలదాననై యుండంగా నాయె 
దలోనున్న నీవెట్లు చేహరహీతుండ వయితివి. 


వ్యాః వాదయలతి._వాధయే వససీలి స్మ రవా క్యానువాద;ః, ఇల్యేవంరూపం, 
మత్సి)యం౦), యదవోచ ల్ర్రూళో లుజి “వచ ఉమ్‌” ఇత్యుమాగమః, 
తల్‌ , కైతవమవైమి మిఖ్యేతి మచ్చే. ఇదం వచనం, ఉపచారపదం పరస్య రజ్జునార్థం 
యదసత్యభామణం స ఉపచారః స వదం స్థానమ్‌ - మై కవస్థానమితి క న 
చేత్‌, శ్వమనజ్జిో ఒశరీర, కథం రతిరక్ష తౌ౭.విన్టా ఆశ శ్రయనాశేజప్యా శ్రి శి తమవి 
నష్టమితి విరో ధాదితి భావః. 
పరలోకనవ ప్ర వాసినః వతివత్స్యే పదవీముహం తవ, 
విధినా జనవష వజ్చీతస్ట్ర్రదథినం ఖలు దేహినాం సుఖమ్‌. 10 
అవ. నాకొఆశేమియు దుణఖములేదుగాని లోకులకై విచారించుచున్నానను 
చున్న ది.—= 
టీ, వరలోకనవప్ర వాసినః - పరలోక = వరలోకముంగూర్చి, నవృప్ప వాసినః = 
శ్రొ_క్రణావెళ్లిన, కవ=నీయొక్క-, పదవీం=మార్ల'మును, అవాం=నేశు, ప్రతిపక్సే ర = 
అతు అరకు విధినా=దైవము చే, నీవ! జన$8= ఈజనము, వజ్బోతః = వంచన 
చేయబడినది, చేహినాం = శరీరధారులకు, సుఖం = సౌఖ్యము, త్వదధీనం ఖలు=నీ 
స్వాధీనముగదా ! 
తా, కొ, తంగా పరలోకమున శేగిననిన్ను నేను గలినిళొనియె 
దను వ i పాపము లోకు లావిధిచే వంచితుళై రి. యేలన! 
దేహగథారులందలటేికిని సౌఖ్యమాయ వలయునన్న నద్ది నీయాధీన మైనది. 
నీవీ లోకమునే విడిచినప్పుడు కటా! జనులకు గతియేమియోగదా ? 


అవ. న చ మే కళ్చిద్విచారః కింతు లోకళ్ళోచ్యత ఇత్యావా.---" 

వ్యా, పరలో శేతి._ పరలోకం వతి - నవష్ర వాసీనో ఒచిర ప్రోషి కస్య - అనే 
నానుగమనకాలానతి పాఠః సూచ్యలే, తవ - పదవీం మార్హం ప్రతివల్స్యే త్వామను 
గమిహ్యామాత్యర్థ 8. అతో మే నాస్తి విచార ఇతి భావః, కింతు విధినా దై వేవైష 
జనో లోకో, వఖ్చీర; వ, లౌరితఃః దేహినాం సుఖం, త్వదధీనం త్వయ్యధీనం ఖలు. 
అధిశబ్దస్య కౌొండాదికత్వాల్‌ “సప్తమా కెణ్‌ డై ఇతి సమాస “అధ్యు త్తరవదాల్‌* 
ఇతి ఖవ వ,త్యయఃః నీవమన్యత్రా తావీఎసుఖ వ వ,దాభావే కుళక సుఖమితి భావః, 


చతురసర్హ ము. 148 


రజనీతిమిరావగుణ్ఞి తే ప్రరమాన్చే ఘశళబ్దవిక్ష బాః, 
వసతిం పి వ్రియకామినాం ప్రి వీ యో స్తదృళే ప్రా పాళయుకుక క్ర ఈళ్వరః. 
అవ. దానినే చెప్పుదున్నాండు.-- 
టీ. వ్రీయఇవ్రీయు[డా ! రజనీ తిమిరావగుణ్ణి లే = రాత్రి చీకటిచే నావ 
రింపంబడిన, పురమాశ్చే = నగరమార్ల మున, _భునశబ్దవిక్ల బా$ = మేఘగర్జనలచే వర 
వశులరగు, వీ యాక=కాంతకలను, కామినాం = కాముకులయొక్క_, వసతింజఇంటినిం 
గూర్చి, ప్రా టా వయితుం = చేర్చుటకు, త్వల్‌ బుతే = నీవుదప్ప, కః ఈశ్వరంజఎవ్వండు 
సమద్థడు! 
తా. వ్రీయుండా | రా త్రిచీకటులచే నావరింవంబడిన రాజమా 
క్షములలో మేఘగర్డ నల చె పరవశులగు కాంతలను కాముకులయిడ్లకుం 
జేర్చుటకు నీవుతప్ప సమర్ధులు మజీయొక్క_ రుండిరా ? ఈ 
అవ. త జేవాహ. 
వ్యా. రజనీతి...-హ్మేప్రియ, రజనీతిమిశేణ అవగుణ్ధిత ఆవృ తే పురమాశ్లే, 
ఘనశ'బ్దవిక్ట బాగ ర్టితఖ తాః) వ్ర తే కామిచనాం వసతిం ప్రాషయికుం, శ్వదృలేళ్వాం 
వినా 'అన్యారాదితర శే” ఇశ్యాదినా పష్చామో. క ఈశ్వరః శక్తః, న కళ్చిదిత్యర్గ 1+ 
న పి కామాంధానాం ఫీతిర స్తే సీతి భావః. 
నయనాన్యరుణాని ఘూరయ౯ వచనాని స్థలయక౯ పదేపదే 
అసతి త్వయి వారుణీమదః వమదానామధునా విడమ్బనా. 12 
ట్రీ అరుణాని=ఎట్జని, నయ శానిఇకండ్లను, ఘూర్ష్యయక్‌ జుత్రివ్వుచు, పదేపచే= 
వ్రతిమాటయందును;, వచనాని = మాటలను, స్థలయక్‌ = తొ టు వడంజేయుచు, 
ప్రమదానాంజమదవకులకు, వారుణీ మద8ఇమద్యమునిహో, అధునా=ఇప్వడు, త్వయి= 
సీన్స, అసతిజ= లేని వాండవగుచుండంగా, విడమృ్బనాజనటనము, 
వీయులతోంగలపు నీవు లేకుండుటచే వారియొక్క_కంద్లు 
సుడివడుట మాటలలో. దొట్రుపాటు స్రీలకు మద్యమువలని నిషూ 
యును నిమి _త్రమాత్ర మేగాని ప పృ యోజనశకారికాదు, 
వ్యా. జపపను. నయనాని, ఘూర్డ్మ యకె శో మయక, తథా 
వదేవ బే (వ్రతిపదమ్‌ వీప్సాయాం ద్విరు క్షి వచనాని, స్థలయక్‌ విపర్యాసయక్‌ , 
వ్రమదాసోం, వారుణీమద; మదృ్యమదోఒభునా త్వయ్యసతి, షం న 


మ్మాతృం-మదనాభొవే మదన్య నిమృలత్వాదితి భావః. తథా చ శిశుపొలవణే. “తాం 
మదో దయికసంగమభూవః” ఇతి. 


144 కుమారసంభవము 


అవగ మ్య కథికృతం వపుః ప్రీయబర్ధో _స్టవ నిష్ఫృలోదయః, 
బవాులేఒపి గతే నికాకర_స్టనుతాం దుళఖమనజ్ద మోత్యతి. 18 
టీ, అనజ్ఞ=మన్గ థుండా | నిశాకరఃజచంద్రు,ండు, ద్రీయబంధోః ఆ ప్రీయ 
స్నేహితుండవగు, తవ=నీయొక్క_, వపుః = శరీరమును, కధీక్ళతం = కథగాం జేయం 
బడినదానినిగా అవగమ్య ఆ తెలిసీకొనిి నిషృలోదయ! = నిష్ప) యోజనమగు నుద 
యముగలవా.డై, బహుళే = కృష్ణ పకీము, గేప్‌ = పోయినను, తను తెంజకృశత్వ 
మును దుకఖం=దు8ఖముగా, మోత్యులి=వదలుచున్నా డు, 
తా. వ్రీయుండా! చంద్రుండు నీశరీరము క థావళిష్టమయినది గాం 
చెలినికొని బవుళవత్షముపోయినను తనయుదయము వ్యర్థమని తన 
యందున్న కార న్టైత్సో మును దిన్నంగా విడుచుచున్నాండు.(అనంగా మా 
రుడు దగ్గమగువా_ర్త వినే చంద్రుడు శీఘ్రముగా మామూలువూర్ల 
స్థితికి రాక బక. ముపోయి నను క్రృమముగా నభివృద్ది బొందు 
చున్నాడు. శీఘ్రముగా వృద్ధినొంద లేదు. కృష్ణపక్షము పోయిన 
పిమ్మట దినదినము కళా ప్రకారముగా నభివృద్ధినిగాంచును చంద్రుండని 
భావము,) 
వ్యా. అవగ మ్యేతి.-_ౌ అనంగ అశరీర, ద్రీయబనోః (వ్రీయనఖస్య తవ, 
వపుః శరీరం, కథీకృతమకథా కథా సంపద్యమానం కృతం శబ్దమాత్రావళిష్టమవగమ్య 
క్షాశ్వా, నిష్ఫళోదయః. ఉద్దీ ప్యాభా వాదుద్దీవన వై ఫల్యమితి భావః. నిశాకరశ్చన్షో), 
బహులే కృష్ణ పతే, గతే౭పీ, తను తాం 'కార్శ న్దీం, దుఖం యథా తథా కృచ్చా)త్‌ 
మోత్యుతి. వృథా వృద్ధిరితి దఃఖయిమ్యత ఇత్యర్థ 8 
హరితారుణచారుబంధనః క లఫుంన్కో-కిలళ బ్రనూచితః, 
వద సంప్ర, తి కస్య బాణతాం నవచూత వ సవో గమిష్యతి. 41 
టీ, sete _ హారికజపచ్చనై స్రియు, అరుణ = ఎజ్జనగునట్టి, 
బారు = నుందరమగు బన్లని = తొడిమగలయట్టియు (లేక, విడిగలయట్టి), కల 
పుంస్కో-కిల శబ్దసూచిత్క _ కల ఇ అవ్యక్త కమధురమగు, పుంసో్కో_కిల = మగకోయిల 
యొక్క శబ్ద = నాదముచే) సూచికః = సూచనచేయంబడిను నవచూతప్రసవః= 
క్రొ శ్రమావిమొగ్గ, సంప్రతి ఇ ఇప్పుడు, కస్య = ఎవనికి బాణళాం = శరమగుటను, 
గమమ్యలిఎపౌందునో, వదజచెప్పుమా ? 
తా. వసుపుపచ్చయుు నెజ్టనయు గలది గనుక సుందరముగా 
నున్న తొడిముగలదియు మగకోయిల కూయుటచే సూచననేయంబడిన 


చతురసర ము, 145 
థి ౧ 


యీ,క్రొ, త్తమావిమొగ్గ నీకిదివజలో బాణమగుచుండును, బ్రప్పుడెన 
నికి బాణమగును చెప్పమా? (ఆనంగా చూత బాణముగ లవా(డు 
మన్మథుండే గావునను, వాడీలోకమునం దె లేడుగావునను, మశీయొక్క_ 
మారుడు లేడుగావునను మణీయెవ్యరికి బాణమగును.) నీవు పోవు 
టచేత నీచూతాస్త్రము నావలెనెదిక్కు లేని దై పోయినదని గర్భితము. 

వ్యా. పహారిలేతి.---వారితం చారుణం చ “వర్ణో వన్షేన ఇతి తత్పురువః, వారితా 
రుణం-చారుబస్థనం వృన్హం పుజ్ధశ్చ ఎ యస్య న తథో క్ష, కలేన మధులేణ పుంసో్కో 
కిలళబ్దేన ఫపురుషకోకిలనా బేన - సూచితో2ఒనుమాపితశ్చ - చూతచర్వణకార్య శ్వాల్‌ 
కలశబ్ద స్యేతి భావః. నవచూక వ,సవో నవచూతకుసుమం, సంప్రతి కస్య - బాణతాం 
శరత్వం-గమిష్యుతి వద-అన్యస్య పుష్పబాణస్యాభావాదితి భావః. 


అళిప జీర నేకళ_స్త్వయా గుణకృత్యే ధనుపో నియోజితా, 
విరుతైః కరుణస్వనై రియం గురుశో కామనురోదితీవ మామ్‌. 


టీ. శ్వయాజనీ చే, అచేకళః=పలుమారు, ధనువ?=వింటికి, గణక త్యే=(మంచి 
వనియందు) నారికృత్యమునందు, నియోజి తొ=ని యోగింపంబడిన, ఇయం అళివ ద్ల_8= 
ఈతుమైదగమి, కరుణస్వమై॥ = దీనస్వరములుగల, విర్నుత్తః = కూజితములచే, గురు 
శోకాం = గొప్పదుగఖమునుగలిగియున్న, మాంజనన్ను, అనురోదితీవ = అనుసరించి 
యేడ్చుచున్నదియునుంబో లె (యున్నది), 

తా. తఅుచుగా నీబాణప్రు టళ్లె తాడుగా మంచికృత్యమున 
కుపయోగించు నీతే(టిగుంపు గొప్పరొదతో దుగఖంచు నన్ను తానను 
సరించి యేడ్చు చున్న దియుంబో లెనున్న యది, 

వ్యా. అళీతి.---త్వయా 2ఒనేకళో బహుళో, ధనువః కారు కన్య, గుణకృ ల్యే 
మార్వీ కార్వే గురావత్క_ర్మ ణి చ, నియోజి తా౭_ధికృ తేయమళివ కైక, కరుణస్వ 
నెర్టీనస్వవై ర్విరుతెః కూజిత్రెర్దురుళోకాం దుర్భరదుఃఖామ్‌. ని. “గురుస్తు గీవ్పతే "శ్రే, స్టే 
గుకా పీళరి దుర్భశే” ఇతి శబ్దార్హవః. మామనురోదితీవ ఉపసర్దాక్సకర్శ కత్వమ్‌ “రుదా 
దిధ్యః సార్వ ధాతుశే' ఇతీడాగమః. 


పృతిపద్య మనోహరం వపుః ఫునరప్యాదిళ తావదుత్ధితం, 
రతిదూతివ దేషు కోకిలామధు రాలావనిసర్ల పణితామ్‌. 16 
టీ. తావల్‌ జమజియు, మనోహరం వఫుఃజఅందమగు జేవామును, (వతిపద్యజ 


పొంది, ఉత్థితః కక ) మధురాలాపనిసర్ల పండితాం_మధుర = 'శ్రాావ్యమగు 


146 కు మూరస౦ంభవము 


ఆలాప=వాక్యములయందు, నిసర్ల =స్వభావము చే, పండి తాంజనేర్పరియగు, కోకిలాం = 
కోకిలాంగనను, రతి దూతివబదేషు - రతి ఇ సంభోగముయొక్క_, దూతి = దూతికల 
యొక్క, పచేషు=స్థానములయందు, ఆదిశ=అిజ్ఞాపీంచుము. 

తా. నాథా! నీవ్రలేచి మంచిరూపముందాల్చ్‌ ముద్దుపల్కు_లు 
గల (అనంగా _శ్యావ్యకంఠధ్వనిగల) యాండుంగోయిలకు తార్చుగ లె 
పదవి నిము, 

రీ 

వ్యా దృతివజ్యేతి, తావత్‌ పునరవీ మనోవారం, వపుః శరీరం, ప్రతిపద్య 
ప్రాష్య; ఊస్థితః సక్‌, మధురాలా పే షు (ప్రియో రీషు = నిసర ర పండితాం, స్వభావృప్క వగ 
ల్భాం; హో సళ్ల రతిదూతివ దేష గురకదూలీస్థా నేష్వాదిశాళ్టావయ వప్రగల్భానా మేవ 
దౌ త్యాధికార ఇతి భావః. జీబంతస్వాపి దూతీశబ్దస్య ఛన్దో భజ్జభయాద్ధ స్వః, ఏ. అవీ 
మావం మషం కుర్యాచ్చన్దో భ క్లే త్య జేద్దిరమ ఇతి కేచిత్‌. 'ఉణాదయో బహులమ్‌ి 
ఇతి బహులగృ వాణాద్ధ)స్వ ఇతి వల్ల భః. 


శిరసా పృణిపత్య యాచితాన్యువగూథాని స వేవథూని చ, 
సురతాని చ తాని తే రహస్మ్సర సంస్కృత్య న కాన్తిర స్త్రి మే. 


టీ. స్మరజమన్ముథుండా ! శిరసా=శిరముతో, ప్రణిపత్య=నమస్కరించి, యాచి 
చతు కలా, (న నయ | ఉవగూథాని=ఆలింగనము 
లును, తాని=ఆయనుభూతములగు, రహా? = రవాస్యమందలి, నురతాని చ=రతులను, 
సంస్త ఎగ్య=కలంచుకొనయా, మేజనాకు, శా న్పిః=ఊోలుడింపు, నా స్టీజలేదు. 


తా. ఓప్రియుండా! నీవు చేసిన శిరోవందనములును ఆ వేడుట 
లును చంచలముతోంగూడునట్లు నివు చేనెడు కౌంగిలింతలును (కింద 
మన మనుభవించిన రహస్య క్రీడలను. దలంచుకొన్న నాకెచ్చటియూ 
అట? (లేదనుట.) 
వ్యా. శిరసేతి=- హే స్మర, శిరసా ప్రణిపత్య యాచితాని, నవేవథూని సక 
మాని “ట్వితో 2ఒథుచ్‌ * ఇక్యథుచ్చ)క్యయః. సా శ్తి పకా నరోవలతణ మేతత్‌ (మః 
“సమృ, లయరోమాజ్చాః స్వేదో వై వర్భ్య వేపథూ, అశ్రు వై స్వర్యమిత్యష్టై సాత్తి్వి 
శా పరికీర్తితాకి ఇతి, ఉవగూఢాన్యాలింగనాని చ నపుంసశే భావేక్తః, తాన్యను 
భూకరకారాణి, రవా వీకాశచ్చే, సురతాని చ సంస్టృత్య మే శాన్తిర్నా స్తీ అత్ర, 
సమానక ర్త్యృశత్వం దుర్ధృటం, సమాన క్రియా పేకూ౬ స్తీతి శేచిల్‌. 


చతుర్గసర్ల్షము. 147 
క్ని థి లా 


రచితం రతిపణ్ణిత త్వయా స్వయమ్రేషు మమేదవమా_ర్తవమ్‌, 
ధ్రియతే కుసుమ ప సాధనం తవ తచ్చారు వపుర్న దృశ్యతే. 18 


టీ, రతిపండిక=కీ)డ చేయుటలో మొనగాండవగు | ప్రియుండా ! త్వయాజనీచే, 
మమ=నాయొక్క-, అశ్చేషుజఅవయవములయందు, స్వయంఇనీవు, రచితంజ చేయంబడిన, 
ఆ ర్హవంజబుతుసంబంధమగు (వసంతమనుటు, కుసుముప, సాధనం = పుష్పాలంకారము, 
ఇదం=ఇ దే, ధ్రీయ లే=ఊంటున్నది, తవజనీయొక్క_, కల్‌ =ఆ, చారు = సుందరమగు, 
వపుశ్చ= దేహము, న దృశ్య తే=ఆగపడుచున్నది కాదు. 
తా. రతులలో మేటివగునాథు:డా ! నీవలంకరించిన వసంతపు 
ష్పాలంకార మింక నిట్లనేయున్నది. అందమగు నీరూవన్ననో తిరో 
పితమయినది. 
వ్యా, రచికమితి.- హే రతివండిత రతికుళల, త్వయా మమాచ్లేవ్వవయ వేమ, 
స్వయం రచికమ్‌, బుతురస్య ప్రా ప్ప ఆర్హవం వాస న్త్‌ “'బుతో రణ్‌” ఇక్యణ్బ) 
త్యయక. కుసుమ ప్ర సాధనం పుహ్పాధరణమిదం, ధి య తే౭_వతిష్ట్ర తే “ధృణ్‌ అవస్థానే' 
ఇతి ఛాతో స్తాదాదిశాల్‌ కర్తరి లట్‌. తవ తల్‌ పృసాధకం చారు సున్షరం వపుస్తు 
న దృళ్ళ శే. 
విబుథై రని యస్య దారుణైరసమా శే పరికర్మణి స్మ ఎలో 
తమిమం కురు దహీ ణేతరం చరణం నిర్మిత రాగ మేహి మే. 19 


టీ. దారుణై $= క్రూ,రకర్శలుగల, (ఈవిశేషణము తననాథుని జంకక చంపుటకు 
నియోగించుటచే పలుకంబడినది) విబుధ? = చేవతలచే ( తెలివితక్కు-వవారనుధ్వని, 
భార్యాభర్త లొకచోనుండంగా నెడబాపువేసీ పిలుచుట బుధులకృత్యముకాదు), 
యస్య=నీ గా పొదముయొక్క, పరికర్మణి = అలంకారము చేయుట, అసమా్టేఎఫూ ర్తి 
కాని దగుచుండంగా) స్మ ఎరకిజతలంచంబడిన వాండవు, అసి=అయితివో, తం దక్షిణేతరం 
మే ఇమం చరణం జ అట్టియానా యెడమపొదమును, నిర్మి తరాగం జ నిర్మి ౦వంబడీన 
పాొరాణిగలదిగా, కురు= చేయుము, వఏీహి=రమ్ము. 


తా, పాపాత్తులగు దేవతలచే 'యేనాయలం కారము సగముచేసిన 
వాండ వైయుండంగాం బిలువంబడితివో ఆకారణమున నా యెడమ కాలి 
పారాణిని యలంకరించుట యనువని మిగిలియున్నది. దానికొదువనుం 
బూర్దిచేయవలయు రమ్ము. (అనంగా పాపమా రతిమన్మథులు మంచిసం 
తోషముతో వసంతాలంకారములం దాల్చి పారాణి మున్నగు నలం 


148 లా 


కారములు చేసీఫొనుచుండంగా వలేభుకుక్‌ తీరకమునువే కార్యా 
తురులగు దేవతలు మారని తలంచిరి. వచ్చి యీ పృ కారము మడిసీనాం 
డనుటు 
వ్యా. విబుధ్రైరితి..--దారుణై: క్రూరైః _ ప్రాణాన్నిశే కర్మణి నియోగాదితి 

భావు. విబు కైన! = అనధ్ధిజ్లి 9 చ ధ్వన్య లే. వ మర్పరాస్తు పరికర్శణి 
సాధనే. ని. “పరికర ప్ర చ సాధనక్‌ ఇత్యమరః. అసమాప్పే సతి, స్మృతోఒనసీ, సే 
మం, దశీణేకరు వామం, జ! చరణం, నిర తళాగం ల. కుర్వేహ్యో 
గచ్చ. 

అహ మేత్య పభజ్ఞవరనా పునరజ్యా శ్ర శయణీ భవామి లే, 

చతు? రైస్సురశామినీజనైః ప్రి పయ యాఃపన్న విలోభ్యనే దివి. 20 


టీ, అవాం=చేను, పతబ్దవర్శ నా=(మి డుతమార్హ ము చే) అగ్నివో త్ర, మార్గ మున 
(సవాగమనము వేసీ యగ్ని లోయడి యనుట), నీక్య=వచ్చి, పురః=ముటణీయు, “కేంనీ 
యొక్క, అచె్క- శృయణీ=తొడ నాశ్శయి౨ చినదాన నై, భవామి = అగుచున్నాను. 
ప్రీయఇపి యు: = దివి=స్వర్హ మునందు, చతురై$=జాణలగు, సురకామినీ జనై $= 
అప్ప్బరసలగు౨పులచే, యావత్‌ = ఎంకలో, న విలోభ్యసే = మోహికతుండవు గావ? 
(అంతలో వ గలసీకొనియెద ననుట 
తా. ప్రియుడా! యొంతలో చాతుర్యముగ ల యప్పరలు నిన్ను 
వారివలలో వెసికొనకుందురో అంతలోపు్రగా నేను అన్ని లోంబడి వచ్చి 
నీతోడ వె మై గూర్చొనెనను, (అనంగా ని న్ననుసరించెద ననుట.) 


వ్యా. అవామితి.---అవాం, పతంగవర్మ్మ నా శలభమార్లేణ - అగ్నిప వేశేచే 
త్యర్థ 8. నిం “వరజ్ఞః శల భే చాగ్నా మారా శేజ.ర్కే_ శరే ఖే ఇతి వైజయ వ న్తీవత్యా 
నత్య, పున సేఒజ్కాాళ శ్ర యణ్యుక్సజ్ణవ_ర్డినీ, భవామి సం పృత్యేవ భవిష్యామి “వర్తమాన 
సామిోపీ ప్యేవ ర్రమానవద్వాి ఇతి లట్‌. హ్మేప్రియ, దివి స్వ ్లే, చతురై?ః, సురకామి 
నీజనై రష్పరోగణై ర్యావన్నవిలోభ్యసే న విలోభయివ్యసే “యావత్సురానిపాతయో 
ర డితి లట్‌. 


మద నేన వినా కృతా రతిః క్షణమ్మాత్రం కిల జీవిలేతి మే, 
వచనీయమిదం వ్యవస్థితం రమణ త్యామనుయామి యద్యపి, 21 


టీ. రమణజమనోవారు.డా! త్వాం = నిన్ను, అనుయామి యద్యృపిజ నే ననున 
రించివచ్చినదాననే యగుదును. (అయినప్పటికిని) రతిః = రతీచేవి మదనేన = మారు 


చతుర్ధసర్ష ము. 149 


Uy 
యుండెనట, ఇతిజఅనే, ఇదం వచనీయం=ఈనింద, వ్యవస్థితంజస్థి రయెనదిః 
తా. ప్రియుండా! నేను నిన్ను గలిసికొనుదాననై నను లోకులు 
రతి నూరునివదలి నిమిష ముండెనట యనునిందకు లోనై తిని గదా? 
వ్యాః మదనేనేతి--హే రమణ, త్వామనుయామి యద్యవ్యనుగమిష్యా 
మేవ వ _రమానసామో పీ బ్య వ_ర్తమానవద్యాి ఇతి లట్‌. ని. “యదృపీత్యవ ధార ణీ" 
ఇతి కేశవ, కిం తు రతిర్మదనేను వినాకృతా వియోజితా సతీత్వర్భకి, సుప్సు పీతి 
నమాసా. తణమ్మాత్ర ౦ జీవితా కిలేరతీదం, వచనీయం నినా మే మమ వ్యవస్థి తం స్థిర 
మభూూల్‌ . 
క్రియతాం కథమ న్హృమవణ్ణనం పరలో కా_న్ధరితస్య్థ్థ తే మయా, 
సముమేన గతోఒస్యతర్కి_ తాం గతిమచ్చేన చ జీవితేన చ. 22 


నితో, వినాకృ తౌజవియోగితురాలై , &ణమా త ౦=నిమిష'కాలము, జీవితా కిలజబ తికి 


టీ, పరలోకా న్తరికన్య = పరలోకమునొందిన, (మృతినొందినయనుట.) “తేజ 
సీక్కు మయా = నాచే అన _న్త్యమండనం = కడపటియలం కారము, కథం క్‌ కి య తాంజ 
ఎట్టుగా చేయంబడును. (ఎందుచేననలా?) అజ్లేన = చేహముతోడను, బీవిశేనచ నమం 
నీవ=జీవముతోంగూడ ననుట, అశతర్కి తాం గతిం = ఊహింపంబడనిదళను, గరః అసి= 
పొందితివి, 
తా. మృతు(డవగునీకు. గడవటియలంకారమునై న నేనెట్లు 
నేతును ? ప్రాణముతోంబాటు నీళశరీరముకూడ నష్టమాయొను గదా? 
(జీవళరీర ముం నగ్ని భస్త్యముజేనె ననుట 
వ్యా, (క్రియ తామిలి,పరలోేకే౭ న్హరిళస్య వ్యవహిళన్య _ మృతే స్యేత్యర్థః, తే 
తవ, మయా౭_న్త్య్యమణ్ఞానం, కథం జేన్‌ వకారేణ, శ్రీయశాం. క్రియశామిక్య త్ర, 
కామచారే లోట్‌ బోధ్యః. ద్రుతదగ్గ స్య తే యభేచ్భమణ్జనమపీ న సంభవతీత్యర్థ రిం 
కుతః - అజ్జేన చ జీవిలేన చ, సమం సె వాతర్కి. తొమవిచారితాం, గతిం గతోజని, 
ఇహ మృతళరీరమవి నాగస్టీ కస్య మణ్ణనమితి భావః 


బుజు తాం నయతస్తృృ రామి తే క రముత్పబ్దనిపజ్ఞుధన్వనః, 
మధునా సహ సన్మి తాం కథాం నయనోపా_న్హవిలోకితం చ యత్‌. 
టీ. ఛశరంజబాణమును, బుజుతాం = (సాపు) తిన్న గానగుటనుు నయతః = 


పొందించుచున్నవాండవై, ఉళ్సంగనిషణ్ఞధన్వనక - ఉక్సంగ ఇ తొడయందు, నివణ్ఞా= 
ఉంచబడిన, ధన్వనః = విల్లుగల, శేడసీయొక2౬, మధునా సవా = వసంతునిత్రో+ 


150 కుమారసంభవము 


గూడ, నస్మి తాం=చిజునవ్య్వుతో కూడిన, కథాం=మాటలాడుటను, యల్‌ నయనోపాంత 
విలోకితం = వీ చేత్రాంతములనుండి (నన్ను) చూచుటను;, రచ్చ దానిని, స్మరామి = 
స రించుచున్నాను. 
చీ 

తా. బాణమును సాపు చేయుచు లొొడయందు విల్లునుంచి చిఅు 
నగవుతో వసంతునితో మాటలాడుచు శ్రే గండ్లతో నన్నుజూచుటను 
దలంచెదను. 

వ్యా. బుజుతామితి,---శరమృజు తొమార్టవ౦, నయత, ఊళ్ళ జ్రే నిషణ్ణమజ్కు- 
గతం-ధనుర్యస్య తస్య “ధనుషశ్చి ఇత్యనజా దేశః, తే తవ మధునా వసన్తేన సవా. ని. 
“మధు్దై ల్యే వస స్తే చ చైత్రే చి ఇతివిశ్వః, సస్మి ఆం, కథామాలావం, తథా యన్న 
యనో పొ న్తవిలోకితమ పాబ్దవీక్షణమ్‌ - త ఇత్యనుషజ్దః, తచ్చ స్మరామి. 


క్వ ను తే హృదయజ్ఞమస్సఖా కుసువూ యోజిత కార్డు కో మధుః, 
న ఖలూ గ్ర రుమూ వీనాకినా గమితస్స్ఫోఒపీ సుహృద్దతాం గతిమ్‌. 


టీ, వృాదయంగమః = ఇష్టుండై నట్టియు, శే = నీకు నఖా = ఖెలికాండును, 
కుసుమాయోజిత కారు కః - కుసుమజఫువ్వులతో, ఆయోజిక = కూర్చబడిన, కార్తుక8ఐ 
విల్ణుగలవా(డునగు, మధుః = పసంతుండు, క్వను ఆ ఎక్కడ సో౭సీ ఆ అతండు 
కూడ, ఉగృరుపా=రీక్ఞ్లకోపముగల, పినాకినా=వారునిచేే నువ్భాద్దతాం = వెలికాం 
డగు మన్త ఘునింబొందిన, గతింజగతినిి (ఆనంగా భన్మ మగుటను.ఎ న గమితః ఖలు ఇ 
పాందంబడ లేదుగద ? 

తా. నీక్‌ష్టు నట్టి చెలికాడున్కు నీ ధనువునకు పువ్వులం 
పు టం. నగు వసంతుండేడి? తీ వ్రకోపియగు హరునిచే 
మిత్రుండగు మన్మృథుండు బొందినయవస్థను ఈక బూడిదయగుటను 
సార లేదుగద? (అనంగా మారునికోంబాటు వసంతుండును మృతి 
బొంద లేదుగద) యని తాత్పర్యము. 

వ్యా. శ్వేతి.---హృదయం గచ్చతీతి వాదయంగ మో వాద్యః ఖచ్చ్ర)కరణే 
'గమేః సుప్యుపసంఖ్యానమ్‌”ఇతి ఖచ్చ్ర)త్యయ॥ “అరుర్జ్విషదజ న్తస్య ముక ఇతి 
ముమాగమః. లే తవ సఖా, కుసుమైరాయోజితమారచితం-కార్తుకం యేన స కార్ముక 
నిరాతా, మధుర్వసన్హకి క్వ ను క్వ వా - గత ఇతి శేషః. ప్ర. సోఒప్యుగ్ర గ క 


తీవ్రకోే పెన, పీనాకి చేశ్వరేణ, సువ్ఫాదా మదనేన = గళాం ప్రౌప్తాం = గతిం 


చతుర్ధసర్హ ము. 151 


భన్య తామిత్యర్థ8ం న గమితః ఖలు న ప్రావిఈ కిం. ని. “బిజ్హాసానునయే ఖలు” ఇ 
త్వమరః. 
అథ శనైః పరిదేవితాత రై రృృదయే దిగ్రళనై రివాహతః, 
రతిమభ్యుపవత్తుమూతు రాం మధు రాక్తనమదర్శయత్నురః, 25 


టీ. అధఢ=అనంశరమున, _తెః పరిచేవితాతకై $=ఆ దీనాలావములచే, హృదయేజ 
హృదయమునందు, దిద్ధశనై 8 ఇవ జ విషము ఫూయంబడిన బాణములచేశనుంబలె, 
ఆవాతః = కొట్టంబడినవాండై, మధు!=వసంతుండు, ఆతురాం = విపన్నురాలగు, రతింజ 
రతీ చేవిని, అభ్యుపవత్తుం = అనుగ్రహించుటకొజకు, (ఓీదార్చుటకని యర్థ ము.) 
ఆ త్థానం=కనను, పురః = ఎదుట, అదర్శయల్‌ = చూ పెను-అవిర్భవించెను. 

తా. రతీదేవి దుణఖసమయనులో తనను దలంచినమాటలు బాణ 
ములవలె గాడంగా వసంతుం డా మెనోదార్చుట కగవడెను. 

వ్యా, అథితి. అధ తైః వరి దేవితాతనై ర్విలావవచశై ర్త ఎదయేదిగ్ఞశచై 
ర్విషలి ప్రముఖ 8 శరైరివావాతః సక్‌ * ని, “విప దిగ్ధ రిప్తకౌ” ఇత్యమర$ః. మధు 
ర్వస న్హ, ఆతురామావన్నాం, రతిమభు, పపత్తుమన్ముగృ, పీ-శుమ్‌ = ఆశ్వాసయితుమిత్యర్థ 8, 
ని, “అభ్యుపప త్తిరను గ, వా" ఇత్యమ రః. ఆత్మానం పురో౭దర్భయత్‌ అవిరభూదిశ్యర్థ రిం 


తమ వెత్ష్యు రురోద సా భృశం _స్తనసం బాధమురో జఘాన చ, 
స్వజనస్య హీ దుఠిఖమ గ్ర తో నివృతద్వారమివోపజాయతే. 26 


టీ, సా=ఆరతీచేవి, శం=ఆవసంతుని, అవేత్యు ఇ చూచి, భృశం = మిక్కిలి. 
రురోదజనీ డ్చెను, స్తనసంబాధం = స్తనములకు నొప్పిగల్లునట్ల్టుగా (గట్టిగా), ఉర? 
అొమ్మును, జఘాన చజకొట్టుకొనెను. (దానిశేశారణముం జెప్పచున్నాండు). స్వజ 
నస్యజ=స్వీయ జనముయొక్క_, ఆగతః ఇ ఎదుట దుణఖం=దుణఖము, వివృత ద్వారమివ= 
"కెంపంబడినవాకిలివ లెనే, ఉవజాయ తేడ ప్ప త్యతమగు చున్నది. (అద్దు లేకుండ దుకఖమం 
ఫౌర్థి ఫొర్టి వచ్చుననుట). 

తా. ఆరతీబేవి యావసంతునిం జూచి తొమ బాదుకొని 
యేచ్చెను. వలనన! దుఠిఖమునొందినవారి దుశిఖము స్వజనముం జూచిన 
వెంటనే తలుపుందెజచుకొనివచ్చినట్లుగా నడ్డములేక వ్యాపించును. 

వ్యా. తమితి.---సా రతిస్తం మధుమ వేత్యు దృష్ట్వా భృశం రురోద, స్తనొ 
సంబాధ్య స్తననంబాధమ్‌ 'వరిక్టి శ్యమాణే చి ఇతి ఇముల్‌. ఉరో, జూన కాడి 


152 కుమారసం౦ంభ వము 


తవతీ చ తథా హి. స్వజనస్యాగ, గతో దుఃఖం, వివృతమవసారితం జ ద్వారం 
కవాటం _ యస్య తదివోపజాయత ఆవిర్భవతి - ఉచ్భృజ్ధలం (ప్రవర్తత ఇత్యుక్వే) 
మాభిప్రాయః. 
బ్రతి చెనమువాచ దుగిఖతా “సుహృదః పళ్ళ వసన కిం స్థితమ్‌, 
తదిదం కణశో వికీర్యతే పవనై ర్భస్మ కపోతకర్చురమ్‌, 27 


టీ, దుణఖతా = దుళఖుతురాలగు, సా=రతీచేవి వనం = ఈవసంతుని, ఇతిజ 
చెప్పంబోవుభంగిని, ఉవాచ చపలుకునువల్కె_ను వనన్త = వసంఠుండా |! పశ్య= 
చూడుము. నువ్భాదః=నీచెలికానికి, కిం స్థితంజనీమియున్నదో, త దిదం=ఆయిది, కపోత 
కర్చురం = పొవురమువలె చ్చి తృ వర్ష ముగల, కణశకః = పొడుమయిన, భస్మ భస్మము, 
వవ్నెః = గాలిచే, వికీర్య బేజచల్లంబడుచున్న ది. 


ళా. ఇట్లు దుఠఖంచుచుండుటయేగాక వసంతునితో నిట్లనుచు 
న్నది. వసంతుండా ! నీమిత్రునిళరీరము సంబధమగుబూడిదను చూ 
డును. పావురమువలె పలురంగులుగల యీబూడిదను గాలి చిమ్లు 
చున్న ది. 
వ్యా. ఇతీలి._దు£ఖమస్వ్యాః సంజాతం దుఃఖితా = సంజాత దుళఖేత్వర్థః 
తారకాదిత్వాదితచ్‌ . సా రతిరేనం వనన్హమిత్యువాచ చ _ చకార వూర్యో క్షసముచ్చ 
యార్థః, హే వసన్హ పశ్య సువ్భాద స్త పత్సఖస్య్క, కం స్థికం కిముప వస్థీ తం. తదిదం, కపో 
తకర్చురం పారావతళబలం, కణళళ్చూర్జీ భూతమ్‌ అల్బాన్థాచ్ళన్ప్రక్యయః. భస్మ 
పవవైర్వికీర్య తే విశ్నీష్యలే, వళ్య - భస్మీ భూత స్తే సువ్భుదిత్యర్థ 8. 
అయి సంప్రతి తి దేహి దర్శనం స్మర పర్యుత్సక ఏష మాధవః, 
దయితొస్వనవస్థి తం నృణాం న ఖలు ప్రేమ చలం సుహృజ్ఞ నే, 29 
టీ, అయిస్తరజపీ మారుండా ! సంప్రతి = ఇప్పుడు, దర్శనం చేహి = దర్శన 
మిము; నీషః మాధవః = ఈవసంతుండు, పర్యుత్సుకః = (నీ దర్శనమునకై) వేడుక 
వడుచున్నా.డు, నృణాం = మనున్యులకు, దయితొను = (వ్రీయలయందు, జ్సీమ = 


WU 


= అనీ న వ వ 
మెత్రి, అనవస్థికం a అస్థిరమైనది, సువ్చాజ్జనే మిత్కులయందు, ప్రేమ తుజ ప్రేమ 


న్ననో, న చలంఖలుజస్థిర మైనది కాదా? 


తా. మన్మథుండా! నాకు నీవు దర్శనమియకున్నను మిత్రు. 
డగు నీవసంతుండు మిక్కిలి వేడ్క నొందుచున్నాలు. కాన దర్శన 


చతుర్తసర్ద ము. 158 


మిమ్ము. లోకములో వురుషులకు స్ర్రీలయందలిమె త్రి, త్రి యస్టీరమైనను 
సాటివారగు విత్రు,లయెడ నిళశ్చలమయినది కదా? 
వ్యా, ఆాయిీాతి.---అయి స్మ ర్యసంవ్రతి దర్శనం, బేహి, వష, మాధవో వస న, 

పర్యుత్సుక స్త పద్దర్శనోత్క జ్ఞైతః. త్వామప్యనాదృతవతో ఇఒస్య కో మాధవ ఇత్యా 
శచా్య్య్యవా---నృణాం ఫురుషాణాం) దయితాసు, డ్రేమానవస్థి తమస్థిరం-చలమిత్యర్థ రం 
సువాజ్జినే డేకు తున చలం ఖలు. 

అమునా నను పార్మ (వ _ర్టినా జగ దాజ్ఞాం ససురాసురం తవ, 

బిసత నుగుణస్య కారితం ధనుషః పేలవపుప్పప త్రి ణః, 29 


అవ. ఇట్టి మిత్రులెందణు లేరని శంకించుకొని యొక్క_ండును లేడను చున్నాడు... 
టీ, నను = ఘీమదనుండా ! పార్శ పవ_ర్టినా = సవాచరుండగు, అమునా౭ఈ 
వసంతునిచే, ససురాసురం = జేవరాతసులతో(గూడిన, జగల్‌ = లోకము, బినతను 
గుణస్య-బిస=తామరతూండ్లయొక్క_, తన్తు=దారము, గుణస్య ఆ నారిగాంగల్య “పేలవ 
పువ్పషత్తి వతి ణణ=జకోమలకునువముములు బాణముగాంగల, తపజనీయొక్క_, ధనుష! = వింటి 
యొక్క, గ ఆజ్ఞాం=లజ్ఞ్య ను, కారితంజ చేయింవంబడినది 
తా. తామరతూడు దారముగ లదియు ' పూనుటమ్లులుగ లదియు 
నగు నీధనువునకు (ఇతరులుకాదు సురాసురులు లొంగి నీయాజ్ఞా 
ప, కారముగా వళవ రులగుచున్నా రో, అట్టి పృభావమునకుం గారణ 
మగు వసంతునిశై నను నీదర్శనము నిమ్ము. (ఈతనికిగనాడ దర్శనమిాయ 
కుండుట తగదనుట). 
ఆవ. ఈద్భళాః నువ్భాదః కతి న స స్టీత్యాశజ్క్య్య్య న కో౭_పీ త్యావా.--- 
వ్యా. అముచేతి.నను మదన్క పౌర ్టవ_ర్డినా సహచరేశామునా వసన్తేన 
సనురానురం నురానురసహితం, జగద్బిసకన్తుగుణస్య మృణాలసూ త్ర మార్వీకన్య, పేల 
వాని కోమలాని - పుష్పాణ్యేవ - ప త్రి ణో బాణా - యస్య తస్య, తవ ధనుష 
అక్ఞాం కారితం = జగ దాజ్ఞా కారి లేత్యర్థ 8 “వా కో రన్యకరస్యామ్‌' ఇతి జగతః కర్త 
త్వమ్‌, 
గతవవ న తే నివర్తతే స సఖా దీప ఇవానిలాహతు, 
అహమస్య దశేవ పథ $ మామవిషవ్యావ్యసనేన భూమితామ్‌, 80 


టీ, సః శే సఖా=తఆ నీవెైలికాండు, అనిలాహాతః దీవఇవ = వాయువు చేకొట్టం 
బజీన (ఆర్పంబడిన్స , దీవమువ లె, గళవీవ = పో జీపోయినాండు, న నివర్త రే = మరలి 


154 కుమారసం౦ంభ వము 


రాడు, ఆవాం = చేను అస్యజఆి మన్న్మథునియొక్క_ (దీపముయొక్క); దశా ఇవ= 
వత్తివలే (నున్నాననుట), ఆవిషవ్యావ్యన నేనజభరింపళశక్యము గాని దుణఖముచేశ్క ధూమి 
తాంజపుట్టిన ధూమముగల (పొగగల), మాం=నన్ను, పశ్య=చూూడుము. 
తా. నీవెలీకాండు గాలి కాటి పోయినదీపమువలె పోయినాండు, 
మటి రాడు. నేనన్ననో దీప మాజఆిపోంగా పాగగలవ త్తివలె దగిఖ 
మను పొగగల్లి వ_త్తివలె నున్నాను. 
వ్యా. గళ ఇతింాన శే సఖా, అనిలావాతో వాయుతాడితో, దీప ఇవ గత 
ఏవ న నివర్తలే, అవామస్య దీపాయమానస్య, దశా వరర్తిరివ తిష్టామాతి శేషః. ని 
“దశావర్తావవస్థాయాం వ స్తే న్యుర్ణళా అపి” ఇతి విశ్వక. కుత, ఆవిషవ్యావ్యన నేన 
సోఢుమశక్యదు8ఖ పృక ర్లేణ, ధూమితాం సంజాతధూమాం, మాం పళ్ళ; ధూమవశత్వా 
న్నష్టదీపదశాసామ్యం ధూమశళ్చ వ్యసన మే వేత్యర్థ 8+ 
విధినా కృతమర్గవై శేసం నను మాం కామవభే విముజాతా, 
అనపాయిని సంశయ ద్రుమే గజభ గ్నే పతనాయ వల్ల రీ 8] 
టీ. నను=వసన్తుండా ! కామవభే=కాముని చంపుటలో, మాంజనన్ను, విముం 
చతౌజవదలిన, విధినా=దై వమువే, అర్జవై శసంజసగము చంపుటయే, కృళం = చేయం 
బడినది, (భార్యాభర్త లిరువురు నొక్కటే యాకృతి యను నభిప్రాయముచే సగమని 
వెప్పంబడినది. సగము జంపంగా మిగిలినసగము చంవకయీ చచ్చెనని తనను చంపుట 


యను శ్రమయక్క_అిలేకయె. తౌనును మారుని జంపుటచే చచ్చితినని చెప్పుచున్నది 
అనపాయినిజఅ పాయము లేనిదని నమ్మిన, సంశృయద్రు మే = ఆ శృయవృతము, గజ 


భ గ్నేజవీనుంగుచే కూల్ప(బడినది కాంగా, వల్ల రీజతీంగ, వతనాయజరకూలి పోవుట 
కొరకు (భవతి=అగుచున్న ది). 

తా. తీగ చెట్టు నాశృయించుకొన్న భయము లేదనుకొని యుం 
డంగా నేనుఃగు చెట్టును? చెల్ల గించంగా లతయు వెల్ల గింపంబడి ప ప్రత్యే 
కము లతను పెల్ల గించు శ్రమ , యేనుంగునకుం గలుగనట్లు నానాథుండగు 
మారుని నేనా మ. యుండగా డైవమను గజము నన్ను వెల్ల 
గించు టక్క_ఆ లేకయే మారోన్తూలనము చేత నే నన్నును జంపి శ్రమ 
లేక కృతకృత్యు. డఊాయెను. 

వ్యా. విధినేతి. నను వసన్హ్మ కామవభే, మదనవభే, మాం, విముఖ్బతా వర్ణ 
యతా - ఆమారయ తేత్యర్థ 8. విధినా దైవేన, విశసతి హిన స్తీతి విశసో భఘాతుకః 
పచాద్యచ్‌. విశసస్య కర్మ వైళసమ్‌ యువాది శ్వాదణ్బ)క్యయః. అర్థవైశసమర్థ 


చతుర్ధసర్లము. 1565 


వధ$-కృతమ్‌, వి. 'ఆర్థో వొ వీవ ఆక్మ నోయల్‌ వత్నీ” ఇతి శుతేః పత్యుః స్వస్య 
చాశ యాశ్చ, యిభూతయోళేకవచార ర్గక్వాధిప్రాయేణార్డో క, = వై క దేశవథేజేశా 
న్హరస్యావి వధనియమనాన్నామవీ విధిరన్ను న్నేవ వాతవానితి తౌర్సర్యమ్‌; వీతదేవోప 
పొదయతి - అనపాయిన్యన పాయి ల్వేన విశ్వ స్టే సంశ్రయ్యదు,మే ఆశ్రయవృశ్నే, 
గజభ న్నే సతి, వల్లరీ లతా, పతనాయ - భవతీతి శేషః. వతితు మేవ సాజలమిత్యర్థ ర 
'శుమర్థాచ్చ ఛాపవచగాల్‌ ” ఇతి చతుర్ధీ. 
తదిదర కీయ తామన_న్హరం భవతా బన్ధుజన ప్రయోజనము, 
విధురాం జ్వలనాతిసక్టనాన్నను మాం స్రైపయ పత్యుర_న్ఫికమ్‌. 82 
అవ ఇప్పుడు కిమ్మట చేయవలనీన దానిని ప్రార్థించుచున్నది.-- 
టీ. తల్‌ =ఆకారణమువలన, (ఎల్లెనను చావు తప్పదు గాన) అనన్తరంజవీమృట, 
భవతా=నీ చే, ఇదం బంధుజన ప్ర యోజనం = ముందు చెప్పంబోవు బంధువులు చేయు 
సహాయ కార్యమును, [క్రియ తాం= (నీచే చేయం బడుగాక, ననుజవసన్తుండా! విధు 
రాంజపరవశురాల నగు, మాం౭నన్ను, జ్వల నాలినర్టనాల్‌ =నిప్పునిచ్చుట వేత, పత్యుః= 
(నా) 'పెనిమిటియొక్క-, అంతికం=సమావమును, పాప య=సౌందించుము. 
తా. వసంతుం డా! దుగిఖముతో at నేను సాయము గాం జిలి 
"పేర్చుళొన లేను గనుక అదిచేర్చి నాకు నిప్పునిచ్చి నా వెనిమిటితోం జేర్చి 
యాఖరుబంధుకృత్యము నెజ వెర్చుము. 
వ్యా. తదితి=ా-త త్తస్తాత్కారణాదు క్త క్ర ప్రకారేణ = అన్యథా=.పీ మరణస్యా 
వళ్యంభా వాదిర్యర్థ:. అన నరం, భవలేదం జనక్‌ క బన్ధుజన్న ప్రయోజనం బన 
కృత్యం, క్రియతామ్‌ - ప్రార్థనాయాం లోట్‌ . తదేవోపదిశతి - నను వస న్హ, విధురాం 
వివశాం, మాం, జ్వలనాలిపస్ట నాదగ్నిదానాల్‌ - పత్యుర న్లికం ప్రాషయ అగ్ని వ్ర వేశం 
కారయేత్యర్భ రి 
కోశినా సహా యాతి కౌముదీ సవామేఘేన తటిత్స నీయ తే, 
స్కృమదాః పతివ ర్ష్మగా స్తితి స్కతిపన్నం ఏ ఘా విచతనై రపి. 83 
అవ. ఈపని స్త్రీలకు. కేయందగిన దని చెప్పుచున్నాడు. 
టీ. కౌముదీ = వెన్నెల) శళినాసవా = చందు ద్రు,నితో, యాతి=పోవుచున్నది, 
తటిల్‌ =మెజపు, మే ఘీనసహాజ మేఘముతో, (వ ప్రలీయ రేజనళించుచున్నది, ప్ర వమదా$౬ 
స్రీలు, పలివర్హ్య గాః ఇ "పెనిమిటి మార్హమును( బొందువారు, ఇతిజఅని, విచేశనై రని= 
అవిపేకులచేశను కాడ, (ప్రశివన్నం హీిజ తెలియంబడినది గదా. 


156 కుమారసంభవము 


తా, చంద్రునితో వెన్నెలయు, మేఘముతో మెజుపును నశిం 
చును. పతివతలు భ_ర్తమార్దము నొందుదురు. ఇ ట్లవివేకులకును 
చెలుసును. 

అవ. క _ర్తవ్యశ్చాయమర్థ $ సీ స్రీగౌమి త్యావా. 

చ్యా. శళి నేతి, ee చన్ద్రకా, శళినా సవా యాతి శళిన్య స్తమి తేసయం 
నళ్యతీత్యర్థ 8. తడిత్‌ సౌదామనీీ మేఘేన సహ, ప పృలీయశే వణళ్యతి కర్తరి లట్‌. 
పమదాః శ్రీయాకి పతివర్హ గచ్చ స్తీ సతి పతివర్హ పతిమార్దానుగామిన్య, ఇ ల్యేత 


ల 

ద్విచేతవై రల్పచేశనై 8 - అవి వేళలిరీత్యర్థ:. ben “పృథస్టనై? ఇతి పపాఠ, వతి 
వన్నం జ్ఞాతమ్‌. “అలవణా యవాగూః” “అనుదరా కన్యా” ఇతివదల్ప త్వాభిప్రాయేణ 
విచేశనైరపీతి ని ర్టేళః వతివర్మ్మగా ఇత్యత్ర, స్యృతిః, వి. “ఆర్తాఒ౭శ్తే ముది తే హృష్టా 


ప్రోషితే మలినా కృళా, మృకే మి, మి యేత యావత్యాసా స్త్రీ నీ స్తీ క్ఞేయా పతివ్రతా. ఇతి. 
అమునై వ కమోయిత_స్టనీ సుభ గన వ్రీ యగాత్రభస్త సనా, 
నవపల్ల వసం సరే యథా రచయిపా్యమి తనుం విభావసా. ల4 


టీ, సుభ గేన=అందమయిన, ఆఅమునా=ఈయెదుటనున్న, ్రీయగా త్ర భస్మ నా= 
ద్రీయుని మేని బూడిదతో, కషియిత స్తనీజవ న్నెమారిన చనులు గ గలదాననే , 'నేవపల్ల 
వనం స్తరే యథాజనూతన కిసలయ శయ్యయందువ లె, విభావసొ=ఆగ్నియందు, తనుం 
శరీరమును, రచయిహ్యామి=ఉంచుచున్నాను. 

తా. అందమగు ప్రియుని బూడిద చే కపాయవర్ణముగా గల 
చన్నులు గలదాననై నూతనమైన యెలని చిగు శ్థయందువ లె నాథ రీర 
మును చితియందలి యగ్నీలో నుం చెదను. 

వ్యా. అమునేతి.---అమునా పురోవంర్టిన్కా నుభగేన ళోభ నేన, వ్రీయగాత్ర, 
భస నివ ౬. వవకారో వమజనా న్తరనివృ త్త్యర్త 8. కహెయిత స్తనీ రల్లిత స్తనీ. ని, “రాగ 

రా GG చి —o Cp న జ ౨ 

కాాథ కపాయో౭. స్తీ నిర్యాసే సౌర భేరసే ఇతి వైజయ స్రీ, నవవల్ల వసం స్తరే యథా 
నవపల్ల వతల్పఖఇవ, విభావసౌ వవశ్నా, తనుం శరీరం, రచయిష్యామి నిధాస్యామాత్యర్థః, 


కుసువూ_స్తర ణీ సవోయతాం బహుళ స్ఫౌామ్యగత_స్థ్రమావ యో, 
కురు సంప్రతి తావదాళు మే వుణిపా తాజ్జ్ఞలియాచితళ్చితామ్‌. తర్‌ 


టీ. సొమ్యజ=ఓీ మంచివాండా ! త్వం = నీవు ఆవయోః = (రతీ మన్మ్యథుల 
మగు) మా యిరువురకును, బహుశః = అ'నేకమాజులు, కుసుమా స్తరకేజపూల 'పాన్సు 


చతుర్ధసర్హను. 157 


నందు, సహాయతెం = సహాయమగుటను, గతః=పొందితివి. నంపతి=ఇప్పడు, వశీ 
పొతాంజలినా జ నమస్కా_రముతో 6 గూడిన దోసీలిచే యాచితః = వేండుకొనంబడు 
చున్నావు. ఆశు=వేగముగా, మే=నాకు, చితాం = చితిని, కురు తావల్‌ = పేర్చి 
'పెట్టుమాం 

తా. ఓ వసంతుండా ! మా యిరువురకును వెక్కుసారులు ఫూల 
పాన్పు చేయుట విషయములో సవాయ మెతివి. ఇప్పుడు నమస్కార 
పూర్వకముగా వే.డుచుంటిని నాకు వేగము దారుమయమెన యగ్ని 
గ యును గవార్చుము, (చితిననుట ) 

వ్యా, కునుమేతి హే సౌమ్య సాధో, త్వమావయో రతివఖ్బబాణయో, 
రృహుళో బహుచారం, కుసుమా స్హరణో పుష్పళయనే, సవాయతాం గతః, సం వతిః 
వ, ణి పా తాజ్జులినా యాచికః ఆజ్ఞలివూర్వకం ప్రా ప్రార్థితః సన్ని త్యర్థ 8. ఆశు మే, చితాం 
శార్టరయం' కురు కురుష్వ; యాథేవా కథా౭మ్ముత్ర, మ తోవ _రృవ్యం “మిత శ్రే, తేత్యర్థః 


తదను జ్వులనం మదర్చితం త్వర యేర్లకీ ణవాతవీజనై ః ప 
విదితం ఖలు తే యథా స్మరః కుణమపఫ ప్యుత్సహ లే న మాం వినా శిరీ 


టీ, తదను = చితి పేర్పినయనంతరమున, మదర్పితం = నాయందర్చింపఃబడిన, 
జషలనం=అగ్ని ని, దథ్ష్నీణవాతవీజవై 8=మలయ వాయువులయొక నంచారణములవేత, 
త్వరయే3 =తొందరవయిచుము (తొందరగా మండించుము), (తొందరయేులననం7గా) "తే 
నీకు, విదితం ఖలు= తెలిసియే యున్నదిగదా + యథా=ఎందుచే, సరః = మదనుండు, 
మాం=నన్ను, వినాజవిడిచి, తణమపి=ఒక తణ మైనను, నోత్సవా తే=సంతోోషించండు, 


తా, నాయం దగ్నినంటించి దమీణవాయునులు తొందరగావీచు 
టకు తొందరపజుచుము. ఎందుకనంగా ? నీమిత్రు (డగు మారుండు 
నన్ను విడిచి యొక్కతుణమైనను సంతోషింపండని రయతింగి యేయుందువు 
గదా? 

వ్యా. తదన్వితి---రచ్చి తాక రణమన్వనంతరం మయ్యర్పితం,జ్వలనమగ్నిం, దశ్నీ 
ణవాళవీజనై ర్మ లయమారుతసంచారతై 8 క్వరయేః త్వరితం జ్వలయేత్యర్థ రిం త్వరాహేతు 
మావా - లే తవ_విదితం ఖలు, మతిబుద్ధిపూజా శ్లేభ్య శ్చ” ఇతి వర్తమానేక్షః _ తద్యో 
గాత్య్క_ర్తరి షష్టీ, యథా యేన ద్రకాశేణ, స్మ రో మాం వినా, తణమప్కి నోత్సవా 
కే న హృమ్యతి. తథా త్వయా జ్ఞాత మే వేత్యర్థః. 


158 కుమారసంభవము 


బతి చాపి విధాయ దీయతాం సలిలస్యాజ్ఞలి రేక పవన, 
అవిభజ్య పరత్ర తం మయా సహితః సాస్యతి తేస స బాగ్ధవః, 87 
టీ, ము. కాదు, ఇతి=ఇట్లు, (అగ్నిం జేరుట) విధాయజచేసీ, నొ=మా 
యిద్దఆకికిని, నీక వీన=ఒకటియే యగు, సలిలస్య=నీటి యొక్క, అంజలి;=దోసీలి దీయ 
తాం ఈంబడుగాక, తంఇఆెదోనీటిని, నః లే చాన్గవః=ఆ నీచెలికాండు, వర్మ్ర=వర 
లోకమునందు, మయాసహితః = నాతోంగూడినవాండై, అవిభజ్య ఇ విభాగము వేయక, 
పాస్యతి=త్రాగ (లందు, 
తా, నీను నాకగ్ని నిచ్చుటయిన పిమ్మట నొకేజలాంజలిని మా 
యిద్దఆ్‌కి నిచ్చినం జాలును. ఎందుకనంగా ? పరలోకమందును విభాగము 
చేయక నాతో కలసీయె జలమును ల్రైగును. అట్టుక లని త్రాగుటయె 
యాయన కస్ట ము. 
వ్యా ఇదీతి. అవీ, వే ల్యేవం, విధాయ కృత్వా, నావావాభ్యా మేకవీవ, 
సలిలస్యాష్టోలిర్టీయ తమ్‌, కమష్టాలిం స నే చాస్థ్రవః సఖాస్మరక, పర్మత్ర, పరలోశే మయా 
సహితో ౭ విభజ్య పాస్యతి. 
వరలోకవిభా చ మాధవ స్యరముద్దిశ్యు విలోలవల్ల వాః, 


(త) 
నివచేః సవా కారమళ్ఞారీః ప్రి, ప్రియచూత్త ప్ర సవో హీ లే సఖా. 38 


టీ. కించ=ఇం తేకాదు, మాధవ, = వస Man వరలోకవిభా = పిండోదకాది 
పొరలౌకిక శ్రీ యయందు, స స్మరంజమన్ల న్మథుని, ఉద్దిశ్ళ్య = ఉద్దేశించి, విలోలవల్ల వాక ఇ 
చలించుచున్న చిగుట్టగల, "సవా కారమజ్ఞరీ?=మాని వూగుత్తులను, నివే =ఇమ్మ, హి= 
ఏ కారణమువలన ననంగా 1 రే=నీయొక్క, సఖాజచెలికాండు, |ప్రియచూత ప్ర వోసవః = 
ఇష్టమయిన మావిఫొవులు గలవాండు, 
తా. ఇంతేకాదు వసంతుండా నీవెలికాడగు మారునకు మావి 
ఫూవులన్న మిక్కి_లిప్రే మ గనుక పారలెకిక శ్రియ లగు పిండము జల 
తర్పణముల నిచ్చుటతోంాటు మావివూవులను శై సై త మిము. 
వ్యా. పరలోశేతి.= కించ, హే మాధవ వసన్త, wre పీజ్లోదకాది 
కర్త ణి స స్మ రముద్దిశ్య, విలోలాః వల్టవాః యాను తాః, సహశారమజ్దారీళ్యూతవల్ల రీ, 
గ్నివో పీర్టేహి. హీ యస్తాత్కారణాత్‌, తే సఖా స్మర, వ్రియాళ్చూతవ్రసవా 
యస్య స తథో క్తఃం 
ఇతి దేవావిము_క్టయే స్థితాం రతిమాకాళభవా సరస్వతీ, 
శఫరీం హృూదశోపనవిక్ష బాం ప్రథమా వృష్టిరివాన్వ్నకమృయత్‌ , 89 


చతురసర్షము. 159 


టి. ఇలి=ఇట్లు, బేవావిము క్షయే= దేవా త్యాగమునకు, స్థిశాంఇకృకని శ్చయురా 
లగు రతిం=రతినిగూర్చి, ఆకాశభ వా సరస్వతీ = అశరీర వాక్కు, వ్రాదళోషవిక్ల బాం= 
మడుగండుటచే కల్ప డవడు, శఫరీం = ఆడు బేడిస చేపను, ప్రథమా వృష్టి రివ=తొల 
కరివానవలెె అన్వకంవయల్‌ = కనికరించెను, 
తా. ఇట్లు శరీరమును విడుచుట నిశ్చయురాలగు రతీదేవి 
కాకాశ వాణి మడుగెండుటచే డిల్ల పడు మత్స్యాంగ నకు తొలకరి 
వానమాడ్కి_ కనికరించెను. (అనగా ఆకాశవాణి రతినూజడించి 
పల్కె_ను 
వ్యా. ఇతీతి.ఇతి, చేవాస్య విముక్తయే శరీరస్య విసరాయ, స్థిశామ్‌ కృత 
నిశ్చయామితి యావత్‌. _రతిమాకాశభవా సరస్వత్యశరీరావాగ్గ ఫ్ర 
పాష్లీం. నిం “పౌష్టీ తు శఫరీ 
ద్వయోః' ఇత్యమర3, (పృథమా, వృష్టిర్వర్హ మివాన్షకమ్నయదనుకమ్నితవతీ, సదయమువా 
చేళ్యర్థ 8, ని, “కృపా దయా౭నుకమ్పా స్యాత్‌ ఇ త్యమరః. 
కుసుమాయుధపత్ని దుర్గభ_స్ప్టవ భర్తా న చిరాద విష్యతి, 
శ్రృణు యేన స కర్మణా గతశ్శ్ళలభ త్వం హరలోోచనార్చిషి.. 40 
టీ, కుసుమాయుధపత్ని = ఓ రలీచేవి తవ = నీయొక్క, భర్తా = పెనిమిటి, 
చిరాల్‌ =చాలకాలము, దుర రభ = పొందశక్యము కానివాడు న భవిష్యతి=కాయడు, 
(అనయా వేగమే నీభర్హను నీవు కలసీకొనియెద వనుట) యనకర్య అణాజవకర ర్య చే, స8= 
ఆ నీభర్ధ, వారలోచనార్చిషి = ఈశ్వర నే త్రాగ్ని జ్వాలయందు, “శలభత్వం = = మిడుత 
యగుటను, గతః=పొంచదెనో. 
తా. ఓరతీ! నీభర్త నీకు వేగముగానే లభ్యమగును. వ పాప 
కర్మ చేసి హర నేత్రాగ్నిజ్వాలలో మిడుతవలె మాడిపోయెనో ఆకర్మను 
జెప్పెదను వినుము. 
వ్యా కుసు మేలి. మౌ కుసుమాయుధ పత్ని రతే, కవ భర్తా, చిరాత్‌ చిరం, 
దుర్గభో న భవివ్యతి = కింత్వచిరమేవ నులభో ఛవివ్యతీత్యర్థ:. కించ శృణు ౬ తత్క 
శ్రేతిశేషః. యేన కర్మణా స తే భర్తా వారలోచనస్యార్చిర్ట్యాలా. ని. 'జ్వాలాభాసోర్న 
పుంస్యర్చిః”ఇ త్యమర!. రసి ఖ్బృలభత్వం పతద్దత్వం గతః. నిం “సమాపక జ్లశలభౌి ఇ 
త్యమరః, 
అభిలాషముడిరి తే వ్పి)యః సార రార 
అథ లేన నిగృహ్యా వి, క్రియామభిళ_ప్తః ఫలమేతదన్వభూత్‌ . 41 


'వా,దస్య జలాధారన్య - ళో షేణ విక్టబాం, శఫరీం 


160 కుమవూరస౦భవము 


అవ. మన్మ్శథుః డొనర్భిన కర్శ్మమునే చెవ్వచున్నాండు.--- 
టీ. ఊదీరి లేంద్రియ! = (మారునిచే శ్ర్రేరేపింపంబడిన యింద్రియములు గల 
వాడై, ప్రకాపరిః= బన, స్వసుతాయాం = (తనకూంతురగు) సరస్వతీ చేవియందు, 
అభిలాష = కోరికను, అకరోల్‌ = చేసెను అథ = పిమ్మట, శేన=ోఆ బ్రహా దేవు 
నిచే, వికి కియాం = ఇం, ది యవికారమును, నిగృన్యా=కట్రి, అభిశ ప్ప = శీ ous 
వీఠళ్ళలండఈః దవానమగుటను, అన్వభూల్‌ = అనుభవించెను. 
తా. మారడు బ్రహాయందు తన బాణమును ప్రయోగించి 
కూంతురగు సరస్వతిని మోహింపం చేసెను. ఇంద్రియన్నిగ హసామ 
ర్ధ్‌ ప్టము గల బ్రహ యది యడంచుకొని మారుని కీవిధి నీశ్వరుని 
కోపాగ్ని చే బూడిదవు కావలయునని శపించెను, చేనీనకర్మ యనుభవిం 
పక తీరునా? 
అవ తదేవ కరో పొచ పే 
వ్యా. అభిలాష మితి... ఉదీరి లేం ది యః ప్రేం లేం ద్రియః ఆస శేణేతి శేషం, 
వ్రకాపతిర్భ)హా, స్వసుతొయాం సరస్వత్యాం అభిలాషమనురాగమకరోల్‌. అథ 
లేన పృజాపలిన్యా వి క్రియామిన్ది )యవికారం, నిగృవ్యా నిరుధ్యాభిశ వః సన్‌ వీత 
కలం దాహాక్శ కం స్వకర్శ ఫలమన్వ భూత్‌ న 
పరిణేష్యతి పార్వతీం యదా తవసా తత్ప్రవణీకృతో హరు, 
పలబ్ధసుఖ_స్టదా స్మరం వవుషా స్వేన నియోజయిష్యుతి. 42 
ఇతి చాహ స ధర్మ యాచితః స్మరకాపావధి దాం సరస్వతీమ్‌, 
అళ నేరమృతస్య చోభ యోర్యశినక్చామ్బుభ రాళ్ళ 'యోనయః, 
టి ధర్యయాచికః=ధర్వుండను ప్ర జాపతిచే యాచితు(డై, సుజఅబృవ్యా; తప 
సాజతపుకారణము వే, శత్ప్రవణీకృతః = ఆ పార్వతీ దేవియం దభిముఖుం డగు, 
హర$ః=వహారుండుు యదా = ఎప్పుడు, పరిణేమ్యతి = పెండ్దియాడుచున్నాండో, తదా= 
అప్పుడు, ఉఊపవలబ్లనసుఖ$ః=పొందంబడిన యానందముగలవాండై, స సరం = మారుని, స్వేన 
వపుషా = స్వీయశరీరముతో, నియోజయిమ్యతి = కూర్చును, ఇతిజఇట్లు, స్మర శాపా 
వధిదాం ఇ మన న్మథశాపావసానమును ఇచ్చుచున్న, సరస్వతీం ఇ వాక్కును, . ఆహా=పలి 
ణెను, (శావమునిచ్చి బువా శాపావసాన మెప్వుడని యడగం బడి ధర్మవ్రజాపతి చే 





వి 66 ర 09) 
బ్రా జేవునిచే నింద్రీయవికా మును కట్టి యన్నుప్తయోగము తెనుంగు 


భాషకంత బాగుండదు. మహాకవిచెప్పెనని నమస్యరింవవలయును. సంన్క్బృతమర్యా 
దకు నంత కటుదిటము కదు. 
టబ 


చతుర్షసర్లము. : 161 


శాపావసానకాలమునుగూడ చెప్పెను. కోపగించినవానికి శాంతియుకూడ గ్లెనాో 
యనయా వళిన8=జీ లేం ది యులును, అంబుధరాళ్ళ 'ఏ= మేఘములును, అళ నే;జపీడుగున 
కును అమృతస్య చజజలమునకును, ఉధయోః=రెండింటికిని యోనయః = కారణంలం, 

తా. ధర్శుండు మారనాళముచే సృష్టి పృసంగము నిలచిపోవునని 
శాపావసాన మడిగాను. ఉమావి వావోనంతరమని ద్రవ్య చెప్పెను. 
కోవించినవానికి శాంత మెట్లందురా ? ఇంద్రి యన్నిగ హముగలవారు 
మేఘునివంటి వారు. కావుననే వీడుగువంటిశావమును జలముబోలు 
చల్ల ని యన్నుగృహమును గలిగియుందురు. (కావుననే లోకసామాన్యు 
లకును జిలేన్షియులకును సామ్యము చెప్పుటకువీలు లేదు. సమయమును 
బట్టి కోపాను గృహములు వారిచేతులలో నుండుననుట.) 

వ్యా. పరిణేష్యతీతి.---ఇతీతి చ.ధక్తే ణ ధర్గాఖ్యేన పృజాపతినా యాచికః 
ప్రాక్థితః స భగవాన్భ)వో, తపసా కారణోన, తస్యాం పార్వ త్యాం (పృవణీకృతో2భి 
ముఖీకృతో, వార శివో యదా పార్వతీం, పరిణేవ్యత్యుద్వత్యుతి, తదోపలబ్ధసుఖ$ 
ప్రాప్తానన్షః సన్‌, స్మ రం కామం, స్వేన వపుషా, నియోజయిష్యతి సంగమయిప్యతి, 
ఇత్యేవం, స,రశావస్యావధి దామవసానదాయినీం, సరస్వతీం వాచం చావా-నీవం 
శా పొవధీమప్ఫ్యు క్రచానిక్యర్థ్‌ $8. నను తథా కుద్ధన్య క్ర థమిదృశీ శా నిరత ఆవా-వళినో 
జి లేన్దియాశ్చామ్చుధ రాళ్చాశ నేరమృతస్య చేత్యుభ యోరో్యోనయః పృభవాః. శివపత్నే 
=_శన్యమృత కచ్చా కోపషప,సాదవరౌ, అన్యత్ర, వైద్యు తాగ్ను బ్రదకవరౌ. యుగ్మ కమ్‌, 


తదిదం పరిరతు శోభ నే భవితవ్యు ప్రియసంగమం వవుః, 
రవివీతజలా తపాత్యయే పునరోఘేన హి యుజ్య తే నదీ. 44 


టీ. శోభనే = ఓ కల్యాణురాలా ! (ఈ యాకాళవాణి సంబోధనమే రతికి 
వై ధవ్యములేదని సూచించి విప్రలంభమును సూచించినది) తల్‌ = అకారణమువలన, 
భవితవ్యవ్రీయసంగమం- భవితవ్యజ=కాంగల, వ్రీయసంగమం = ్రీయసంయోగముగల, 
ఇదంవపుః=ఈళరీరమును పరిరతజరత్నీంచుకొనుము, రవిపీతజలా = సూర్యునిచే నార్చం 
బడిననీరుగల, నదీ=నది, తపాళ్యయే = గమ ర్తువుపోంగా, (వర్షాకాలమంరు పున$ణ 
మణియు, ఓఘేనఇప్ర వావాముతో, యుజ్య లే హి=కూడునుగ దా. 

తా. కాబట్టి నీవు నీయెడబావు కాళ సతమనియెంచక దేహ 
మును కాపాడుకొొనుము. ఎండ కాలములో నెండిన నది వర్ణా కాలము 
లో నిండుప్రవాహనుగలది కాలేదా? 

ll 


162 కుమారస౦భవము 


వ్యా, తదితిఎ--హేౌ ళోభనే, త త్తస్తాల్‌ కారణాద్భవితవ్యో భవిష్యక్‌ -వ్రీయ 
సంగ మో యస్య తత్తథోక్తమిదం వపుః పరిరత తథా హి, రవిపీఠజలా నదీ తపాళ్యయే 
ప్రావృషి. ని. “ప్రావృట్‌ తపాత్యయే" ఇతి వాలాయుధ$. పునరో ఘేన వవాహేణ, 
యుజ్య తే సంగచ్భ తే హి, 

ఇత్థం రతేః కిమపి భూతమద్భశ రూపం 

మస్టీచ కార మరణవ్య వసాయబుద్ధిమ్‌, 

తత్న్రత్యయాచ్చ కుసువూయుధబన్లు లేనా 

మాశ్వాసయత్‌ సుచరితార్హపడై ర చోభిః, 45 

థి = 

ట్రీ, ఇర్థం=ఇట్లు, అదృశ్యరూవం = కానరానిరూవముగల, కిమపిభూరం=ఒ కా 
నొక ప్రాణి, రల్వ్యే=రతీ చేవియొక్క, మరణవ్యవసాయ బుద్ధిం - మరణవ్యవసాయ = మరణ 
వ్రయత్నముయొక్క-, బుడ్ధింజనిశ్చయ మును, మస్టీ చకార=ని వారించెను, కుసుమాయుధ 
బంధుః చ=వసం౦తుండును, తత్స్రత్యయాత్‌ = ఆభూతమందలి విశ్వాసమునుండి, నుచరి 
తార్థవదైః = చాగుఛారి తార్థ్య్యముగల పదములుగల, వచోభ్లి=మాటలచే, వీనాంజరతీ 
చేవిని, ఆశ్వాసయత్‌ =పీదార్చెను. 


తా. ఆప్రాణి రతీదేవికి ప్రాణత్యాగ పయత్నమం దుత్సాహ 
మును సన్న గింపజేగెను ఆభూతవాక్యవిశ్యాసమునుండి వసంతుం 
డీమె నోదా ర్చెను. 

వ్యా. ఇర్థమిలి.-- ఇత్థమ'నేన ప్రకా రేణాదృశ్యరూపం కిమపి భూతం కళ్లి 
శ్చాాణీ, ని “యనే కైదావృ లే భూతం ప్రాణ్యతీతే సమే త్రిష” ఇత్యమరః. 
రలేర్మ దనచారాణాం, మరణవ్యవసాయబుద్ధిం మరణోద్యోగ బుద్ధిం, మందీచకార నివార 
యామా సేత్యర్థ క. ని, 'మూఢాల్చావటు నిర్భాగ్యా మన్చాకో ఇత్యమర$. అథ కునుమా 
యుధ బన్థుర్వస న్తశ్చ్క కక్స)త్యయా రకస న్ఫూే విశ్వాసాల్‌ * ని పృక్యయో౭ధీన 
శపథజ్ఞానవిశ్వాస హేతుషు' ఇత్యమరః. వీనాం రతిం, సుస్టు చరితారాని పదాని 
యేషాం _తెర్వచోభిర్వా శ్ర్యైరాశ్వాసయత్‌ . సర్వథా శే చేవతావ్రసాదాత్‌. ప్రీయ 
సంగ మో, భవిష్యలీ త్యాదివచమై రస్యా దుణఖమ పాచ కా శేత్యర్థ 8+ 

అథ మదనవధూరువప్తవా న్ఫం 

వ్యసనకృరా పరిపాలయాంబభూవ, 

శోశిన ఇవ దివాతనస్య లేఖా 

కిరణపరిక్ష. యధూస రా చ్రదోషమ్‌. 46 


చతుర్ధసర్ల ము, 168 


టీ. అధ=కిమట, వ్యసనకృశా = దుకఖముచే కృశించిన, నుదనవధూఃఇరరీ దేవి, 
ఉపస్టవాంఠంజలపదయొక_యంకమును, కిరణపరితీయదూసరా ఇ కిరణములయొక్క, 


నాళశనముచే మలినమైన, దివాతనస్య శళినః=వగటియం దైన చంద్రు నియొక్కు, లేఖాణ 


రేఖ, (ప్రదోషమివ=రా త్రి నివలె ప్రతిపాలయాం బభూవ=నిరీక్నీ ౦చెను. 

తా. పగటియందు కళాహినమైన చంద్రకళ రాత్రినె క్లైదురు 
సూచునో అట్లు వ్యసనముచేం గృశించినరతి ఆపదయొక్క_ యవసాన 
మును నిరీకీంచుచుండెను, 


ఇది కువూరసంభ వ మహో కావ్యమున రతివిలావము గల 
నాలవసరము ముగినెను. 
౧ ౧ 

వ్యా, అఖేతి,.-అథాజఒనన్తరం వ్యస'నేన దుణఖేన కృళా మదనవధూరతి రువ 
ప్లవాన్తం విపదవధీం కిరణపరిక్షయేణ - ధూసరా మలినా, దివాతనస్య దినభవస్య 
క ని - “nN జ జ 
సాయం చిరమ్‌, ఇత్యాదినా ట్యు వ్ర త్యయక. శళినళ్ళ ఎన్జ)స్య లేఖా వ్రదోషం రాత్రి 
మివ వరి పౌొలయాంబభూవ (వలీమౌంచత్రే, 


పుస్సీ తాగ్రావృత్తమ్‌. “అయుజి నయుగ శేఫతో యకారో యుజి చ నజౌ 
జరగాళ్చ పుష్పితాగ్రా ఇతి లక్షణాల్‌ . 


ఇతి శ్రీమన్మ హోమవో పాధ్యాయ కోలాచల మల్లి నాథసూరి విరచికయా 
సంజీవినీసమాఖ్యయా వ్యాఖ్యయా సమేశః (శ్రీకాళిదాసక్ళతే 
కుమారసంభ్గవే మహాకావ్యే రతివిలాపో నామ 
చతుర? సర్గ 8. 
థి ౧ 


చి 


శ్రీరస్తు 


కుమవూరస౦ంభవము 
పంచమ సర్గము. 


తథా సమతం దహతా మనోభవం 

వీనాకినా భగ్నమనోరథా సతీ 

నిని రూపం హృదయేన పార్వతీ 

వ్ర యేషు సౌభాగ్య్యఫలా హి చారుతా, 

టీ. పార్వతీ = పార్వతీ దేవి తథాజఆలాగున, సమక్షం = కంద్దయెదట, మనో 
భవంఇమన థుని, దవాతౌ = దగ్ధము జేసి సీన్క పీనాకినా=శివునిచే, భగ్నమనోరథాసతీ = 
కొట్టయిడిన కోర్కెెగల బై, వ్ళాదయేనజమనన్సు చేక, రూవం=చక్క_ందన మును నినింద= 
నిందించెను తథాహి=యు క్త మేగదా, చారు తాజ సౌందర్యము, వ్రీయేషుజభ ర్రలవిషయ 
మున, సౌభాగ్యఫలాజ[ ప్రియవాల్ల భ్య ప్రయోజనముగలది గదా, 

ఆతా. తనకండ్లయెదట మాదని భస్మ ము జేసిన హరునియందు 
తనకో ర్కె_ విఫలమని క నిందించుకొనెను. న్యాయమే. 
చక్క_(దనమునకు ఫలము ప్రియమైన వల్ల భత్వమె గడా (అనయా 
తనయిషస్టమయినప్రి యుండు న్లో లుగుటయెక దా వ్ర యోజనము. అదిలే 
నప్పు డీచక్కందనో మేలనని భావము. 


వ్యా, తతి. .—వర్వతస్యావక్యం స్త్రీ స్తీ పార్వతీ, తథా తేన దవృకాశేణాల్లోః 
నమాెపీ సమతం పురతః, “అవ్యయం విభక్తి వ నమావ సమృద్ధి” ఇ శ్యాదీశా౭ వ్యయ 
భావః. మనోభవం మన్మథం, దవాతౌ భ్‌సీ సేకుర్వతా, పినాకి నేళ్వశేణ, భగ్నః ఖజ్జితో 
మనోరథో2భిలాపో యస్యాః సా తథోశ్తా సతీ, వృాదయేన మనసా, రూపం "'సాష్ట 
ర్యం నినిన్ష ధిజ్శేరూపం యద్ధరమనో హరణాయ నాలమిళి గర్జితవతీత్యర్థ 8, యుక్తం 
వై కదిత్యాహ - తథాపి. చారుతా సౌస్టర్యం, వ్రీయేము పతిషు విషయే, సౌభాగ్యం 
పియవాల్లభ్యం - ఫలం యస్యాః సా తథోశ్తా - సౌన్లర్యన్య తదేవ ఫలం యదృ్శర్షృ 
సొభాగ్యం లభ్యతే. నోచేత్‌ విఫలం కదితి భావః, 


పంచమసర్ష ము. 165 


ఇ్రయష సా క రుమవన్ల ఫ్రరూపతౌం 

సమాధిమాస్థాయ తపోభిరాత్మ నకి 

అవాప్య లే _ కథమన్య థా ద్వయం 

క శ్రమ పతిళ్చ తాదృళ:ః ? 

టీ, పు సమాధిం=వీ కాగ్రత్వమును, ఆస్థాయజపౌంది, తపోలిక= 
తవంబులచే, ఆత్త న8=తేనకుు, అవంధ్యరూవతాం ఇ నిర్దుష్టరూవము గలది యగుటను, 
క ర్హుం=చేసీ న మ. ఇయేష=కో రను, అన్యథాజలఅట్టు కానినాండు, కథం వా=ఎట్లు, 
తథావిధం ప్రేమ=అట్టి యను రాగమును, తాదృశః=అట్టి, వలిశ్చకజ పెనిమిటియు, ద్వయం= 
ఈగెండును, అవాప్య లే=పొందంబడుచున్న ది. 

తా, పార్వతీదేవి నిరుహప్హమెన చక్కందనము చేసికొనుటకు తప 
సును చేయంగో లెను. లేనిచో సగముళరీరమిచ్చునంతటి యను రాగ 
మును మృత్యువు లేని వెనిమిటియు నెట్లు దొరకును? 

అవ. అస్మిక్‌ సర్లే వంశస్థం వృత్తమ్‌...-'జతొ తు వంళస్థముదీరితం జరా? 
ఇతిలతణాల్‌ ,. = 

వ్యా. ఇయేషేతి సా పార్వతీ, సమాధి మేశ్నాగ్ల తామాస్థాయావలమృ్య, 
తపోభిర్వథమ్యమాణనియ_మెః క రణభ్నూూలెరాత్మ నః న్వ స్యావన్ధ్యరూ పతాం సఫల సౌన్షర్యం 
కర్తుమియేషే షచ్చతి స్మ స, తపసా శివం వళీక ర్తుముద్యుక్తేత్యర్థ 8. అన్యథా తే తతో౭న్య ప్రకా 
శరేణ, కథం వా తద్ల ద్ద సయమవాష్యలే. కిం తద్ద ప్రయమ్‌. తథా భూతా-విధా వ కారో- 
యస్య త త్తథావిధం, ్ర్రేను స్నేహ; = యేనార్ధాజ్హవారా హరస్య భవేదితి భావః. తా 
దృశః పతిశ్చ - యో మృత్యుంజయ ఇతి భావం ద్వయ మేవ ఖలు శ్రీ ణామ పేకీతం 
యదృ్భర్హ ర్హృవాల్ల భ్యం బీవద్భ _ర్భుకర్వం చేతి. తచ్చ తవళశ్చరై. ృకసాథ్యమిలి నిళ్చికా 
యేత్యర్థ 8, 8, అత్ర మనుః. “యద్దుష్క్టరం యద్దురావం యద్దుర్లం యచ్చ దుస్తరమ్‌, 
తత్‌ సర్వం తపసా ప్రాప్యం తపో హి దురతిి కృమమ్‌, ఇలి. 

నిశమ్య చై నాం తవనే కృతోద్యమాం 

సుతాం గిరీశ వ్రతిస కృమూానసామ్‌, 

ఉవాచ మేనా పరిరభ్య వత్ససా 

నివారయ_న్తీ మహతో మునివ్రతాత్‌ . 


టీ సా = మేనకాబేవి, గిరీశృప్రతినక్తమానసాం = వారాస్నక్షిగల చిత్తము 
గలదానినిగా, రవసే = తపమ్హక్‌ ఆకు, కృతో ద్యమాం a నిశ్చయించంబడిన యం 


166 కుమారసంభ'వము 


ద్యు_క్తిగలదానినిగాను, నుతాం = కూతును, నిశమ్యజవిని, నీనాం ఆ ఈ పార్వతీ చేవిని, 
వతసాజవతస్సు చే, పరిరభ్య=కొ గ లించుకొని, మహతః మున్నివ తాల్‌ జరపస్స్ఫునుండి, 
నివారయంతీ=మళల్లి ంచుచు, ఉవాచజవల్కైను 

తా, ఈళ గరాస _క్రిగలదనియు తపస్సు చేయ నిశ్చయించిన 
దనియు విని కూంతును కౌగిలించుకొని తవస్సునుండి విముఖురాలినిం 
జేయుచు వెప్పంబోనురీతిని పల్కెను. 

వ్యా. నిశ మ్యేతి.---- మేనా మేనకా చ, గిరీశ పృతిసక్తమానసాం హరానక్త 
చీత్తాం, తవసే తవశ్చరణాయ, కృతోద్యమాం కృతోద్యోగాం నుతాం నిశమ్య శ్రుత 
నాం పార్వతీం, వతసా పరిరభ్యాలిజ్ద క మవాతో, మునివ్ర,తా_త్తవసో, నివారయన్త్యు 
వాచ-ముని వ, తాదిక్య త యద్యపి మున్మిప్కళస్య మేనకాయా అనీప్సితత్వాల్‌ . “వార 
ణార్థానామిక్సితఃి ఇతి నాపాదానత్వం. తథా౭వీ కృతోద్యమామితి మానస, వేళో 
శకళ్వాల్‌ ' ధ్రువమపాయేఒ పా దానమ్‌” ఇక్యపాదానత్వ మేవ స్యాల్‌ -యథాహ భౌవ్య 
కార. 'యచ్చ మిథ్యా సంప్రావ్య నివర్తతే తచ్చ ధ్రవమపాయేఒపాదానమితి 
జక 9 
(ప, సీడ్‌ ఇతిం 

మనీషితాః సన్తి గృహాషు దేవతా 

_స్టవమః కష్ణ వల్సే క్వ చ తావకం వపు 

పదం సెాత భృమరస్య "వేలవం 

శిరిషవుప్పం న పునః పత త్రిణఓ 4 

ఆవ. సామాన్యముగా నిషేధము: జెప్పి విశేషముగా నిషేధము. జెవ్వుచున్నా (డు.- 

టీ వళ్సే=బిడ్జా! మనీషి తాః=ఇఫ్ట్థ మువచ్చిన, 'చేవతాక=నురలు, గృ హేమ ఇ 
మనయిండ్లయందు, స న్దిండన్నారు. తపి=కతవస్సు, క్వజఎక్క్క్టడ, తావకం వపుశ్చ క్వజ 
సీశరీరమెక్కడ, “పీలవం=మృదువై న, శిరీషపుష్పంజదిరి నెనపువ్వు భ/మరస్యజతు మైద 
యొక్క_, పద౦జపాదమును, సహేతళఠ=సహీంచెడిని, పఠే త్రి ఇకిపునకఇపక్షీ యొక్క (పొద 
మును), నజసహించ లేదుః 

తా. అవమాయీ! నీమె త్తని మేనెక్క_డ తపంచెక్క_డ? మెత్తని 

న్‌! — లావ 

దిరినెనపువ్వు తుమ్మెద కాలిని 'యోర్చును. కఠినంబగు పక్రీకాలు నో 
ర్చునా? 

అవ సామాన్యనిషేధముక్త్వా విశేషనిషేధమావా.=-- 

వా, మనీషి తాఇతిఎా-హే వల్సే ! మనన ఈషితా ఇష్టా మనీషీతాః శక 
స్థ్వాది క్వాల్‌ సాధుః. దేవతాః శచ్యాదయో, గృహేను సన్తి - త్వం తా ఆరాధ 


పంచమసర్ల ము. 167 


యేతి శేషః. తపః కర తవేదం తావకమ్‌ “యువ దస దోరన్యతరస్యాం ఖజ్ల్వా? ఇక్యణ్బ) 
త్యయః. *“తవకమమకావేకవచ ణే ఇతి తవకాదేశు. వపుళ్చ క్వ. తథాహి-ాపేలపం 
మృదులం, శిరీషప్రప్పం, భీ శ్రనరన్య భృజ్జస్యః పదం వదస్థితిం) స సెహేత, వత శ్రిణః పునః 
పతరాస్తు పదం న సేత, అతిసౌకమా శ్యాద్దిన్యో పభోగ యోగ్యం తే వప ర్న దారు 
తవ తుమమిత్యర్థః, ఆ త్‌ దృష్టాన్తాలంకారః, 

ఇతి ధ్ర) వేచ్చామను కాసతీ సుతాం 

థశాక మేనా న నియ నుముద్యమాత్‌ , 

గ్ర ఈవ్సి ఆార్థస్థిరనిశ్చాయం మనః 

పయళ్ళ నిమ్నాభముఖం పృ వ తీవయీత్‌ . ర్‌ 

టీ, ఇతి=ఇట్లు, అనుశాసతీ=టాప షమ సేయుచు, మేనాజు మేనకా దేవి, ధ్రువే 
చ్భాంజస్థిర్వమైనకోరికగల, సు తాంజకూంతును, ఉద్యమాత్‌ = యత్నమునుండి, నియం 
తుం=వారించుటకు, న శశాకజసమర్థురాలు కాలేకపోయెను. (అదియు క్త మె) ఈప్సి 
కార స్థిర నిశ్చయంజకోరిన వ యోజనమున నిశ్చలమగు, మనక=మనస్సును, నిమ్నాఖి 


© 
సు లోతున కెదుకై న, పయశ్చజనీరును, కకిజఎవండు ! చ తీపయేల్‌ =మ శ్లింపం 


గలండుం 

తా. స్థిరమైన నిశ్చయముగల పార్వతీ దేవిమనస్సును మేనక నే 
కముగా నువదేశించి వారింవలేదాయును. నిజమె. పట్టుద లగ లమన 
స్సును లోతున శకిదొరుబోను నీరును ఎవ్వరు మళ్లి ంహ గలరు? 

వ్యా. ఇతీలి, ఇ'క్యేవమనుశాసత్యువదిశ న్సీ మేనా ధ్రువేచ్బాం స్టీరవ్యప 
సాయాం, సుతాం పార్వతీముద్యమాదుద్యోగా త్తపోలతణాన్నియన్తుం నివారయితుం, 
న శశాక సమర్ధా నాభూల్‌ తథా హి ఈన్సీ తార్థ ఇహ్టై రే - స్థిరనిశ్చయం మనో 
నిమ్నాభిముఖం పయక్చ కక ప్ర రీపయేల్‌ ప్రశికూలయేల్‌ జ వ తినివ ర్రయేదిశ్యర్థః. 
నిమ్న ప్రవణం పయ ఇవేహ్రార్థాభినిపక్టం మనో క భ్‌. అత్ర, నన 
ప్రైణిలో ఒన్థాన్తరన్యాసాలంశ ఈ. 

కదాచిదాసన్న సఖీము'ఖేన సా 

మనోరథజ్ఞ ౦ పితరం మనస్వినీ, 

అయాచ తారణ్యనివాసమాత్శ నః 

ఫలోదయాన్తాయ తహాసమాధ యే. 6 

టీ, కదాచిల్‌ = 'బకప్పుడు, మనస్వినీ = నిశ్చలచిత్తురాలగు, సా = ఆపార్వతీ 
జీవి, మనో రథజ్ఞ ౦ = కోరిక చిలీ(గిన, పితరం జ హీమవంతునిం గూర్చి, అనన్నసఖ్లో 


165 కవమాూారస౦ భవము 


ము ఖేనజఇస్టసఖురాలనెడు పాయ ము వేత, ఫలోదయాన్తాయ = ఫలోత్స త్రియే కొసగాం 
గల, తవఃనమాధయేుజళపోనియమముకొఆకు, ఆత్మ నం=తనయొక్క, అరణ్యనివాసం = 
అడవియందువసించుటను, అఆయాచత= వేడెను. 

తా. కోరిక నెజింగినతండద్రిని తనకోర్కె_ నెజివేలువజకు తా న 
రణ్యములో తపస్సు జేయుట కనుజ్ఞ నిమని చెలిక _త్తెద్వారా అడిగాను. 


వ్యా. కదాచిదితి. ఆధ కదాచిన న్మనస్వినీ స్థ సిరచిత్తా సా పార్వతీ, మనో రథజ్ఞ 
మభిలా మోఫీజ్ఞం, పీకరం హిమవ న్తమాస న్నసఖా్య ప్పనఖీ-సై వ ముఖముపాొాయః$. ని. 
“ముఖం నిఃసరణ్నే వస్తే ప్రార మ్ళో పాయ యోరపి” ఇతి విశ్వః. లేన, ఫలోదయః ఫలో 
త్స త్రిరన్లో = వధిర్యస్య కసె, తపఃసమాధయే తపోనియమార్థ మాత నః న్వస్యారణ్యనివా 
సం వనవాసమయాచత “దువ్యోచ్‌ శ ఇత్యాదినా ద్వికర కత్వమ్‌. 

అథానురూపాఖిని వేశ తోషిణా 

కృ తాభ్టనుజ్ఞ గురుణా గరీయనే, 

వ్రజూను పశ్చాత్‌ ప్ర పృథితం తదాఖ్యయా 
౪ జగామ గారీశిఖరం ఫషుల్ణిమల్‌. 


టీ. అథజతర్వాత్య గారీ= పార్వతీ దేవి అనురూ పొభిని వేళతోషి ణా.అనురూపజ 
తగిన అభిని వేశ = పట్టుదలచేత, తోషిణా = సంతసీంచినట్టియు, గరీయసాజమిక్కిలి 
వూజ్యాండగు, గురుణా=రం డ్రి, చే, కృ తాభ్యనుజ్ఞాజ చేయంబడిన యంగీకారముగల బై, 
పశ్చాల్‌ ఆక పస్సీద్ధియెనవిమ్మట, (పృకాసు=జనులయందు, తదాఖ్యయా = ఆపార్వతీ దేవి 


ప,సీద్దమగు శిఖండిమల్‌ =నెమళ్లుగల, ళిఖరంజళి ఖరమునుంగూర్చి, 


= భం౦= 


జగామవెశళ్లెను. 

తా. పిమ్మట యీ మెపట్టుదలకు సంతనీంచినటియు, గారవవం 
తుడు నగు హిమవంతునిచే నంగీకరింవంబడి ఇప్పుడు మనచే గారీశిఖర 
మను పేరుతో విలువంబడునట్టియు విస్తారము నెమళ్లుగల శిఖరమునుం 
గూర్చి యామె తపోనియమనునశై పోయెను, 

వ్యా. అభేతి,-- అథ గార్యనురూపేణ యో గ్యేనాఖిని వేశేనాగ శే పాణ = 
తువ్యతీతి తథో శ్తేన గరీయసా ఫూజ్యతమేన, గురుణా పిత్రా కృతా భ్యనుళ్ఞా రవ! 
కురిష్టతి కృ తానుమతిః సత్తీ పశ్చా త్తపః సీద్ధ్యు త్ర తరకాలం, వ్రజాను జచేమ, కేచాఖ్య 
యా తస్యా గార్యాః సంజ్ఞ యా- ప్ర థిళం “శాళి ఖరమితి వ్ర సీద్ధమిత్యర్థః. రి ఖబ్ణెమల్‌ 


నతు హింస్రప్రాణివ, జరి న శిఖరం ళృజ్ణం జగామ యయా. 


వంచమసర్ష ము, 169 


విముచ్య సా హారమవార్యనిశ్చ్సోయా విలోలయష్టి ప విలు ప్పచన్దనమ్‌, 
బబన్ధ బాలారుణబ oy వల్క._లం పయోధరో ల్చేధవిశీర్ణసంహతి. 8 


టీ. అవార్యనిళక్చయా = అడ్డు పెట్టిశక్యము కాని గెర్యముగల, సా=ఆపార్వలీ దేవి, 
విలోలయపష్టి ప్రవిలుప్తచందనం _ విలోల ఇ చలించుచున్న, యష్టి= పేటలచే, వ్రవి 
లుప్త = పోంగొట్టంబడిన, చందనం = గంధముగలదైన, హారం = ముత్యాలహారమును, 
విముచ్య=లీసీవై చి, చాలారుణబభ్రు = బాలసూర్యునివలె కావిరంగుగలదియు, వయోధ 
రో క్వేధవికీర్ణ సంహతి _ పయోధరజస్తనములయొక్క_, ఉ'ల్ఫేధఇఉన్న తము చే, విశీర్ణ = 
శిథిలమైన, సంవాతి=దట్టమంగల, వల్క_- లంజనార చీరను, బబంధ=కట్టుకొ చెను, 


తా. అడ్డుట కళ కర్యమగు స్టైర్భిము గలగారి గంధమును తన 


యొక్క వేటలచేత కొట్టివేయు ముత్యాలహారమును తీనీవై చి బాల 
సూర్య కాంతిగల నారచీరను కట్టుకొనెను ఆనారచీర దట్టమంతయు 
పార్వతీదేవి చన్ను లరావిడి చే పలచంబడెను. 


వ్యా. విము చ్యేతి.-__.అవోర్యనిశ్చయా ని వార్యనిశ్చయా సాగారీ విలోలాఖి 
శ్చలాభిః. యష్టిభిః ప్రతినరై$. ప్రవిలుప్తం ప్రమృుష్తం చన్దనం స్తనాన్హరగతం యేన 
తం తథో క్షం వారం ముశ్తావళీం విముచ్య నిహాయ చాలారుణబభు) బాలార్క-వీజ్హలం 
వయోధరయోః _త్తనయోరు న్స భేనోచ్చా్రాయేణ విశీర్ణా విభుటితా సంహతిరవయవ 
సంశ్లేపో యస్య త _త్తథో_క్షం వల్కు_లం కంఠలంబి స్తనో త్తరీయభూకం బబన్గ ధారయా 
మా సేత్యర్థః 

॥ సిజె రధురం శిరోరు 

కో చాల 
యథా తర 0 నా 


ర్టటాభిర వ్యేవషమభూ _త్తదాననమ్‌, 

న షట్సద శ్రే ణిభి రేవ పజ్క_జం 

బో జో 9 కో 

సశై వలాసజ్ఞమపి ప్రకాశ తే, 9 

టీ. తదాననంఒఆ పార్వతీ దేవి మోము, వ,నీట్టె!=భూషితములగు, శిరోరుహైః= 
తలవెండ్రుకలచేత, యథా మధురం అభూత్‌ = ఎట్లు ప్రీయమైనవియె యాయెనో, 
వీవంజఇట్లు, జటాభిరపి=జడల చేనై తము, (మనోవారమైనబై యాయొను న్యాయమె, 
వంక జంక మలము, షట్పద శ్రేణిభిరేవ = తు మైదలపం శ్రి చేతనే, న=కాదు, సై వలా 
సంగమవీ = నాచుసంపర్కముతోనైనను, ప్రకాళతే ఆ ప్రకాళించుచున్నది. 


170 కుమారసం౦ంభవము 


పార్వల దేవి మోము తలదువ్వి పూవులు మున్నగునవి ధరించి 
నప్పు డెంతశోభ గానుండెనో జడలు గట్టినప్పు డట్లనే ప్ర కాళించెను. 
నాయ మే, పద్మము తుమ్మెద బారు చేతనే కాని నాచుసంపర్కముతోం 
బ్ర, కౌళించ జా! క్‌ 


వ్యా. య ేతిలాతస్యా 'బేవ్యా అననం తదాననం వనీథ్ధెద్భావితై? ని, 


“పనీద్ధె ఖ్యాతభూషిత” ఇత్యమరః. రోవా న్లీతి రుహాః 'ఇగువధజ్ఞా ప్రీ శిరః కక ఇతి 
క్మపుత్యయ! శిరసి రుహోస్తెః శిరోరు-హి హెర్తూర్ణజై ర్యథా మధురం ప్రియం అభూల్‌ . 
ని. “స్వాదుప్రియా తు మనకో ఇత్యమరః. జటాఖిర్యేవం న! తథా 
హి_పబ్క_జం పద్మం షట్పద శ్రే ణిభిర్భ)మరవజ్హ్కిభిరేవ న కిం తు సవా శ్రైవలాసచ్లేన 
సై వలాసబజ్ఞమపీ “లేన సహేతి తుల్యయోగేి "ఇతి బహు ప్రీ హిః. (వృకాశ తే శవలే 
నాపి కో భతవీ వేత్యర్థ $e 

పృతిక్షణం సాకృతరోమవి క్రియాం 

వ్రతాయ వమౌాంజీం త్రీగుణాం బభార యామ్‌, 

అకారి తత్పూర్వనిబద్ధయా తయా 

సరాగమస్యా రళ నాగుణాస్పదమ్‌,. 10 


టీ, సా = గారీబేవి, ప్రతితణం = ప్రతినిముసమును, కృతరోమవి క్రియాం జై 
చేయంబడిన గగుర్చాటుగల, (త్రిగుణాం=జమూండు పేటలుగల, యాం మాంజీం=వీముం 
జత్రాడును; వ్ర తాయి = రపన్సుకొజకు, బభారజధరించెనో, తత్పూర్వనిబద్ధయాజఅ దే 
మొదటగా కట్టుకొనంబడిన, కయా=ఆ ముంజత్రాటి చే, అస్యాః = ఈగారీ దేవియొక్క_, 
రశనాగుణాస్పద౦ = యుల వలం టాను లము సరాగం = ఎతుపుకలదిగా, ఆకారి= 
చేయంబడెను. 

తా. తపోనియమమునకు గారిదేవి ముప్పేట ముంజత్రాడును 
ధరించెను. అది మొలకు గ్రుచ్చుకొనినప్పు డో "డలు పులకరించుచుం 
డును. ఈశ్రాడుయొక్కం కఠినత్వముచే మొల కందెను. ఎజ్జపడెను. 
ఎట్లుండెను ? ముందు పద్మ రాగాదిమణుల దావించిన నగలే నెజ్జనగు 
ననుసూచన నివ్వుజేచేనెను (కం దెనని భావము), 

వ్యా. వీతి-ాసా జేవీ |! వతితమీణం తగోక తో కృతరో*మవి క్రియాం పారు 
మాల్‌ కృతరోమాళ్ళూం త్కిగుణాం త్రిరావృత్తాం యాం మాష్లీం ముష్టీమయిం 
మేఖలాం వృకాయ తపసే బఫారు తదేవ - పూర్వం ప్రథమం యస్య తత్పూర్వం 


వంచమసర్హ ము. 171 


యథా తథా నిబద్ధయా తయా మాహ్యా౭స్యా జేవ్యా రశ నాగుణస్యాస్పదం స్థానం 
జఘనం సవా రాగేణ నరాగం సలోేహితమకారి కృతం సౌకుమార్యాతిశయాదితి 
భావః, 
విసృష్ట రా గాదధ రాన్ని వ ర్హితః 
_స్పనాజ్జ రా గారుణితాచ్చ కన్దుకాత్‌ , 
కుశాజ్ము_ రా దానపరిత్షు, తాజ్జులిః 
కృతో ఒతసూత్రప్రణయీ తయా కరః. 1 
టీ. తయా=ఆ దేవిచేత, విసృష్టరాగాల్‌ = విడువంబడిన లామోరసముగల, అధ 
రాల్‌ = అధరోష్టమునుండియు, స్తనాంగరాగారుణి తల్‌ _ స్తన = _స్తనములయందలి, 
అంగ రాగ=యమెఫూంత చేత, అరుణిత=ఎజ్జ గాం చేయంబడిన, కందుకాచ్చ=బంతివల్లనుం 
డయా, నివ _ర్థితః8 =మరలింపంబడినజై, కరరఃజవా_స్తము, కుళాంకురాదచానవరిత తాంగుళి$. 
కుశాంకుర = 'లేంతదర్భయొక్క, ఆదాన = తీయుట చేత, పరితుళజకొట్టుకొనిపోంబడిన, 
అంగుళిః= వెళ్లగ లదిగాను, అతసూ త్మ పృణయా = దజెవమాలికతో స్నేహితురాలిగాను, 
కృతః=చేయంబడెను. 
తా. ఆదేవి వెదవులకు లత్తుకనువూయుట _స్తనాంగ రాగముచే 
నెజ్జనగుబంతిని ధరించుట చేయుచేయి యిప్పుడు దర్భకోయుటకు జప 
మాల త్రివ్వుటకు నుపయోగింపంబ డెను. (ఆరెండుపనుల కీరెండుపనులు 
వ చ్చెననుట.) 
వ్యా. విసృ ప్రేతి. కయా దేవ్యా విస్ఫపష్ట రాగాల్‌ త్య _క్షలా మారసరష్టనాదధ 
రాదధరోష్టూన్నివ ర్థితః. “నిస్ఫష్టరాగాల్‌ ' ఇతి పాఠే నికరాం త్య క్తలామోరాగాల్‌ 
రాగత్యాగేన నివ్ప)యోజన త్వాదితి భావః, తథా _స్తనాబ్దరా గేణారుణి తాదరుణీకృ 
తాత్‌ . పరనసమయే తస్య _స్తనయోరుపరో ధాదితి భావః. కన్దుకాచ్చ నివర్తితః కుశా 
జ్కు-రాణామాదా నేన లవనేన పరితీతా వ్రణితా అజ్జులయో యస్య స తథో క్ష, 
కరః పాణిరతమసూ త్ల ప్రణయ్యతమాలాసవాచరః, కృతః, 
మవో ర్హ్హ్మళ య్య్యాపరివ_ర్తనచ్చ్యులైః 
స్వకేళవుమైరపీ యా స్మ దూయతే, 
అశేత సా బావులతోవఛాయినీ 
నివేదుషీ స్థజ్తిల వవ కేవ లే, 12 
టీ. మహో త శయ్యా పరివ ర్థనచ్యుతె 8,- మహో ర్స = అమూల్యమగు, శయ్యాజ 
వ్రశగ్రాయందు, పరివర్తన జ దొర్జుటచే, చ్యుతైః = జారిన, స్వశేశపుమ్సైరపీ = తనకల 


172 కుమారసంభవము 


'వెండ్రుకలయం దుంచుకొనంబడీన పువ్వులచేకనుగూడ, యాజవీగౌరి, దూయ కేస ఇ 
శ్లేశమును బొందుచున్నదో, సాజఅగారి, బాహులతోపధాయినీజతీగ వంటి బా హువును 
దిండుగా6 బేసికొనుచున్నదియొ, శేవలే స్థండిలనీవ = పట్టి నేల నే, ఆ శేత=వరుండునది, 
నిషేదుషీ=కూరుచున్నది. 

తా. గెరీదేవి తనప్రక్క_మోా(దబరుండి యిటునటు దొరలు 
నప్పుడు తనతలలోనున్న వువ్వులు రాలి యొడలికి సోకి కష్టముంబెట్టు 
చుండును. అట్టి మృదువగు పార్వతీదే విష్పుడన్ననో తనచేతిని దిండు 
గాంజేసికొని వట్టినేలనె కూర్చొనుచు పరుండుచున్నది (తపోనియమ 
ముచేత ననుట. 

వ్యా. మహార్టే తి. మహానర్దో మూల్యం యస్యాః సా మవోర్హా శ్రేష్టా యా 
శయ్యా తస్యాం వరివర్తనేన లుజ్ఞుచేన చ్యుుతైర్భ)'పైైః స్వశేళశపువైైరవీ యా చేవీ 
దూయ'లే స్మ క్లీశ్యతి స్మ పుహ్పాధికసౌకమార్యాదితి భావః, సా జేవీ బాహులతా 
ముపధ త్త ఉఊపధానీకరోతీతి బాహులతోపధాయినీ సతీ శేవలే సం స్తరణరహితే సలి 
'లే భూమావేవాశేత శయితవతీ, తథా నిషేదుమ్యుపవిష్టా చ. 'క్వసుళ్చి ఇతి క్వసుః 
'ఉగికశ్చ” ఇతి జీప్‌, భూమావేవ శయనాదివ్యవవోరో న జాతూ పరీశ్యర్థ 8, 

పునర్లహీతుం నియమస్థయా తయా 

ద్వయేఒవి నివేవ ఇవార్చితం దర్భయమ్‌, 

లతాసు తన్వీషు విలాస చేష్టితం 

విలోలదృష్టం హరిణాజ్జ్దనాసు చ. 18 

టీ, నియమస్థయా జ ప్ర తముననున్న, తయా = అగాగీదేవిచే, ద్వయే అపి = 
ద్వయమందును, ద్వయం=ద్వయ మును, పునర్ల హీతుం=మరల పొందుటకిొ ఆకు, ని శేప$= 
దాంచంబడువస్తువు, అర్పితం ఇవ = ఉంచ: బడినదివలెనుండెను. (వ౭ంటియం చే5ం 
డనంగా?) తన్వీషుజసన్నని, లళౌ నుజతీం/గలయందు విలాస చేష్టితం జ శృంగార చేస్ట్రను 
హరిణాంగ నానుజఅిండు లేడులయందు, విలోలదృషస్టంజచంచలమగుచూపును. 


తా. వ్రతస్థుల కర్ష్హముగాని ెండువ స్తువులను నికేపముగా 
నారెంటియం దుంచంబడె. నాగారీదేవిచే నన్నమాడ్కిగా నుండెను. 
మరల గైకొను నారెండు నెవ్వి యెచ్చటనంగా విలాస చెష్టయు చంచల 
దృష్టియు తీగలయందు నా(డులేడులయందు (తపోనియమముచే 
విలాసచేష్ట్రయు చంచలదృష్టియు నామెకు ఇప్పుడు లేవనుట). 


వంచవముసర ము. 178 


౧ 


వ్యా. పునరితి.---నియమస్థ యా వ్రశస్థయా తయా జేవ్యా ద్వయే ఆపి ద్వ 
యం పునర్ల )హీతుం పునరాచేతుం నిత్నేపోఒర్సితమివ నిశేవ ల్వేనార్చితం కిము క్వచిత్‌ . 
“ద్వయీష” ఇతి ప్రానూదిక$ పాఠః, కుత్త ద్వయే కిం ద్వయమర్పితమి త్యావా. 
తన్వీషు లతాసు విలాస వీవ చేష్టితం విలాస చేష్టితం వారిణాబ్దనాసు విలోలదృష్టం 
చష్పాలావలోకితం చ; వితస్థాయాం తస్యాం తయోరదర్శనాల్ల తాదిమ దర్శనాచ్చా 
ర్పితమి వేత్యు క్పే)ా న తు 'పన్తుతో౭.ర్పణను స్తీ స్రీతి భావః. 


అతని )తా సా సయ మేవ వృతుకా౯ 

ఘట స్త స్తన, సవతై త్‌ర్వ। ఫ్రివర్ధయత్‌ , 

గుహ తేషాం ప ప్రథమా ప్రజన్మనాం 

న పుత్ర వాత్సల్యమపాకరిష్యతి. 14 

టీ. సా=ఆగారీ చేవి, అకస్ది తా = ప్రాలుమాలిక లేనిదై, స్వయ మేవజస్వయము 
గానె, వృత్షకాక =చిన్నవెట్లను, నుట స్తన్నష్పస్సవణై?ః = ఘటములనెడు స్పనములనుండి 
స్రవించిన పయన్ఫుల చే, వ్యవర్ణయల్‌ =అభివృద్ధిపణ చెను. గువోపిజకుమారస్వామియు, 
(పృథమా వ్రజన్మ నాం = మొదటపొందంబడిన సృట్టువుగల (భాక్ళలగ్సు, యేషాం ఇ 
ఫీపృత్షములసరబంధమగు, ప్రత్త శ్ర వాళ్సల్యంజపుత్రశ్రేమను, నా పొకరిష్యతిజమరలిం చ లేక 
పోవును. 

తా. ఆగౌరి యోవీకతో తన _స్తన్యసానమునువ లెను ఘటోద 
కములతో స్వంతముగాం 'బెంచబడిన చిన్న చెట్ల యందు ప్రేమ తనకు 
ముందు కుమార న్య్వామి పుట్టినప్పుడు నై తము 'వీనిమోందిత్రే మ పోని 
యంత ప్రై, మ ధరించెను. 

అర అతన్టి) లేతి, సా చేవీ! స్వయ మే వాతన్ది) తా౭_సంజాతకన్దా) సతీ శే 
తారశకాది క్వాదికచ్చ)క్యయః, వృతకాక స్వల్పవృమతైూక. * 'అత్పే” ఇక్యల్నార్థేక 
వశ్యయః, భటావేవ స్తనా తయోః. ప్రస్రవణైః ప్రనృతపయోభిర్వ ్యపర్థ యల్‌, 
గువాః కుమారో౭పీ ప్రథమా ప్తజన్మ నాం (పృథమలబ్ధజన్య నాం అగ్రజా తా నామిత్యర్థ 8, 
యేషాం వృత కాణాం సంబస్థి పుత త్ర వాకల్యం నుత సేన నా పాకరిష్యతి. ఉ త్రర్మత, 
కుమారోదయే౭పి న తేమ నే తృవాక్సల్యం నివ శ్రివ్యరణిక్యర్ణ 8 

అరణ్యవీజాజ్ఞలిదాసలాలికా 

సథాచ తస్యాం హరిణా విళళ్వసుః, 

యథా తదీయైర్నయనైః కుతూవాలాత్‌ 

ఫుర సృఖీనామమిమిత లోచనే. 15 


174 కుమారసం౦ంభవము 


టీ. అరణ్యబీజాంజలిదాన లాలి తా$= నె వెరధాన్యముల దోనెళ్ల నిచ్చుట చే లాలన 
చేయబడిన, వారిణాః=లేదులు, తథా విశశ్వనుః=అట్లుగా విశ్వాసముగలవి యాయెను, 
యథా = ఎట్టనంగా, కుతూవాలాల్‌ = వేడుకవలన, కదీయెః నయనెః = ఆలేడుల 
కండ్లతో, సఖీనాం ఇ చెలిక త్రెలయొక్క_, పుర8=ఎదుట (స్వీయమునగు, లోచనే = 
కండ్లను, అమిమోతజకొలభెనో. 

తా. ఆగారీదేవి నెవెరలు మున్నగు థాన్యములతో లాలించుట 
చేత తనకండ్ల తో వానికండ్లను కొలు చుకొనునంత మచ్చికగలవై లేడులు 
చేయంబడినవి. 

వ్యా. అరణ్యేతి,...- ఆరణ్యబీజా నాం సీవారాదీనామజ్ఞులయ స్టేషాం దానేన 
లాలితొ వారిణాశ్చ తస్యాం చేవ్యాం తథా విశశ్వసుః విస్తమృం జగ్లు 8. ని “సమ్హొ 
విసృంభవిశ్వాసొ' ఇత్యమరః. యథా కుతూవాలాడౌత్సుక్యా తృదీయెర్హ రిణసంబస్థిభి 
ర్నయనై ర్నే త్రైః కరణై 8 న్వకీయే లోచనే సఖీనాం పురః పురతః. అనేన లేషూం సంబ 
స్థసహత్వము కమ్‌ అమిమోత అక్షీ పరిమాణ తారతమ్యజ్ఞానా యమానం చకా లేత్యర్థ 8 
శేచిత్తు సా పార్వతీ శదీయెక్నే తైః కుతూవాలాల్‌ పురోజగ్లే వర్తమానానాం సఖీ 
నాం లోచనే అమిమోక వ్రశస్థత్వాన్నా త్మన ఇత్యాహుః, “మాజ్‌ మానే ఇళ్యస్తా 
ద్ధాతోర్ల జ్‌. ఇయమేవ ఖలు విశ్వాసన్య వరా కష్టా యదక్నీపీడశీ౭పి న మభ్య న్పీతి 
భావ$, 

కృతాభి పే కాం వుతజాత వేదసం 

త్వగు త్త రాసజ్ఞవతీమధీతినీమ్‌, 

దిదృతువస్తామృుష యోఒభ్యుపాగమ 

న్న ధర్మవృద్ధేషు వయస్సమిాత్యతే. 16 

టీ, కృ తాభ్గిషేకాంజచేయంబడిన స్నానముగ లయట్టి యు, హుతజాతవేదసనం = 
వోమముచేయంబడిన యగ్నివో,క ముగలదియు, త్వగు_క్తరాసంగవతీం=పల్కలముే 
ను త్తరీయముగాం జేయంబడినట్టి యు, అధథీతినీంజు స్తుతి పాఠాదులను చేయునట్టి, తాం ఇ 
ఆగారీజేవిని, దిదృతువ = చూచుకోర్కెగలవారై, బుషయః ఇ బుమలు, అభ్యు పా 
గమక జవచ్చిరి. ధర్మ వృద్దేమ=ధర్మ మువే పెద్ద వారివిషయములో, వయః=జవయస్సు, న 
నమోత్య లే=చూడంబడదు. 

తా. స్నానము హోమము నారచీరథారణము స్తుతిపాళఠము 
గల యాగౌరీదేవిని మునులు భూడవచ్చిరి. ధర్మముచే గొప్పవారి 
వనిషయములో వయ స్సెన్నంబడదు. 


పంచమసర్ష ము, 175 


వ్యా. కృ కేతి.కృ తాభిషే కాం కృతస్నానాం హుతజాతవేదసం హుతా 
గ్నికామ్‌ కృళతవోమామిత్యర్థః. త్వచా వల్క-లే నో త్రరాసజ్ఞవలీము త్తరీయవతీం 
త్వగు త్తరాసజ్దవతీమ్‌ ఆధీకమస్యా అ స్తీత్యధీ తినీం స్తుతిపొఠాది కుర్వతీమ్‌. “ఇష్టాది 
భ్యళ్చ ఇతీని వ త్యయః తాం చేవీం దిదృతువో దృముమిచ్భవబుర్ష యో మునయో 
జ వ ఎద ఇ అర 
చఒభ్యుపాగమక్‌ సముపాగతాః, న చాత్ర, కనిష్ట సేవాదోష ఇత్యావా. ధర్మ వృబ్ధేమ 
వయో న సమోత్యుతే న ప్రమాణ్నీ క్రియతే సతి భధర్శజైష్ట్యే వయోచ్ర్యైష్టం న 
ప్రయోజకమిక్యర్థ 8 తథా చ మనుః “న "లేన వృద్ధో భవతి యేనాస్య పలితం శిరః, 
యో వా యువా౭ప్యధీయాన స్తం దేవాః స్థవిరం విదుః” ఇతి. 


విరోధిసత్తో్యో కీల వూర్యమత్సరం ద్ర మైరభీష్ట ప్ర సవార్చితాతిథి, 
నవోటజాభ్య _నరసంభృ తానలం తపోవనం తచ్చ బభూవ పావనమ్‌. 


టీ. విరోధిసత్తోస్వడ్షితపూర్వమత్సరం = స్వభావవిరోధములుగల జంతువులే 
విడువబడిన ఫూర్వవిరోధముగలదియు, ద్రుమెః=చెట్ల చే, అభీష్ట చనవార్చితౌతిథి = 
కోరంబడినవండ్డ చే ఫూజింవంబడిన యతిథులుగలదియు, నవోటజాభ్యంతర సంభృ తొ 
నల౦ = కొ త్రపర్ష శాలలనడుమ ఫూజింపంబడిన యగ్నులుగలదియునగు, తచ్చ తపో 
వనంజఆొతపో వనము, పావన౦ం=పవి తృమెనది. బభూవజఅఆఅియెను. 


తా, స్వభావవిరోధముగలజంతువులు విరోధనును బాయుట 
చెతను, చెట్లు కోరినపండ్ల నతిథుల కిచ్చుట చేతను, కొత్త వర్ష శాలల 
యం దగ్నిహోమము చేయబడినది యగుటచేతను ఆపార్యతీదేవి 
యొక్క_ తపోవనము పవ్మిత్సమెనదై యాయెను, 

వ్యా. విరోధిళిః-స శత్తె వరో వ్యాఘ్రాదిఖిః. ఉజ్ణ్ఫి తప్రూర్వమత్సరం త్య క్తవూర్వ 
వై రం-హింసారహితమిత్యర్థ 8, ద్రుమెరభిష్టవ్ర,స వే నేష్టఫలేనార్చితాః పూజితా అతిథ 
యో యస్మిక్‌ _స్త కథో క్షం, నవానాముటజానాం వర్ణ శాలానామభ్య న్తలేష సంభృ తాః 
సంచితాః. అనలా అగ్నయో యని ౦స్త త్తథో క్షం తచ్చ తపోవనం పావయతీతి పావ 
నం బభూవ అహింసాతిథిస త్కారాగ్ని పరిచ ర్యాఖిర్దగ త్పావనం బభూ వేళ్యర్భ 8+ 


యదా ఫలం ఫూర్వతపస్పమాధినా 

న తావతా లభ్యమమం_స్హ కాంటీతమ్‌, 

తదాఒన వేత్యు స్వళరీరమార్టవం 

తపో మవాత్‌ సా చంతుం ప్రచక్రమే. 18 


176 కుమారసం౦ంభనవనవము 


టీ. సా..ఆగారీ జేవి, యదాజఎప్ప్వుడు, తావతొ = అంకమ్మాకృమగు, పూర్వ 
తపస్సమాధినాఇఫూర్వమునందు తానుచేయుచున్న నియమము చే, కాంశీతం ఫలం = 
కోరినకోర్కె, లభ్యం నామంస్త = ఫొందశక్యముకానిదానిగా తలంబెనో, తదా = 
ఆప్పుడు, స్వశరీరమార్డ వం=కనశరీరమృదుత్వమును, అన పేత్యు = లెక్క. పెట్టక, మవాత్‌ 
తప$=గొప్పతేవస్సును, చరితుం=ఆచరించుటకు, ప్రచక్క మే=ఉఊషృక్ళమించెను. 

తా. గౌరీదేవి తాను చేయుతపమునకు తాగోరినఫలము లభ్య 
ముకాదని యొకప్పుడు తోచి తనశోరీరమార్గవమును లెక్కింపక కఠిన 
తపం బొనర్చసాగెను. 

వ్యా. యేతి.సా జేవీ యదా యస్శిక్‌ కాలే తావతా తావత్స)మా 
తేన ఫూర్వతపుసమాధినా ఫూ న్వేణానుష్టీయమాన ప్ర, కారేణ తపోనియ మేన కాజీ తం 
ఫలం లభ్యం లబ్జుం శక్యం నామం స్త ఆశక్యమమం _స్టేక్యర్థకి, తదా తత్కా_లే అవిల మే 
చేక్యర్థ 8. స్వళరీరస్య మార్దవం మృదుత్వం సౌకుమార్యమన పేక్యావిగణయ్య మనా 
ద్దుశ్చరం తవశ్చరితుం సాధయితుం పృచ్మక్కమ ఉపచ్మకృ మే. 

క్షమం యయా కన్దుకలీలయా2ఒపి యా 

తయా మునీనాం చరితం వ్య గావ్యాత, 

ధు)వం వపుః కాంచనవద్మ నిర్మితం 

మృదు పృకృత్యా చ ససారమేవ చ. 19 

టీ యాజవగారీ చేవి కందుకలీలయాపి = చెండాడుటచేసయికము, క్షమం = 
శృమను, యయా=పొందెనో, తయా=ఆమెచే, ముసీనాంజమునులయొక్క_, చరితేం= 
చరిత్రము (అనంగా తీవ)తపము), వ్యగావ్యాతజ ప, వేళింపంబడెను, ధు)వ౦ =నిజముగా, 
ఆస్యాః వఫుః=ఈమె దేవాము, కాంచనవద్మ నిర్మితం = బంగారు తామరపువ్వు చేం జేయ 
బడినది, వ్ర కృత్యా = పద్మ స్వభావము చే, మృదు చ=సుకుమారమైనదియు, ససారం ఇ 
కఠిన మైనదియును, 

తా. చెండాడి యలయికంజెందు గారీ దేవిచే నిప్పుడు తీ వృతపం 
చొనర్పంబడెను. నిజముగా నీమెయొడలు బంగారుకమలముచే నిర్మింప 
బోలు. కావుననే పద్మస్వభావమునుబట్టి మార్గవమున్నను కాంచనస్వ 
భావము చే కఠినముగల్లీ తవంబుల కో"్చెననుట. 

వ్యా. క్లమమితి.--యా డేవీ కన్లుకలీలయా కన్దుక క్రీడయా2కీ, క్షమం 


యయా స్గౌనిం ప్రాస తయా దేవ్యా మునీనాం ఛరిశం తీవ్రం తపో వ్యగావ్యాత 


వంచమసర్ష ము, 177 


(వ్రవిష్ట్రమ్‌; అ త్రో క్పేత కే- భ్రువమస్యా వపుః కాబ్బునప్నే న నువర్డ కమ లేన నిర్మితం 
ఘట్లితక్‌, ఆత ఏవ చకృళ్యౌ పద్మ స్వభా వేన, మృదు చ సుకుమారమవీ కాష్బానస్వ 
భాశేన ససారం చ కఠినమేవ తథా చ తదుపొదానక త్వా ద్దేవ్యావపుష! సుకుమార 
స్యాపీ త్మీవృశపుతుమక్వమిత్యు ల్నేకోర్థః. 

శుచా చతుర్లాం జలతాం హవిర్భుజాం 

శుచిసిశా మధ్యగతా సుమధ్యమా, 

స్మ $ 

విజిత్య నేత్రప్రతిఘాతినీం ప్రభా 

మనన్యదృష్టి స్పవి తార మైకుత. 20 

టీ. శుచౌ = గీష్మకాలమందు, శుచిస్మితౌ ఆ స్వచ్భమందహాసముగల్క సుమ 
ధ్యమాజగ"రీ జేవి, జ్వలతాం = మండుచున్న, చతుర్హాం వావిర్భుజాం = = నాల్లగ్నుల 
యొక్క_, మధ్యగ తౌజనడుమనున్న దై, నే శ్ర్ర తిఘాతిసీంజకండ్లను మిటుమిట్టుగొల్చు, 
(వభాంజసూర్య తేజన్సును, విజిత్య = జయించి, అనన్యదృష్టిః = ఇకరదృష్టి లేనిదై, సవి 
'శోరం=సూర్యుని, ఐశతత=చూచెను. 

తా. మనోహరమగు మధ్యభాగమును నవ్వును/గల యాగారీ 
దేవి యెండ కాలమున నాల్లుదిక్కులయందు నగ్నులనుంచుకొని ్ఞైదవ 
యగ్నిగా సూర్యుని నిళ్చలదృష్టితో చూచుచు సూర్య లేజనునోర్చి 
నదై తపం బొనర్బెను. ఇదియె పంచాగ్ని మధ్యను తపంబన, 

వ్యా. శుచావితిశుచా గీ గీ మ్మే శుచిస్కితా విశదమన్గవోసా నుమధ్యమా 
పార్వతీ జ్వలతాం దీ _వ్రీమళాం చతుక్షాం హవిర్భుకామక్నీ నాం మధ్యగళా సతీ నేత్రే 
సృతివా స్టీతి తాం చేత్సప్రతిభూతినీం ప్రభాం సావిత్రం తేజో విజిత్య న విద్య తే=. 
న్యత్ర దృష్టిర్యస్యాః సా౭నన్యదృష్టిః సతీ సవితారం సూర్యమెత్‌త దదర్శ వి. శీష్తే 
వళాగ్నిమధ్యష్థో వక్షాసు స్థజ్లీ లేశయళి ఇతి స్తరణాల్‌ . పఖ్బాగ్నిమభ్యే తవళ్చచా 
శేగ్యర్థః. తత్ర, సవిత్రైవ పణ్బామోగ్నిః. వి, “అగ్నిః సవితా సవ్మితెవాగ్నికి” ఇతి కాత 
లి 

తథాఒతిత_ఫ్టం సవితుర్ల్ణభ ఎస్థీభి 

ర్లు ఖం తదీయం కమల శ్రియం దభా, 

అపాబ్ద'యోః తక. స్ట దీర యా 

క్ననైః శనైః శ్యామికయా కృతం పదమ్‌. 2] 


టీ. సవితుః గభ స్లిఖిః = సూర్యకిరణముల చే, తథా అతితచ్దం ఇ అట్టు మిక్కిలి 


తపింపంబడిన, శదీయం ముఖం ఇ ఆగారీ దేవిమోము, కమల శ్రియం ఇ కవులకాంతిని, 
12 


178 కువూరస౦భవము 


దధాజధరింబెను, అస్య = ఈ మోముయొక్క_, దీర యో? ఇ పొడవగు, అపాంగయో; 
శ్రేవలంజకడగంద్హయందు మాత్ర, ము, శనై $ళనై$=మెల్ల మెల్లంగా, శ్యామికయాజనల్పు చే, 
పదంజస్థానము, కృతంజ చేయంబడెను. 
తా సూర్యకిరణములకు కమలని కమలముభంగి పార్వతీ దేవి 
మోము కమలకున్నను మౌార్టవముగల కే గండ్లయందుమా త్రము 
నల్పువుట్రినది. 
వ్యా. తేతి.--సవితుః సూర్యస్య గభ వ్లీఖిః కిరణా స్తథా పూర్వోక్కవ,కారే 
ణాతితళ్హం సంక _ప్పం, తస్మా ఇదం తదీయం ముఖం కమల శ్రియం కమలస్య శోభాం 
దభా ప్రాహ యథా రవితాపాత్క_మలం న న్లూయతి (పృత్యుత వికసతి తథా తదీయం 
ముఖమాసీదితి భావః. కింత్వస్య ముఖస్య దీర్చ యోరపాజ్జ్బయో$ కేవలం చేత్రాన్హయో 
శేవ శనె$ శనెరన్లం మన్నం శ్యామికయా కాలిమ్నా వదం సానం కృతం తయోః 
యుల డు టె యి 
సౌకుమార్యాదిత్యర్థః. 
అయాచితోపస్టీితమమ్ను శీవలం రసాత కస్యోడుప లేళ్చ రథ యః, 
థి , శీ - 
బభూవ తస్యాః కిల పారణావిధిర్న వృతువృ_త్తివర్థితిరి_క్షసాధనః, 
టీ, అయాచితోపస్లికంజయాచించు టక్కజలేక పొందంబడిన, అంబు కేవలం= 
సీరుమ్మాతృము, రసాత్ర కస్య = అమృ తౌత్తుండగు, ఉడువతేః = చంద్రునియొక్క, రళ్ళ 
యశ్చ =కిరణములును, తస్ఫాః=కి మెకు, పారణావిధిః=భో జనకర్శ, బభూవకిలజఆయొను 
గదా. వృతవృత్తివ్యతిరి క్షసాధనః = చెట్లజీవనముకన్న వ్యతిలేకోపాయముగలది న 
బభూవజకాలేదు. 
తా, ఆమె యాచించక లభ్య్యమగుజలములను చం ద్ర కిరణము 
లను గ్రోలుచు తపం బొనశ్చెను. కావుననే చెట్లజివనమువంటి" జీవనము 
గలది మాయి ననుట. (అయా చితజలమనంగా వర్షోదకమనుట, వ్ర, ల్యేక 
ముగా జీవనోపాయమునకు నీరై నను సంపాదింప "లేదనుట.) 


వ్యా. అయాచి లేతి..__.అయాచితో వస్థితమ ప్రార్థితో వనతం శేవలమమూదకం 
రసాత్తకస్యామృతమయస్యోడూ నాం నతత్రాణాం వతిశ్చష్ట ) స్తస్య-రళ  యళ్చ తస్యాః 
పార్వ త్యాః | పారణావిధి రభ్యవవారకర్మ బభూవ తావన్యాత్ర సాధనకో౭భూదిత్యర్థః 
సాధ్యసాధనయోర భే కేన వ్యవదేశః సాధనా న్తరవ్యావృ త్త ల్రీక్ట* కిలేరి వనిద్ధౌ 
వృకైూణాం యావృత్తిర్టీవనో పాయ స్తద్ద తిరి క్షం సాధనముపాయో యస్య స కథో 
క్ష పారణావిధిర్న బభూవ, వృతోవ్యయాచితోబస్థి లేన మేఘోదశే నేన్దుకిరలై శ్చ 
జీవతీతి ప్ర సిద్ధము. అమి కా౭._పీ తావన్నాతృమవాలమ లేత్యర్థః 


పంచమసర్ష ము. 170 


నికామతపా వివిధేన వహ్నినా 

నభ శ ఏలేణే నసంభ లేన సా 

తపాత్య యే వారిభిరుతీతా నవై 

ర్భువా సహోవాణమముఖ్బదూర్థ్వగ మ్‌, 28 

టీ. వివిథేన = ఐదువిధములగునట్టియు, నభశ్చరేణ ఇ ఆకసమునందుం జరించు 
నట్టియు, (నూర్యరూపమున) ఇన్గనసంభ్భ లేన=క జ్ఞలచే (వజ్విలిం పం జేయంబడినట్టిదియు 
(అగు, వహ్ని నా=అగ్ని చే, (భూమియందు కజ్ణి మధించంగాంబుట్టినవి నాల్లు ఆకసమున 
రవిరూపమగు జె దువహ్నులను పంచాగ్నులందురు) నికామత ప్తాజమిక్కి_లి తపింపంబడి, 
భు. త పాత్యయేణ గీ గీ హ్రైవసానమున, నవైః వారిఖికజ క్రొ, క్రనీరులచే, ఉతీతెౌ= 

డువంబడి, భువా నటం ఊర ర్ధసగం= వై పాన ఊమాణం = అవిరిని, 

ie =విడిచెను. 

తా. పంచాగ్నిహోత్ర మధ్య తపంబుజేసిన యాదేవియొడలి 
నుండియు తవీంవంబడిన భూమినుండియు తొలకరివానలచే నావిరి 
వైకిలేచెను. (ఈమెతవస్సుచే క్రాగినది. భూమి తపముచే క్రాగినది 
కావున) 

వ్యా. నికా మేతి,--వివిభేన వంచవి ధే చేక్యర్గ 8. నభశ్చరేణ ఖేచరేణ ఆదిత్య 

రూ పేణేక్యర్గ $6 ఇననసంభృ తేన కాస్ట్టస మి ద్ధైన, వహ్నీనా నికామమక్యరన్తం తప్తాసా 

ఇమ్బికా తపాత్యయే నీష్ణానే ప్రావృషీ త్యర్థః. నవె ర్వారిిరుతీ తా సీశ్తా సతీ. భువా 
పక్ష్చాగ్నిత ప్రయా సవోర్థ గ మూర్గ వవృన్భత ముషహ్లాణం చావమముఖ్బుల్‌ . ని, 
; నీ ప్రోమ్మ బొప్పముష్ట్ణైణమ్‌” ఇతి యాదవ. 

సితాః శుణం పక్ష్మసు తాడి తాధ రాః 

పయోధరో ల్చేధనిపాతవూర్షి తాః, 

వలీషు తస్యాః స్టలితాః ప్ర వేదిరే 

చిరేణ నాభిం ప్రథమోదచిన్షవః. 

టీ, (పథ మోదబిందవః=తొొలినీటిచుక్క_లు, కస్యాః=ఆ దేవియొక్క, పత్తను= 
కనుణెప్పలయందు, ఊణం=ఊణము, స్లి తాఃజని లిచినవియు, తాడి తాధరా$జకొట్టంబడిన 
చెదవిగలవియు, (పీమ్మ ట) పయోధరో ల్సేధని పాఠచూర్షి తాః=పాలింద్దయొక్క యురి 
భాగమునందుపడుట చే శిథిలములయినవియు, (పిమ్మట) వలీషు = ర 


లితాః=లొట్రు పొటుగలవియునై , basis టిట్‌ నాభింపొక్కి-లిని, ప్ర 
దిరేజప్ర వ 'వేళించినవి, 


180 కుమారసం౦ంభవము 


ఠా తపోనియమమనులో నామె యున్న పుడుపడిన తొలకరివాన 
చినుకులు మొదట కను తెప్పలమిోందంబడి వెదవిమోందికి జారి కుచము 
లవైెంబడి. వళులమోందనలముకొని చాలనేపటికి నాభిలోం బవ 
శించినవి. 

వ్యా. స్థితా ఇతి,--- ఉదకస్య బిన్టవ ఉఊదబిస్టవః 'మస్ధాదన" ఇ త్యాదినోదక శబ్ద 
స్యోదా దేశః. ప్రథమ ఉదబిన్దవః. ప్రథమవికేషణాద్చిన్టూనాం విరలత్వం బవువచనా 
న్నాతివిరలత్వం చ గమ్య లే. తథా చ చిరత్వనాభ్య న్తరగమన యోర్ని ర్వావాః. తస్యాః 
పార్వ త్యాః, పత్ష్మసు చే తృలోమనసు కణం స్థితాః సి సితిం గతాః. స్టితా ఇత్య "నేన పత 
కాం సాన్ద్రిత్వం కం విస్ట చ గమ్య తే. అన నరం తొడితో వ్యథితో౭.ధర 
ఓప్పో యెసే తథో-క్రాః. ఏ తేనాధరస్య మార్చ వం గమ్య 'తే. తతః పవయోధరయో! స్తన 
యోరు్చేధ ఉపరిభాగే నిపాలేన వతచేన చూర్ణ తా జర్జరితాః కుచకాఠిన్యాదితి 
భావ$, తదను వలీషూదర కేఖాను స్థలితాః. నిమ్మోన్నక త్వాదితి భావః, ఇక్థం చిరేణ 
నతు కస్టం ప్రతిబ్ధబా వుల్యాదితి భావః, నాఖిం, వ పేదిలే (పనిహ్రా స్స తు నిర్ణ 
సః, ఏకే నా ఛేర్ణామ్మోర్యం గమ్య లే. ఆ శ్ర వ్రశికవమర్థవశ్తాల్‌ 1 తాలు. 


థిలాళ యాం శమన సమం 

నిర_న్ఫరాస్వ నర వాతవృష్టిషు, 

వ్యలో క యన్ను న్ని షిలె _స్పడిన్మ మొ 

ర్మ వాతపస్సాత్య వవ స్ట తాః తపా 25 

టీ. నిరంకరాను = ఎడములేని, అంతర వాత వృష్టి గు=నడుమనడుమ _ గాలులు 
గల వానలయందు, అనిశేతవాసీనీం = గృవాముననివసింపనిదియు, ళిలాశయాంజరాతి 
యందు పరున్నదియునగు, తాం = ఆపార్వతీ బేవిని, మహాకవస్సా జే = గొప్పతవన్సు 
యొక్క. సాత్యుములో, స్ట తాః=ఉన్న ట్టి, శత'పాః=రా త్రులు, తడిన న యైః= మెజుఫుల నే, 
ఉన్నిషి శ లే !=చూపులతో, వ్యలోకయన్ని వ=చూచినవో ర యనునట్టుండేను. 


తా. శెరిపిలేక గాలి వానలుగానున్నపు డామె బట్టబయిట 
బండమీద వరుండంగా, ఆతపంబునకు సాత్యుమి చ్చెడు రాత్రు లుకను 
లార చూచుచున్న వోయన మెటుపులు 'మెజయు చుండెను. 


వ్యా, శిలాశయామితి.---నిర నరాను నీరన్యా)స్వన్త న్లరే మభ్యే వాతోయాసాం 
తాదృశ్యో యా వృష్టయస్తాస్వ నరవాత వృష్టిష, న నిశేలే గే వసతీత్యని శేత 
వాసీనీమ్‌, ఆనావృత దేళవా సినీమిత్యర్థః. క. శిలాయాం శేత ఇతి ళిలాశయాం ళిలాతలశాయి 


పంచమసర్ల ము. 181 


సీక్‌ 'అధికరణే శే లే” ఇత్యచ్చ)క్యయః. తాం పార్వతీం సామాద్ద)ప్టా సాత్సీ “సామా 
ద్ద)వ్రరి సంజ్ఞాయామ్‌" ఇతీని పృత్యయః, తస్య కర సాత్యుం-మహాతవసః సామే స్థితాః 
శ పా _స్తడిన్మ యెర్విద్యు దూపెరున్మి షి తెరవళోకశనై ర్వ నలోకయన్నివ. ఇవేతి చక్షుషా 
విలోకన మేవో లే )క్యులే. సాత్యుం తు. “ఆదిక్యచన్దా)వనిలో2.నలశ్చ ద్యార్భూమి 
రాపో వృదయం యమశ్చ, అవాళ్చ రాత్రిళ్చ ఉళే చ సంభధ్యే ధర్మశ్చ జానాతి 
నరస్య వృత్హమ్‌. ఇతి ప్రమాణసిద్ధ త్వాన్నో క్చే)త్యమిత్యనుసం భేయమ్‌. 

నినాయ సాఒత్య _నపామోత్కి_ రానిలాః 

సహస్యరా త్రీ రుద వాసతత్పరా, 

పరస్పరా కృన్దిని చక వాక యోః 

పురో వియు శే మిథునే కృపానతీ. | 

టీ, సా=ఆబేవి, అత్య న్తహిమోత్కి_ రానిలాః=మ్‌క్కి-లి మంచుజిమ్థుగాలులుగల, 
సవాస్య రా త్రీ ః=పుష్యమాసరాశ్రులను, ఉదవాసకకళ్చ్సరా=నీటియందు వసింవ నాసక్తు 
రాల, పరస్పరా క్ర న్ధిని=ఒండ్‌ "రుల బిలచుకొనుచున్నట్టియు, పురః=ముందు, వియు 
చ్టే=ఎడంబాసీన, చక్రవాక యో!) మిథునే = చక్ర వాకజంటయందు, కృ పొవతీ=జజాలి 
గల్గె, నినాయ=వె ఖ్రించెను, 


తా. మంచుకాలమ.న నీటిలో నిలిచి తనయెదుట నెడ బాసిన 
Sr ees ళా 
స్రీ పురుషచ,కృవాకము లన్యోన్యముం బిలు చుకొనుచుండంగాం జూచుచు 
జాలిపడుచు కాలము గడ వెను. 

వ్యా. నినాయేతి.---సా పార్వతీ ఉత్కిర ని &ీవన్తీత్యుత్కిరాః, “ఇగువథజ్ఞా” 
ఇత్యాదినా కః. అత్య న్తం హిమానాముత్కి_రా ఆనిలా యాను తాః సవాస్యరా శ్రీః 
పౌషరా శ్రీః, ని. “పౌషే తెషసహస్యా ద్వా" ఇళ్యమరః. ఉదశే వాస ఊదవాసః, 
“పీషం వాస వావాన ధిషు చి ఇర్యుదా దేశః, ఉదవాసే తశ్సరా ఆస+క్తా తథా వర 
స్పరమా క న్దిన్యన్యోన్యమా క్రో,శిని, పురో౭గ్రే, వియుశ్తే నిరహిణి వియోగం ప్రాప్త 
ఇతి యావత్‌. చృకృవాకీ చ చక్రవాకళ్చ చృక్రవాకౌ తయోళ్చక్రృవాక యోర్మిథుచే 
ద్వే ్వ కృ పావతీ సతీ నినాయ. దుకఖను కృపాలుత్వం మవాతాం స్వభావ ఇతి చ శ్ర 
వాకమిథునే కృపా-న తు కామితయేతి వాచ్యానవకాశః, వి. “అప్సు వాసన్తు హేమ 
శే క్రమళో వర్థయే_త్తపః ఇతి మనుః. 

అ ఆ ో ఖ్‌ శి అ 
ముఖేన సా పద్మసుగన్ధినా. నిశి ప్ర వేషమాన ధరపత్ర్తశో భినా, 


థి 


తుపారవృష్టి క తపద్మసంపదాం సరోజసంథానమి వాకరోద పామ్‌. 


182 కుమారసంభవము 


టీ సా ఆమె, నిశి=రొ (త్రి యందు, వద్మనుగంధినా ఆ పద్మ వాసనగలయట్టి యు, 
(వృవేపమాగాధరషత్త శ్రశోభినాంమిక్కిలి వణంకుచున్న క్రి క్ర తమ. ఈ శామరశేవచే 
(వ శౌళించుచున్న, స్ప ఖేన= మోముతో, కుహారవృష్టిటీ పద, సంపదాం=మంచుకరియు 
టనే కొట్టంబడిన పద్ర్మసంపదగల, అపాం=నీ టికి, సరోజసం ధానమిపజ పద్య 6పుంగూర్చును 
వలె, అకరోల్‌ =చేసెను, 

తా. చలిచే వణంకుచు తపోనియమముచే నీటిలో నిల్చినదేవి 
చలించుచున్న తామర రేకుమాడ్కి_ నున్న క్రి కి ౦దు వెదవిచే హీమషప్పసా 
రము చే పద్మ నాశ నముయి శోభ దగినకొలనీకి ఆశోభను బూ _ర్టిచేయు 
చున్న ట్లుం డను. తామర వూను వాసనవంటినిట్టూర్చులతో వాసనను. 
గూడ నీటికి సంక్రమింపం జేనెనని భావము. (హిమంతర్హు రువులో నీటిలో 
నిల్పి తపం బొ నశ్చననుట,) 

వ్యా. ముఖేనేతి.---సా పార్వతీ నిళి రాత్రై వద్మవల్‌, నుగస్థినా సురభ్గిణా 
“గన్ధస్యేత్‌ స ఇత్యాది నేకార, శ్ర వేపమానః కవమ్ప్చుమానో2ధర ఓష్ట నవవ త్ర ౦ దలం 
'తేన ళోభత ఇతి తథోశ్తేన ముఖేన తుషోరవృష్ట్యా తుహినవన్షేణ తతా నాళితాః, పద్మ 
సంవదో యాసాం తాసామపాం సరోజసం ధానం పద్మ సంఘట్టనమకరో దివ. ఇత్యు 
'క్చేకాలంకారః. పద్ద్ధాన్తరం తుహినేనోపవాన్య తే తన్ముఖపద్మం తు న తథేతి వ్యతి 
శేకాలంకారో వ్యజ్యత ఇత్యుభయోః సంకరః, 

స్వయంవిశీరద్రు, దు మపర్ల ర్లవృంర్తి తితా వరాహా కాసా తపస_స్హయా పున, : 
తేదహ్యపాకీర్ణ మ మతేకిప్రీ యంవదాం వద_న్యపచ్ణతి చ తాం వురావిదః, 

టీ, స్వయం విశీర్ణ 'ద్రు/,మవర్ణవృషత్తితా = తానై రాలినవెట్టాకు జీవనముగాం 
జేయుట, తపసః పరాకాష్టా హిజరవంబున కతిశయమగు గొవ్చందనముగదా, తయా 
పునః=ఆ బేవిచే,  శదపీ అ పౌకీర్ణ ౦=ఆదియు విడువంబడినది, అత = ఈకారణమువలన, 
వ్రీయంవదాం తాం ప్రీయమునుబల్కు- నా చేవిన్తి పురావిదః = పురాణముల నెజింగిన 
వ ఆపర్టేతి చ=అపర్ణయనియు, వదన్ది=బెప్వుచున్నారు. 


తా. లోకములో రాలినయాకులనుదిని తపంబొనర్చుట గొప్పది 
యగు తపోవధిగానెన్ను దురు ఈమె యన్ననో ఆపర్ల ములనుకూడ 
విడుచుటచే నపరయని పెద్దలు బిలిచిరి. 


వ్యా, స్వయమితి.=-- స్వయం విశీర్ణానీ స్వతశ్చు్యుతాని 'ద్రు/;మవర్షా న్యేవ 


వృత్తిన్టీవనం యస్య శస్య ఖొవన్తత్తా తపసి పరా కాష్థా వరనుత్కర్షోహి. ని, 


వంచమసర్హ ము. 188 


“కాస్ట్రోత్క-న్లే స్థితౌ దిశి” ఇత్యమరః. తయా దేవ్యా ఫునస్తల్‌ వర్శవర్తనమవ్య పౌకీర్ణం 
అ పొకృతమ్‌. అ వర్ణాపాకరణారేతోః, ద్రీయం వదతీతి వ్రియంవదా “వ్రియవశే 
వదః ఖచ్‌” ఇతి ఖచ్చగక్యయః. అర్ద పవదజ న్తస్య ముష్‌” ఇతి ముమాగమః. తాం 
పార్వతీం, పురావిద; పురాణజ్ఞాస్త స్తవఃకరణసమయే=._విద్య్వమానం వర్త రభ తణం యస్యాః 
సా౭పన్లేతి వద్ది, నామా_న్తరసముచ్నయార్థ ర శ్చ కారం, అత్ర, “అవక్ష్హైమ్‌' ఇత్యపపాఠః, 
ఇతి శద్దాభిహిశే ద్వితీయాను పప లే, వ. వామనః, "సేపా లేనాద్యభిహిలే కరణి 
న కర విభ క్రి. పరిగణనస్య ప్రాయికత్వాల్‌ =” ఇతి; స్వయం ప్రియంవదాః పశ ఓ 


పీ యవాదభాజనాని భవ న్పీతి భావః, 


ల 
మృణాళ కా వేలవ మేవమాదిఖి 
ర్వ్యలైః స్వమబ్దం గ్లపయ_న్హ ఫ్రహర్నిళమ్‌, 
తవళ రః కఠినై రుపార్టితం 
తపన్వినాం దూరవమధళ్చ కార సా, 29 
టీ, మృణాళికా పేలవం స్వం ఆంగం జ తామరతూడువలె మెత్తని తన దేహ 
మును, వీవం ఆదిభివ,)_తైః= అగ్ని జలస్థలములను నిలుచుట మున్నగువ)కములచే, అవా 
ర్నిశం=రా త్రి ౦బవట్టు, గ్‌ స్లవయంలీఎకృళింపం జేయుచు, సాజఆ దేవి, తవస్వీనా౦ = తవ 
శ్శాలురయొక్క_, కఠినైః శరీవై $=దృఢమగుళరీరముల చే, ఊఉ పార్టితంజసం పాదింపంబడిన, 
తవః=తపస్సును, దూరం=మిక్కి_లి, అధళ్చకారజ క్రిందు వే నెను. 
తా. మిక్కిలి చేహము మృదువై నను కఠినతపములొనర్చి దృఢ 
కౌయులరగు మును లతపవంబులను మించెనని తాత్సరకిము. 
వ్యా. మృణాళిశేతి._మృణాలి కాెపీలవం పది నీకన్గ కోమలం స్వం స్వకీయమబ్దం 
శరీర మేవము క్త ప్ర కారతో యాగ్ని మధ్య వానవ)కమాది శేష్యాం _త్రైర్వగితెరవాశ్చ నిశా 
చావార్నిశమ్‌ సమావారే ద్వందై వక వద్భావః. అత్య న్షసంయోగే ద్వితీయా, గ్రషయ నీ 
కర్శయ స్తీ స్రీ సా పార్వతీ కఠినై$ శేశసమైరిత్యర్థః. శరీర 8 ఉపార్టితం నంపాదితం కవ 
స్వినామృషీణాం తపో దూరమత్యన్న నమధళ్చశార్‌ తిరశ్చశార అతిళిళ్య ఇత్యర్థః. తవస్వి 
భిరెప్యీవం తపః కర్తుం న ళక్యత ఇతి తాత్పర్యార్థః, 
అథాజినాహాఢధరః ప్రగల ఫవార్ట్వలన్నివ బ్ర, బృహమయేన తేజసా, 
వి వేళ క శ్చిజ్ఞటిల_స్త శ రిరబద్ధః ప్ర పృథమా శ్ర శ మో యా. 50 
టీ, అథ=వీమృట; అజినాషాఢధరః = నల్ల లేడిచర ను మోదుగుకజ్ఞను ధరించి 


నట్టియు, ప్రగల్భవాక్‌ = ఫ్రైఢవాక్కులుగలయట్టియు; బ్రవ్యామయేన లేజసాజవై దిక 


1564 కుమారస౦భళభవము 


మగువర్చన్సుతో ) జష్షలన్నీవ = "వెలగ చున్న వాండువ లెనున్నట్టియు, కళ్ళ్చిల్‌ = ఒక, 
జటిలం=జటాధరుండు (బై రాగి), శరీరబద్ధః = శరీరముగా చేయంబడిన, వథమ్మాశ, మో 
యథా=బ్రవృ చర్యా శమ మోయన్నట్లుగా (ఉన్న వాడనుట్క, తపోవనం = (ఆయము 
యొక్క) తవస్సు(కేయువనమునుగూర్చి, వివేశజ ప్రవేశించెను. 

ణా. లేడిచర్మను పాలాళదండమును ధరించి వాఢమగుమాట 
లాడుచు బ్ర్రహ్హా తేజస్సాలుకుచున్న యొక్క._చె రాగి బ్రహూచర్యా శ్రమ 
విారూపము ధరించెనా యన్నట్లున్న వాండై యమవారియా శ్రమము 
లోనికి ప్ర పెళిం చెను. 

వ్యా, అేతి.---అథాన్నన్హరమజినం కృష్ణమృగత్వక్‌ అషాఢః ప్ర, యోజనమ స్యే 
త్యాషాఢః పాలాశదణ్ణః, ని, “పాలాశో దణ్ణా ఆషాఢః' ఇత్యమరః. “విశాఖామహాథాదణ్‌ 
మన్థదజ్ఞయో!" ఇక్యణ్బ)క్యయః. తయోర్థర స్తథో క్షం (పృగల్భవాక్‌ ఫౌఢవచనో 
టి వమయేన వైదిశేన తేజసా ద్రవ్యావర్చ నే చేత్యర్థ 8. జ్వలన్నివ స తం ఇవళబ్దో నిర్ధార 
గార్భః, కళ్చిదనిర్దస్టో జటిలో జటావాల్‌ బ్రవ్మాచారీతి శేషః పిచ్చాది త్వాదిలచ్చ) 
త్యయః. శరీరబద్ధో బద్ధశరీరః. శరీరవానిత్యర్థ 8. ఆహితాణ్నాాదిషు పాఠాత్సాధుః. 
వథమాశ, మో యథా ద్రవాచర్యా శ్రృమణవ యథాళబ్ద ఇవాన్టే. తపోవనమ్‌ దేవ్యా 
ఇతి శేషః, వివేశ (వ్రవిష్టవాక్‌ . 

తవమాతిథేయీ బవుమానఫూర్యయా 

సపర్యయా ప్రత్యుదియాయ పార్వతి, 

భవన్తి సామ్మ్యేఒపి నినిష్ట చెతసాం 

ఆ 5 ర్త 

వవుర్వి'కేపేప్వతిగౌరవాః క్రియాః. తి] 

టీ. ఆతిఖేయీా పార్వతీ = అతిభులయందిష్టురాలగు పార్వతీ దేవి తం=ఆ బ్ర వా 
వారిని బహుమానఫూర్వయా = గారవఫూర్వకమగు, సవర్యయాజఫపూజ చే, పృత్యుది 
యాయజఎదుర్కొ నెను, సామే ఆఅపి=సమక్వము కలిగియున్నను, నివిష్ట చేళసాంజస్థిర 
చిత్తముగలవారిక్కి వపుర్విశేషేషు = వ్య క్రివిెేశేషములయందు, అతిగారవాః=మిక్కి_లి 
గౌరవములుగల, శీయా=వ్యా పారములు, భవ న్టి=అగుచున్న వి. 

తా. అతిథులయందిష్టముగలదేవి యాబై రాగిని కడుగౌరవ 
ముచేం బూజిం చెను. (తనబోటి తపళ్శాలియే వానిని బూజింపనేల ?) 
ఆకృతివిశేషములలో  చిత్తస్థెర్భముగలవారు గౌరవాతిశయముం 

నూ 


జూప్రదురు. 


వరచమసర్ల ము. 185 


వ్యా. కమిలి. ఆతిథీమ సాధ్వా గితిథేయిీ. “వథ్యతిథి ఇత్యాదినా ఢజ్బా) 
త్యయి8. 'టిడ్జాణఖ్‌ ఇత్యాదినా జీప్‌, పార్వతీ ఈం (బ్రవాచారిణం బహుమాన 
ఫూర్వయా బవుమానః ఫూర్వో యస్యాస్తయా - గారవపూర్వయేత్యర్థ 8 సవర్య 
యా౭ర్చయా. ని. '“సవర్యార్బార్హణాః సమాః” ఇశ్యనురః, ప్రత్యుదియాయ ,ప్రత్యు 
జ్ఞగామ,. కథం సమానే౭ఒపి తస్యాస్తాద్భశీ పృతిపత్తిరఠ అవా. సామే సత్యవి నివిష్ట్రచేత 
సాం స్థిరచిత్తానాం వపుర్వికేషేషు వ్య క్షివిశేషేవ్వతిశయిశం గారవం యాను తౌ ఆతి 
గారవా అతిగారవసహి తాః, శ్రీయాః చేష్టా భవంతి ప్రవ ర్తంత ఇత్యర్థ 8. సాధవో 
న సామ్యాఖిని వేళిన ఇతి భావః. 

విధిప్పృయుక్తాం పరిగృవ్యూ సత్కి )/యాం 

పర్శిశ్శమం నామ వినీయ చ తక్షణమ్‌, 

ఉమాం స వళ రణ బుజునైవ చమ్షుషో 

ప్రచక్కమే న క్రుమను జ్ఞ త కృమః. 82 

టి స8=ఆ బి రాగి, విధి వృ్యయు క్తా౦=శా త్త రీతిగా. జేయంబడిన, సత్కి)యాంజ= 
పూజను, వరిగ్భృవ్యూ=పాంది, తమణం=తణకాలము, పర్మిశ్శమంచ=అియాసమును, వినీయ 
నామ=తీర్చుకొన్నట్లునటించి, ఉమాం = పార్వతీ దేవిని, బుజువైవ చతుషూ=విలాసము 
మున్నగునవి లేనికంటితో, పళ్యక = చూచుచున్నవాండై, అనుజ్ఞ తక్రమ।=విడువని 
పరి పొటికల వాడె, వక్తుం=జపల్కు_టకు, పృచృక్క మే=ఉషకృమించెను. 

తా ఆభై రాగి విధ్యు కముగాం బూజంగొని ఆయాసముపోవ్ర 

౬___ — 

టను నటించి థారాళముగా నాదేవిని చూచుచు సక్రమముగా చెప్పం 
బోనురీతిని మాటలాడుట కువ క్రుమించెను. 

వ్యా. విధీతి స బ్రవాచారీ, విధినా వ్రయంత్త్రామనుష్టి తాం సత్కి)యాం 
పూజాం పరిగృవ్యూ స్వీకృత్య తణం పరి శ్‌ మం వశ్రామం చ వినీయనామ - నా మేళ్య 
వరమాన్దే తస తన వ విలాసరహిలేవైవ చక్షుషా పళ్యన్ననుజ్హి తక, మోఒ 
త్యక్తోచితవరిపాటికః సక్‌ వక్తుం ప్రచక, మే ప్రారేభే. 

అపీ శ్కీయార్డం సులభం సమిత్కు_శం 

జలాన్యవీ స్నా నవిధికమాణి తే, 

అవీ స్వశ క్యా తపనీ వృవర్తనే 

శరీరమాద్యం ఖలు థర సాధనమ్‌. 88 

టీ, కీ యూర 09౬ వోోమాదికర్మ కొఆకు, సమిత్కు.శం జ సమిధలు దర్భలంను 
నులభమపి=కష్టము లేక దొరుకునుగదా ? జలానిజనీళ్లు, 'లేజనీకు స్నానవిధితమాణిఆవి== 


156 కువమూరస౦ భవము 


స్నానము జేయుటకుం దగియున్నవికదా? స్వ శక్త్యా ఇ శక్తికొలది చే తవసి=కపమ్మున, 
ప్రవ రబీ అవిజప్రవ ర్టించుచుంటివా? ఖలుజఎందువలన ననగా? శరీరం = ఒడలు, 
ఆద్యం ధర్మ సాభనం=(అన్ని ధర్మ ములకు) 'మొదటిసాధనముగదా ? 


చా. (ఓబాలా) హోమాదులకు సమిధలు దర్భలు దొరుకునా? 
నీకు స్నానమునకు నీళ్లున్నవా ? శ_క్షికొలందిగా తవం బొనరించు 
చున్నా వా? అన్ని కార్యములకు దేహము ముఖ్యము గనుక మిక్కిలి తపం 
బొనర్చినచో రోగాదులు వచ్చి దేవోరోగ్యము చెడును పుణ్యకర్మలు 
నశించును కావున శ_క్టిని మించక తపం బొనర్చుచుంటివా? 


వ్యా. అపీతి. --- అశ్రాపిళబ్దః వశే (క్రీయార్థం వోమాదిక ర్థానుష్టా నార్భం 
సమిధశ్చ కుశాళ్చ క 'లాలిరప్తాణెనామ ఇతి ద్వస్దె పకవద్భావః, మళ 
మపి సులభం కచ్చిల్‌ ? జలాని లే తవ స్నానవిధితమాణి స్నాన కి శ్ర్కీయాయోగ్యాన్యపీ 
కచ్చిత్‌ ? కఖ్చు స్వశశ్త్యా నిజసామర్థ్యానుసారేణ కపస్మిప్పవర్త సప? చేనామపీడయి 
త్వా శపశ్చరసి కచ్చిదిత్యర్థ8. యుక్తం చ అ ఖలు యస్తాచ్భరీరమాద్యం 
ధర్మ సాధనం. ధర్మ స్తు కాయేన వాచా బుద్ధ్యా ధనాదినా చ బహుభి; సాధ్య తే_ లేవు 

జ్య ఇ జ చే 

చ వపుళేవ ముఖ్యం సాధనం- సతి దేహే ధర్మార్థ కామ మోతలకణళ్చతుర్వర్ల 8 సాధ్య 
"బే.అఆత వవ. వి. “సతతమాత్తాన మేవ గోపాయీలతి ఇతి శ్రుతిః 


అవీ త్వదావర్థి త వారిసంభృతం 

వ, వాళమాసామనుబ వీరు థామ్‌, 

చిరో క్ల తాలకకపాట లేన లే 

తులాం యదారోహతి ద_నవాససా, 84 


టీ, త్వదావర్థితవారిసంభృతం = నీచే పోయంబడిననీటి చే పుట్టింపంబడిన, ఆసాం 
వీరధాం=ఈలతలయొక్క_-, వ, వ, వాళం=చిగురుః అనుబంధ్యపి= వర్గిల్లుచున్న దా! యల్‌ = 
నీ చిగురు, చిరోళ్చ్చి తాల శకహటళేన ఇ చిరకాలమునుండి విడువే౭బడీన లత్తుకగలదగుట 
కెలుపుతోంాడిన యెొణుపుగల, తే = నీయొక్క, దంతవాససా = అధరోవ్టముతో 
తులాం=సాటిని, ఆరోవాలి=పొందు చున్న దో. 


తా నీచే పోయంబడిననీళ్ళ చేం బుట్టింపంబడిన యీాతీ.(గలచి 
గురు వర్థిల్లుచున్న దా! ఎట్టి దాచిగురు? చిర కాలమునుండి నీవు లత్తుక బూ 


పంచమసర్లము. 187 


యక యుండుటచే పాటలవర్ల ముగల నీ క్రిందు' పెదవితో సామ్యమును 
బొందుచున్న ది. 


వ్యా. అపీతి.._ క్వయా2.2_వర్జి తేన సీ“క్టీన వారిణా సంభ్భతం జఉనితమాసాం 
వీరుధాం లతాౌనాం ప్కవాలం పల ల్ల వమను బస్ట్యవ్యనుస్యూతం కిం. యతక్స)వాలం చిరో 
జి జ్లీ తశ్చిరకాలత్యక్రా లాశారాగో యేన త శత్రథా౭పి పొటలం స్వభావర క్రమిత్యర్థ 8 "లేన 
చిరోళి తాల క్షకపాటలేన, తే తవ దన్తవాససా౭ధశేణ, నిం 'ఓష్టాధకా శు రదన 
చ్భృదౌ దశనవాసనసీ ఇత్యమరః. తులాం సామ్యమారోవాతి గచ్ళతీక్యర్థ క అత్ర 
తులాశబ్దన్య సాదృశ్యవాచిళ్వా _త్తద్యోగేఒపి 'తుల్యాక్థైరతులోపమా భ్యామ్‌” ఇతి న 
Lede న్నక సూత్రే సదృశ వాచిన ఏవ గృవాణాదితి, 


G 


పి ప్రసన్నం హరిణేషు తే మనః 
య ఉత్పలాతీ ప్రచలైర్విలోచనై 
 స్పవామీసాదృళ్లి ఫ్టమివ ప్ర యుల తే. 86 


టీ. కరస్త స్థదర్భ ప్రణయావహారిము = చేతియందున్న దర్భను విశ్వాసముచే నపవా 
రించుచున్న, వారిలేషు 2లేళ్ల యందు, "లే మనః=నీయొక్కమనస్సు; (ప్రసన్న మవీ=నిర ల 
'మైనదికదా ఉత్ప్సలాశీ= నల ల్ల కల్వంబో లు కన్నులుగలదానా ! యే=నీ లేళ్ళు, పృచలి లః; 
విలోచణై 8 ఆ చంచలనే ర్‌ ములవే, కవ=నీయొక్క, అతశీసాదృశ్యం = నేత త్రనోధర, ఫీ 
మును, ప్రయుంజ'లే ఇవజఅభినయించుచున్న వివ లేనున్నవో, (అట్టి లేళ్ళ యం దనుట.) 


తా, ఓచిన్న దానా! చంచలదృష్టుల నిన్ననుకరించుచున్న వై 
యే లేళ్లన్నవో యవి చనువు చే నీ చేతిలోనిదర్భల లాగికొను చుండంగా 
నీకు వానియందు కోవము రాలేదుగదా ? తపక్మాలులకుం గోప 
ముండ రాదు, 


వ్యా, అపీతి.._కరస్థాక్‌ దర్భాక = ప్రణయేన సన్నేెహేనావవారం తీతి'ే 


తథో క్లేమ సాప రాశేష్విలిభావః. 'కరస్థదర్శవ్ర ణయావరాధిమ ఇతిపాలే. దర్నాణాం 


వ్రణయేన ప్రార్ధనయాఇపరాధిషు వారిణేషు విషయే లే మనః వ్రనన్నమవి న తృుఖ్సి 


తం కిం. సాపరాఖేస్వవీ న కోపీళవ్యం తపస్విఖిరితి భావః, పూటత్వరాడి యే వారిణాః 
సృచశైశ్చజ్పాల్లైర్విలోచచై శ్నేత్రై స్తవాత్నీసాదృశ్యం (పృయుజ్ఞక ఇవాభినయ స్తీప, 


188 కుమారసం౦భ వము 


ప్రసన్న శ్వాన్సృగ చేత్రాణి శ్వన్నయనాః సామ్యముపయా న్లీతి భావః. “ఉత్పల కేవ 
చలై 8' ఇతిపాఠాన్తర ఉత్పలకమ్పచలై 8. భావానయ నేన ద, వ్యానయనమితి న్యాయేన 
కీష్యమాణోత్సలచలై రిత్యర్థ క, 


యదుచ్య తే పార్వతి పాపవృ_త్తయే 

న రూపమిత్యవ్యఫ చారి తదగచః, 

తథా హి తే కీలము దారదర్శనే 

తపస్వీనామప్యుప దేళ తాం గతమ్‌. 86 


టీ. పార్వతి=ప పార్వతీ ! రూపంజసౌందర్యము, పాపవృ త్తయే=పాపవ్యాపార 
మునకు, న ఇతి యల్‌ వచః ఉచ్య లేజకాదనియేమాట చెప్ప[బడుచున్నదో, తద్వచః= 
ఆమాట, అవ్యభిచారి=తచ్పనిది, తథాహి=ఆలాగునచే, ఉదారదర్శనే = గొప్పకన్నులు 
గలదానా |! (కా నాకకురాటా? 1) "లే=నీయొక్క, శీలంజసద్వ స్‌! త్తి తపస్వినామపి = 
కపశ్ళాలురకును, ఉపదేశ తాం=ఉప జేశమగుటను, గతం=పొందినది. 


తా. ఓపార్వతీ ! చక్కందనము పాపమొనర్చదు అనుమాట 
సత్యమెనది నిజమే. ఎందుచే ననంగా: జ్ఞానురాలా ! నీనడవడిని మును 
లును నేర్చుకొనుచున్నారు గదా ? (నీవే యుదాహరణ యనుట) 


వ్యా. యదితి.- హౌ పార్వతి ! రూపం సౌమ్యాక్చ్ళతిః పాప వవృత్త తయే పాపా 
చరణాయ న భవతీతి యదుచ్యలే లోగైరితి శేషః. తద్వచో న వ్యభిచరతి న స్థలతీ 
త్యవ్యఖిచారి సత్యం, వి. “యత్రాకృతి స్త స్త, గుణాః “న సురూపా; పొవ క 
భవ ని" ఇ త్యాదయో లోకవాదా న విస సు ఛాదమాసాదయం తీక్యద్థ . కిమితిజ్ఞాయ లే 
తథాహి-హే ఉదారదర్శనే ఆయ తాక్షీ సురూపే ఇత్యర్థ 8+ ఆథవోన్నతక్డానే. వివేక 
వతీత్యర్థ 8. లే శవ శీలం సద్వ్భక్తమ్‌. ని. “శీలం స్వభా వే సద్వశే” ఇత్యమరః. రవ 
స్వినామపు ప్యుపదిళ్య లే౭_ చే శీత్యుప దేశః ప్ర పృవర్తకం (ప్రమాణం తత్తాముప చేశతాం గతం 
ర్రైప్తం. మునయో౭వి త్వాం వీత్య సే వ్రవ వ న్ల ఇతి భావః, 


వికీర్ణస_ప్పర్షి బలి వృ వోనిభి 

స్తథాన గాంగ స్పలిలై ర్జివశ్చ్యు లె; 

యథా త్వదీయైళ రితై రనావిలై 

ర్మ హీధరః పావిత ఏష సాన్వయః 87 


వంచమస రము, 189 


టీ, ఏమ మహీధరః= ఈహిమవంకుండు, వికీర్ణ సప్తర్షి బలి ప్ర హోసిభిః-వికీర్ణ = "వెద 
చల్లబడిన, సప్తర్షి బలి ప్ర హాసిభిః = స్తర్దులపూజకుం జెందినభ్రాన్రల చే నవ్వుచున్న 
వియు, దివక్చ్యుతై! = అంతరిత్షృమునుండి జారుచున్నవియు, (నగు గాబ్దెః సలిలై8= 
గంగోదకముల చేంగూడ, న తథా=అట్లు పవిత్రుడు కాలేదు. యథాజఎట్టు, ఆనావిలై 8 
త్వదీయైః చరితైః=నిష్క-లషములగు “సీచరి శ్‌ కొల, సాన్వయ! = వంళముతోంగూడ, 
పోవిళ? =పవి త్రుణాయెనో. 

త ఈహిమవంతు(డు స_ప్పర్గులపూజాపుప్పములచే నవ్వుచు 
న్నవివలె నున్నవియు, ఆకాశమునుండి జారుచున్న వియునగు గంగోదక 
ముల చేంగూడ నిర్మలమగు గుణములుగల నీచే వంళముతోం బవి త్తు 
డై నట్లు పవి త్రుడు కాలేదు, 

వ్యా ఏకం ఏష మహీధర హిమవాక్‌, సష్ప చ తే బుషయళశ్చ స ప్త 
ర్ష యః, 'దిక్సంజ్య్యే సంజ్ఞాయామ్‌' ఇతి సమాస; క్ల పర్యనస్తై 8 స పరీ ణాం సంబన్థిలి 
ర్భలిఫిః పుప్పోపహోరై $8. క. సనియీ కథో శె ర్ట రివో= _నరిమొచ్చు లీతైనౌ జః సలిలై 


య్‌ 


స్తథా న పావితః, అనావిలై రకలువై స్ప ్వదీయెశ్చరితెర్యథా సాన్వయః నప్పు త్ర్‌త్రః 
పావికః వవితీ శ్రీకృళఃః 

అసస ధర్మస్పవిశేషమద్య మే 

త్రి, వర్లసారః ప్రతిభాతి భావిని, 

త్వయా మ నిర్విషయార్థ కామయా 

యచదేక వవ ప్రతిగృవ్యా నేవ్యలే. 88 

టీ, భావినిజమంచియభిప్త్రాయముగలదా నా ! అనేన = ఈకారణముచే, ధర్మః= 
ధర్మ ము అనుపురుషార్థము, స సవిశేవం = అతిశయముతో, ఆద్య = ఇప్పుడు, మే=సాకు, 
త్రి "వర్ష సారః=భర్శ కామార్ధములలో శ్రేష్ట మై, (ప్రతిభాతి = తోంచుచున్నది, యల్‌ = 
ఎందువలన, ముసోనిర్వివయార్ల కామయా=మునస్సునకు విషయముగాని ఆర కామములు 
గల, త్వయాజనీ చే, వీకవీవ=ధర మొక్క-టియే, | పృతిగృవ్యా = స్వీకరించి, సేవ్యలే = 
సేవింపంబడుచున్న దో. 

తా, మంచియభిప్రాయములుగలదానా! భర్షార్థ కామములను 
త్రి వర్ల ములో నేశారణముచే మిగిలిన రెండింటిని మనస్సులోందలంచక 
ధర రమునుమ్మాత్రమును _ wash యక్కారణమువలన త్రివర్ణ 
ములో ధర్మమే శ్రే శ్రేస్టమయినదని స్వీకరించంబడినది 

వ్యా. అళశత హౌ భావిని వృశస్తాథి ప్రాయే అనేన కారణోన ధర్మః నవి 
శీవం సాళిశయమద్య మే తృ త యాణాం ధరో శామార్థానాం వర్ష ్లీ శ్రీవర్షకి ని. న త్రివర్లో 


100 కువమవూరస౦భవము 


ధర్మ కామా కరర! సమోమీచ్రైలో ఇత్యమరః, తత్త, సారః శ్రేష్టం ప్రతిభాతి 


యద్యస్తాత్కారణాన్న నసో నిర్విషయావర్గ కామా యస్యా స్తయా త్వయెకో భర్య వీవ 
వ,తిగృవ్యూ స్వీక్సృళ్య సేవ్య లే య త్హ్వయాచర్ధకామా విహాయ ధర్మ నీచావలమ్బతః, 
ఆకః సర్వేషాం న$స గ్రేయానితి వ ప్రతిపద్యక ఇత్యర్థః, 
వ యు కృసత్కారవిశేషమాత్త నా 
వ్‌ మాం పరం సం వ తిపత్తుముర రస, 
యతస్పతాం సన్న త్‌గాత్రి సజ్జతం 
మనీషి భిస్పా ప్రపడీనముచ్యోతే. 89 
అవ. ఇప్పుడు కోరికను చెలిసికొనుటకు ప్రస్తావన జేయుచున్నా(డు. 
టీ, ఆక నాజనీ చే, (పృయు క్రసత్క్మా-రవిశేషవం= చేయబడిన ఫూజావిశేషముగల, 
మాం=నన్ను+ పరం ఇ అన్యునిగాను, సం ప్రతిపత్తుం = తెలిసికొనుటకు, నా ర సీ=ఠగ పు. 
నన్నతగ్యాత్రి=వంగిన శరీరముగలదానా! యత$=ఎందువలన, మనీషిభిః = విద్వాంనులచే, 
సతాం=సత్పురుషులయొక్క_, నంగ కం=స్నే వాము, సా వ్రపదీనం=స ప్రవదముల నుచ్చరిం 
చుట చే సాధ్యమయినదిగా, ఊచ్య తే=చెప్పంబడు చున్న దియో. 
తా. నీచే వూజావిశేషములనందిన నన్న న్యునిగా భావింపకుము. 
కారణ మేమనంగాః విద్వాంసులు సన్మైత్రిని యేడుమాటలచే లభ్య 
మగుదానినిగాం చెప్పుచున్నారు. (మనకన్ననో యేడుమాటలకం'ు 
మించెను గనుక న్నే హాధర్శముచే నన్ను బరునిగా నెంచకంటిననుట.) 
అవ, సంప్రతి మనోరథం బిజ్టానుః పృస్తొతి— 
వ్యా. ప్రయుడోలి._ఆక్ళనా త్వయా ప్రయు కః, సత్కా-రవిశేషః ఫూజా 
తిశయో యస్య కం మాం పరమన్యం, సం ప్రతిపత్తుమవగ నుం నా క సీ హే సన్నత 
గాలి, సన్న తక్టి “అజ్జగాత్రక జోభ్యఃి ఇతి వక్త వ్యాన్టీవ్‌ * యతః కారణాన నస ఈషిభ్సి 
ర నీషిభిర్విద్వద్భిః శకన్ధాది క్వాల్‌ సాధుః, సతాం సంగతం సఖ్యం స ప్పభిః వైరా 
పద్యశ ఇతి సాప్తపదినం స _ప్రవదోచ్చారణసాధ్యముచ్య లే = తరచ్చావయో _స్వత్య్భ్చతన 
త్మారప్ప యోగా దేవ సిద్ధమిత్యర్థః- “సా ప్పపదీనం సఖ్యమ్‌” ఇతి నిపాకనాల్‌ సాధుః, 
అతోజత్ర కిఖ్చీద్భవతీం బవాుుతనూం 
దిషిజాతిభా వాదుపపన్న చాపలః, 
అయం జనః వహ్రామనా _సపోధనే 
న చేద్ర వాస స్థం 'ప్రతివక్తుమర్షని. 40 


పంచమసర్ష ము, 191 


టీ, తపోధ చేఎకపోధనురాలగు గౌరీ! అతుజసఖ్యమువలన'నే, అత్రజ ఈపునం 
గములో, బహుత్‌మాం = మిక్కిలి యోర్పుదానవగు (మిక్యి-లి శాంతిగలదానవన్సు, 
భవతీంజనిన్ను , ద్విజాతి భౌవాల్‌ = బ్రావాణభావమువలన, ఉపపన్న 'చాపల$=ఐపొందం 
బడిన చవలక్వముగల, (అభ్య స్హమగు భృష్టత్వముగల,) అయంజన$= ఈబినుండు ( నేను, 
కించిల్‌ (వష్టామనాః = కొంచెమడుగుటకు కోరికగలవాండు, రహాస్యం న బేల్‌ జగోప్య 
ముకానియెడల, (వ,తివ క్తుంజ ప్కత్యు త్తరము నిచ్చుటకు, అ ర్హ్హసి=తగుదువు, 


తా. తపళ్ళీలురాలా ! న్నేహధర్మమువలన మిక్కిలి న్‌. 
భావురాల వగునిన్ను బ్రా బ్రావాణచావల్యముచే కొంచెము ప్రశ్నించె 
దను. ఆది రహస్యము కానచో జటాబు నీయుము. 


వ్యా. అకఇతి. పౌ తపోధనే) అతః సఖ్య్యాద్ధేతోర త్ర వస్తావే బహు 
తమాం బహూ _క్రిసవోం యద్వా శ్షమావతీం, భవతీం త్వాం ద్విజాతిభావా ద్చాావ్లా 
ఇత్వ దువవన్న'చావల; స ప? జనః, స్వయ మిత్యర్థ$ కిలో ల్‌ 
హం మనో యస్య న కించిత్‌ ప్రష్షామనాః (వష్ణుకామ$. “తుమ్‌ కామమనసోరపి" 
ఇతి yee 8. రవాసీ భవం రహాస్యం గోవ్యం న చేత్‌, పృతివక్తుమర్థ్హ ని, 


కులేప్ర సూతిః ప్రథమస్య వేధస 
స్తి లోక సౌస్టర్యమవోదితం వపు, 
'ఆ ఏ 
అమృగ ర్థి మైశ ్టరర్థిసుఖం నవం వయ 
_స్టహఃఫలం స్యా త్కి_మతేః పరం వద. 41 


అవ అడుగంబోవుదానిని చెప్పుచున్నాడు. 

టీ. (ప్రథమస్యవేధసః = హిరణ్యగర్భునియొక్క, కులేజవంశంబున, వ్రసూతిః= 
ఉక్ప త్తి, వపుః=శరీరము, తి త్రిలోక సౌందర్యంజముల్లోకముల చక్క_(దనము, ఉదితమివజు 
బక లమునకుం జేర్చనదివ తెనున్న ది. విశ్వర్యసుఖంజభాగ్యముయొక గ్రాసొఖ్యము, అమృ 
న్యం వెదక నక్కు-ఆ'లేదు. వయః=జవయను, నవంజలేంతద్కి అతః వరంజదీనికంటె నధిక 
మగు, అన్యత్‌ జక్సరీరము, కింజనీది, తపఫల౦=తపస్ఫునకుఫలము, స్యాత్‌ ఉఅగును. వదజ 
శెవ్వుము, 

తా, త్రపస్సువలన సంపాదించవలనీనవన్ని యు నీకు సీదముగా 
నుండంగా నీతవ నేలను? రకులముజూచిన హిరణ్యగర్భ (డు వంళక ర్త 
గలది. ముల్లోకముల చక్క_ందన మొక్కెడ చేరినట్లు చక్కదనము. 


192 కుమారసంభనవము 


ఐశ్వర్యము చెప్ప నక్క_ఆ లేదు. వయస్సు లేతంది. దీనికంళు యేమికోరి 
తపస్సు చేయు చుంటివి చెప్పుమా. 


ఆవ, (పృష్ట్రవ్యమావా.=- 


వ్యా. కులఇతి.--- పృథమస్య వేధసో హిరణ్యగ ర్భస్య, కులేఒన్వవాయే వ్ర 
సూతిః ఉర్పత్తిః, వి. 'యజ్ఞార్థం హి మయా సృష్టో హిమవానచలేశ్వరఃి ఇతి దర్పహా 
పురాణవచ నాల్‌ , వపుః శరీరం ఈయాణాం లోకానాం సౌస్టర్యమివోదిత మేక, 
సమాహృతమ్‌, వఐశ్వర్యసుఖం సంపత్క్సుఖమమృగ్య మన్వేషణీయం న భవతి. కింతు 
సిద్ధ మే వేత్యర్థః. వయో నవం తక మ. అతః పర మతో౭న్యత్‌ కిం తపః 
ఫలం స్యాద్వద అ స్తీ చేదితిశేష$ః. న కళ్ళ్చోద ప్రీత్యర్థం. 


భవత్యనిష్టాదపి నామ దుస్పవో న్మనస్వినీనాం ప్రతిపత్తి రీద్భశీ, 
ఆ Wy “లి 
విచారమార్ల ప్రహి తేన చేతసా న దృళ్యతే తచ్చ కృశోదరి త్వయి. 


టీ. దుస్సవోల్‌ = ఓర్వళక్యముకాని, అనిష్టాదవీ=(భ_ర్హ మున్నగువారిచే చేయం 
8 
బడిన ఆ ప్రియమువలనసయికేము, మనస్వినీ గాం=ధీరు రాండ్ర,గు స్త్రలకు, ఈద్భ శీజఇట్టి, 
వ్రతిపత్తిిజప్రవృ త్తి, భవలినామ=కలుగవచ్చును. విచారమార్ల ప్ర హి తేన = విచారమా 
ర్రమునందు నడపంబడిన, చేతసా=చి త్తముచే, కచ్చ=ఆయనిప్టంబును, కృళో దరి=సూత్మ 
మగుకడుపుగల యో పార్వతీ దేవి, త్వయిజనీయందు, న దృళ్య లేజఅగవపడదు. 


తా. ఓపార్వతీ! వీ వ్రీయులవలనఃగల్లిన య ప్రియములచే ధీరురాం 
డ్రిట్లు తపళ్చర్యు పూనుపుకలదు కాని యదియు నీయొద్ద నసంభ వము 
(శౌవున నేలతపంబునకుం బూనితివనుట ) 


వ్యా. భవరతీతి._దుస్సహాత్‌ సోఢు మళక్యాదనిష్టా దృర్ష్రైదికృ తాదసి, మనస్వి 
సీనాం ధీర స్త్రీ సీతా మోదృశీ రవ శ్చరణలతణా ప్ర వతివలత్తిః ప్రవృత్తి తి. నిం 'వ,తిపత్తిస్తు 
శారవే పాస్తా (వవృక్తై ప్రాగ ల్యే ఇతి క! భవతి నామ నామేతి సంభావ 
నాయాం  విచారమాే వ్రహిశేన చేతసా చిళ్తేన తదనిష్టం చ, హే కృళోదరి త్వయి 
ఇ ర్లమాణో తదవీ స త్ర దిత్సర:. 
న దృశ్య లే విచార్యమా నా_స్ట్యసంభావితత్వా దిత్యర్థః 


అలభ రశ కాభిభ వేయమాకృతి 
ర్టిమాననా సుభ్రు కుతః వీతుర్ల ల హే, 


పంచమసర్లముః 198 


వరాభిమర్శో న తవాన్సీ కః కరం 
వ్రసారయేత్‌ పన్న గరత్న సూచయే, ఢీ 

అవ, ఆనిష్ట మైనది లేకపోవుట నే విస్తరించి చెప్పుచున్నాడు. 

టి, "హేసుళ్లు,=పీమంచికనుబొమలుంగలదా నా! ఇయం ఆకృతి? = ఈనీయా 
కారము, సంర రన్‌ భర్రాదితిరస్కా_రముగలది, (దుఃఖము 
లేని దడీయాకారనునుట్స కితుర్ల రే సేం = తండి డ్రియొక్కయింటియందు, విమాననా 
కుతః = తిరస్కాారమెక్క్టడీది! వరాఖీమర్శః = 'షకరులవలని తిరస్కా_రము, తవజనీకు, 
నాస్టీజలేదు వన్నగరత్నసూచయే = సర్పమణిళలాకను గ, గ, హించుటకు, కంజఎవ్వండు, 
కరంజవా స్త సమును పృసారయేత్‌ = 'చాపును, 
తా. Cane నీయా కారము దుగీఖమున కనర్హ మైనది, 
నీకు కోవముకలుగుటకుం గారణముం గానను. ఫుట్టినింట నవమానము 
'లేదుగద. ఇతరతిరస్కాార నుసంభవము. ఎందుకనంగా! పాము తల 
విరాందనున్న మాణిక్ళమున శెవ్వండు చేచాపును? నీతో విరోధము 
చేయుటట్టి దె గాన దానికి నెవ్వండును సాహనింపండు. తపంబునకుం 
గారణ మేమునుట. 

అవ, అనిష్టాభావ మేవ ప్రపఖ్బయతి.--- 

వొ అల భ్యేతిలా-హే సుభ్రు ఇయం త్వదీయా ఆకృతిర్హూర్తిరలభ్యోలబ్ధు 
మనర్హః శోశేన భర్రాద్యవమాన బేన ల స్టిరస్కా_రో వ: సా కథోకా 
దృశ్యతే ఇతి శేషః. "ఆసంధావికశాయవర్థ ఇత్యావా - పీతుర్హ్భ పీ విమాననా౭._వ 
మానక. కుతః న సమ్మావ్యత వవేత్యర్ల 8. నుభ్రూః కుళస్తాతగృ మ ఇతి 
పాఠాన్తరకరణం తు సాహస మేవోకోవ పవత్తిసంభవాల్‌ -అన్యత్రాపి నుభ్రు, త్వం కువీలే 
త్యపా_స్తమళనం త్యశ్తా కథా యోషితామ్‌.' ఇత్యాది వ వ్రయాగదర్శవద్వంకస్థవృత్తే 
పాదాదణొ జగణభబజ్ఞ్ద ప సజ్ణొ 'చ్చేశ్యలం గోష్టీభిః. న చాన్యస్థాద్భావీ త్యావా = వరాభ్ళి 
మర్శః పరధర్ష ణం తు తవ నాస్తి. వన్నగరత్నసూచయే ఫణిళిరోమణిశలాకాం గ్రహీతు 
మిత్యర్థ $+ “కృియార్థోవపదస్య చ కర్మణి స్థానినః ఇతి చతుర్ధీ, కరం వాస్తం కః 
పృసారయేత్‌ , “సుభ” ఇత్యత, "' ప్రూ్ఞస్యోవజ్‌ స్థ స్థానీయత్వాలత్‌ '“నేయజువజ్‌ 
స్థానావశ్రీ స్త్రీ” ఇతి నదీసంజ్ఞాప్రతిషేధాలత్‌. 'తిమ్మార్థ నద్యోర్త, )న్వక” ఇతి వ్రాస్వత్వం 
నా స్తీ, శే (వా/న్వః ప్రామాదికః ఇతి కేచిత్‌; ఆళ్ళ తు అహ్రణికా శేశ్చారళ్వాడీ 

హ్‌” ఇత్యత్ర, త మ “క్ష ర్కన్థూకి' * ఇత్ఫూ కారా న్రాదఫ్యూజ్‌ ప్ర వ,త్యయముదాజ 
హార Ms వీఠస్తాదేవ తట్‌ "క్ట చిదూకారా న నృస్యాఫ్యూజున్త బి న్తత్వాన్నడీ ల్వే 
'హ,స్వక్వమి క్యా హుః, అక వీవోవా వామనః, 'ఊకారాదవ్యూజ్‌. వ వశ లేగ ఇతి: 

18 


194 కుమారసం౦ంభవముు 


కివిత్యపాస్యాభర ణాని యావనే 

ధృతం తయా ప భి వల్కలమ్‌, 

వద ప్ర దోమే పే స్ఫుటచన్ద) తారకా 

విభావసే యద్యరుణాయ కల్పతే. 44 


టీ. హేగారి=పీ పార్వతీ దేవి! కిమితి = వీకారణముచే, యావనే=వయసు 
నందు త్వయాజనీచే, ఆభరణాని = నగలను, అపాస్యఇవిడిచి, వార్గకళోభి ఇ ముది 
మిలో ప్రకాశించు, వల్క_లంజనారచీర, ధృతం=ధరింపంబడినది, పదో షే=సాయం కాల 
మునందు, స్ఫుటచం దద, ద తారకా= ప (పృకటమయినచం ద్రుడు నత ౪ ములుగల, విభావరీ= 
రాత్రి; సయ హా యది లలి సు స వదజభబెవ్వుమవూ 

తా. ఓటగారి ఎందుకీవయస్సులో నగలుతీనీ హా కా 
మగు నార'చీరను ధరించితివి. చంద్రనకు త్ర త ములతో శోభిలు సంథా ఛ్యాస 
మయ మనూరునితోకూడుట కర్ష్శముకాదుగడా? 


వ్యా 8ిమితి..---హే గౌరి ఫి. శేన "హేతునా యావచే త్వయా అభర 
తాన్య పాస్య విహాయ వృద్ధస్య భావో వార్థ కం మనోజ్ఞాది త్వాద్వుఖ్ను )త్యయః. ని, 
“వార్గకం వృద్ధసంభా లే వృద్ధల్వే వృద్ధకర్శ ణి ఇతి విశ్వః. తత్ర, శోభత ఇతి వార్థక 
శోభ పల్క-లం ధృతం, వ్ర దోషే ర౫నీముఖే న్ఫుటాః వ్రశటాళ్ళన్టిస్తారశాశ్చే 
యస్యాః సా న్ఫృుటచస్ష) కారకా విభావరీ ర్యాత్రిరరుణాయ సూర్యసూతాయ కల్పతే 
యద్యరుణం గన్తుం కల్ప తే కిం. వద బ్రూహి, “క్రి న యార్డ్‌ పవదస్యి ఇ కాది నా చతుర్ధి. 


దీస్యమానళశాబ్క_ తారశే ప్రదో చే యద్యదణ ఉచేని తతో విభూషణావరివశ రే 
తవ వల్య్కలధారణం సంధుటత ఇతిభావః, 


దివం యది ప్రార్థ్హయనే వృథా శ్ర శ మః 

పితుః వ్ర దేశా _స్హవ జేవభూమయ్మ 

అథోపయన్తారములం సమాధినా 

న రత్నమన్విష్యుతి మృగ్యతే హి తత్‌, శ్‌ 


అవ, తపస్సు నిరాకరించుటకు జెప్పుచున్నా(డు, == 


టీ. దివంజస్వర్ల మును, పార్షయ సే యది ఆ కోశెదవా? శ్యమః ఇ తపకగ్టోశము, 

౧ ధి ww) య ! 

వృథాజవ్యర్థ ము, (వఏీలననీ) తవ=నీయొక్క, పితుః = తండ్రియగు హిమవంతుని 
యొక్క, వ్ర దేశాఃజస్థలములు, భేవభూమయ;జ దేవ తాభూములుం, ఆధ వాజఅట్లుగాక 


సంచమసర్ల ము, 195 


ఉఊపయన్తారంజవరుని, ప్రార్థయ సేయది ఇ కోరెదవా? సమాధినా ఇ తపము చే, ఆలం ఇ 
చాలును, (నిలుపుమనుట్లో రక్నం=మణీ, (గృహీ తారం=గ గ్రహించువానిని) నాన్విష్యతిజ 
'వెదకదు, తల్‌ = ఆమణి, (కావలసిన వారిచే ననుట) మ్యిగ్యతే హీజ వెదకంబడుచున్నది 
గదా? 
తా, నీవు తపస్సును స్వర్షవాంఛ చే చేయనక్క_జ లేదు. దేవతా 
నివాసములు నీ తండ్రియగు హిమవంతుని ప్రదేళములు. వరుని గూర్చి 
తపం బొనశక్చెదవా అదియు నసంభవ మె. మాణిక్యము నన్నెవరు ధరిం 
తురని పోయి యడుగదు. మరేమన ధరించువారిచే మణి యొక్క_డ. 
నున్నదని వెదకంబడును గాన దానికై మైనను తపంబు 'చాలించుము. 
అవ. తష ప్రయోజనం నిరాకర్తుమావా.--- 
వ్యా. దివమితి.---దివం స్వర్హం, స్రార్థయ నే కామయస్కే యది తరి శన 
స్పవశ్చరణ ప్ప యాసో వృథా నివృలక యది స్వన్రార్థం తప్య సే కతః (శ్రమం ,మాకా 
ర్ట 8, కుతః _ తవ, వీతుర్ణి మవతః వ్ర చేశా చేవభూమయః స్వర ర్ల పదార్థాః కృతృత్యా 
ఇత్యర్థ 8. అభోోపయన్తారం వరం ప్రార్థయ నే కర్ణి సమాధినా తపసా _ అలం _ కేఫో న 
క_ర్తవ్యమిత్యర్థః. నిషేధ్యస్య నిష వతి 9 కరణశ్వా క్ర రీయా. తథాహి రత్నం 
క త్తు నాన్వివ్యలి న మృగయతే - వ. శేషః, కిం తు తద్రత్నం మృగ్యతే 
గ్రహీళ్ళళింతి శేష? న హీ పరాం శ్యయా తపసి వర్ధితవ్యం కింతు ఏకేన వ త్వదర్భ్భ 
మం భావః. 


నివేదితం నిశ్యసితేన సోప్య ణా మనస్తు మే సంశయమేవ గాహతే, 
న దృళ్యలే స్రార్థయితవ్య వవ తే భవిష్యతి స్రార్థితబుర్ల భః కథమ్‌, 


అవ. వరుని చెప్పు మాట వినిన వీమటచనే చేవియొక్క_ నిట్టూర్చును కనిపెట్టి 
వ (సృశ్నులయందు జబాభీయమికి తానే శంకించి చెప్పుచున్నాడు. 

టీ, సోమ్మణాజవేండిగల, నిశ్వసితేన = నిట్టూర్పుచే నివేదిఠం= తెలియచేయం 
బడెను, (అయినను) మన స్తుజమననసై రే, మే=నాక్కు సంశయ మేవ ఇ నం దేవాముే, 
గాహ లేజవ, వేళించుచున్నది, (ఎందుకనలా!) "లే=నీకు, స్రారయికవ్య వవజకోరందగిన 
వాండేే న దృశ్య లేజకనంబడండు, స్రార్థికదుర్ల భఃఇకోరంబడియుం బొందశశ్యము కాని 
వాండు, కథం ఛవిష్యతిజఎట్లు కాగలడు. (శాలేడనుట్ర 

తా. వరునిప్తసంగములో నీవు విడిచిన వే(డినిట్టూర్చు నీతపస్సు 
వగునికొఖకని తెలియుచున్నను నామనసులో సందేవామున్నది. నీ 


196 కుమారసం౦ంభవము 


వంటిదానవు కోరందగినవాంజే లేడు. నీవు కోరినను పొందనివాం 
డున్నా డా? 
అవ. వరవాచకాతర్మశ్రువణాన న్తర మేవ దేవ్యా ఉస్టోచ్చా ్వసమాలత్యు వ్ర, శ్నేషు 
చ చ త్యు త్తరమనుపలభ్య స్వయ మేవాశచా గాట్‌ 
వ్యా, ని వేదితమితి.---సోష్మణా, నిశ్వసిలేన నిశ్వాసవాయునా, నివేదిఠంచిన్తా 
నుభావేనోప్టోచ్చారనేన లే వరార్థిత్వం సూచితమిత్యర్థః. తర్జి కిం వ్రశ్నవ్యననే 
చేత్యావా - మనస్తు తథాపి మే సంశయ మేవ గావాతే ప్రాప్నోతి. కుతః లే తవ 
ళ 9 ర్‌ 
కృత్యానాం క ర్తరి వా ఇతి షష్టి, ప్రార్థయితవ్యః ప్రార్థయితుమర్హ వవన దృశ్య లే. 
ర జ్య అల వ్‌ 
ప్రాక్థితదుర్హభః ప్రాక్థితో యో దుర్దభః స కథం భవిష్యతి - నా స్టే వేత్యర్థ 8 


అహో స్థిరః కోఒవీ తవేప్పితో యువా 

చిరాయ కర్ణోత్సలశూ న తాం గలే, 

ఉవేవలే యః క్ల థలమ్బినీర్ట టాః 

కపోలదేశే కలమా గ పిజ్ఞలాః, 47 


అవ, పతిప్రార్థనార్థ మె తపంబని సిద్ధాంతము జేసి చెవ్వుచున్నా (డు. 

టీ, ఆవోచ్చికృము, తవ ఈష్సితః=నీకు (నీచే కోరంబడినట్టి, కోపీ యువా= 
ఒకానొక యావనవంఠతుండు, స్థీర8=కరిను(డు, (అయి యుంటున్నాండు) (ఎందువలన 
ననగా?) యః=ఎవండు, చిరాయజచిరకాలమునుండి, కర్టోోత్సలశూన్య తాం = చెవియం 
దుంచుకొనం దగువిలాసమగు నల్ల గల్వతో శూన్యమగుటను, గలే = పొందిన, కపోల 
దేశే=చెక్కి.లియందుు, శ్లథలంబినీ? = విరియంబడి ద్రేలాడుచున్నట్టియు, కలమా,గ వీం 
గలాః=వరిమొలకలం బోలి పనుపురంగు గల, జటాః=జడలను, ఉెపిీఠతే = ఉపేశు 
చేసినాయడో. 

తా. అహో యేమి వింత! నీవు కోరినపురుషుండు వ జ్రైమువలె 
గట్టి హృదయము గలవాండు, ఎందుకసియెదవా? విలానోత్పలను కర్ణ 
మందు లేకయున్న చెక్కి.ళ్ళయందు చింపిరిగా చేయండి సంస్కారము 
లేక సష్యముల య్మగృములవలె పచ్చ బారిన తల వెండ్రుకలు వేలాడుచు 
జడలు గట్లంగాం జూచి కనికరించ లేదో ఆకతంబున 

అవ, అథ పతి ప్రార్థనా మేవ సిద్ధవత్క్భ్చ త్వావా = 

వ్యా. అవో ఇతి. అవో చిత్రం తవేస్సిత ఆస్త్రమిష్లో యువా కో౭పీ 
స్థిరః కఠిన$=వ ర్హత ఇతి శేషః, కుతః , యో యువా చిరాయ చిరాల్‌ చ్రళ్ళతి కర్ణో 


పంచమసరము. 197 


x) 


క్పలశూన్య తాం గలే పామే కపోల దేశీ గజ్జన్థ లే కృథాః ళిథిలబన్షనా = అత నీవ 
లమ్బన్యస్తాః ళ్ల థలమ్బినీః కలమాః శాలివిశేషా _స్టేహోమ గ్రాణి = తద్వత్సిబ్లలాజటా, ఉపే 
తలే యస్త్వామాదృశీం దృష్ట్వా న వ్యథ లే న నూనం వజృవృాదయ ఇత్యర్థః 


మునివ్శలే స్తాషమతిమా త్ర కర్షితాం 
దివాక రాఫుష్టవిభూషణాస్ప దామ్‌, 
గస 

శోశాజ్కు_'లేఖామివ వశ్యోతో దివా | 

సచేతసః కస్య మనో న దూయతే. 48 

టీ, ముని వ్శలెో=చాంద్రాయణాదుల చేత, అతిమాత్రకర్శితౌా ౦జమిక్కి_లి యొండి 
నట్టియు, ది వాకరాఫ్థ్రష్టవిభూపషణాస్ప దాం=సూర్వ్యుని వే కమలించంబడిన యాభరణస్థాన 
ములు గలదానవు గనుక నే, దివా=వపగటియందు, శశాంక లేఖామివ=చం ద్ర, రే ఖనువ లె 
వళ్యతు=చూచుచున్న, సచేతసః=చై తన్యముగల, కస్యజ=ఎననియొక్క_, మనః ఇమనస్సు, 
న దూయ లే=జవ్యాకులము కాదు? 

తా సూర్యకిరణములచే నగలుంచుకొను తావులు కళలు తప్పి 
యుండగా చాంద్రా యణాది వ్రతములచే నెండిన నీశరీరము పగటి 
యందు కళతగ్గిన చంద్ర రేఖమాడ్మి. నున్న నిన్ను చూచిన చైతన్యము 
గల 'యేమనుజుని మనము వ్యాకులము కాదు (అగు ననుట.) 

వ్యా. ముని వ, తెరితి...__ముని వృతెశ్చాన్టా)యణాదిళిరతిమాత,మత్య న్తరం కర్ళీ 
తాం కృశీకృ తాం దివాకరేణ = సూ ్యేణ “ఆఫ్థృష్టాని ధాని జ వా తాతవసంస్పర్మాల్‌ 
మృదు త్వాచ్చ శ్యామాక్ళ తాని = విభూషణాస్పదాని హారం నాని ఎ యస్యాస్తాం 
తథోశ్తామ్‌ ఆతవీవ దివా ఆవాని శశాజ్క్బు_రేఖామివ స్థితాం త్వాం వళ్యతః సచేతసో 
జీవతః కస్య పుంసో మనో న దూయలే న పరితప్యలే, ఆపీ తు సర్వ నై వేత్యర్థ రం 


అవైమి సౌభాగ్యమదేన వఖీతం 
తవ స్రీయం యశ్చతురావలోకినః, 
“* శరోతి లత్యుం చిరమస్య చకుపో 
న వ క్రృమాత్తీ యమరాలపత్మ్షు ణః. 49 


టీ. తవజనీయొక్క_, వల్ల భం=ఇముని, సౌభాగ్యమ దేన ఇ సౌందర్యగర్వముచే, 
వంచీకం = మోసపడిన వానినిగాను, అనవైమ్‌ = తెలుసుకొనుచున్నాను, యఃజఎవండు, 
చతురావలోకినః ఇ ఆందమైన చూపుగలయట్టియు, ఆరాలపత్మ్మ ౯$ = వంకరయైన 


198 కుమారసంభవము 


'శిప్పలుగల, అస్య చమవుషః ఇ ఈనీ న్మేతృమునకు, అత్తీ యం వక్ష్మ౦ంజరన 'మొగమును, 
చిరరజచిరకాలము, లత్యుంజగురిగా న కరోలి=చేయండో. 

తా. అందమైన చూపులుగల వంకరయైన కనుణెప్పలుగల 
నీవిలాసమగు నేత్ర త్ర మునకు చిరకాలము కనపడకయున్న నీ ప్రియు 
డెవండై తే గలడో వాడు తన సౌందర్యగర్వము చే రాబోవు సంపదను 
పోంగొట్టుకొనుచున్నా (డని తలం చెదను, 


వ్యా. అవైమితి.---తవ (ప్రియం వల్లభం సౌభాగ్యమ జేన సౌన్షర్యగ ర్వేణ 
కర్తా వజ్బతం విప్ర లబ్ధమవైమి వేది యః వ్రీయశ్చతురం మధురం.అవలోకక ఇతి - 
చతురావలోకినో ఆరాలపత్తణః కుటిలరోన్లుః. ని. “అరాలం వృజినంజివామ్‌” ఇత్య 
మర;ః, అస్య త్వదీయస్య చమ్‌ష అల్మీ యం వక్ర ౦ ముఖం చిరం లమ్యం విషయం న 
కరో తిందృష్టి పథం న నళ్ళలీత్యర్థః. gre క్‌శ్వేణ వాతోనిష్భలాత లాభో జాతే 
ఇతి భావ, 
5 

కియచ్చిరం శ్రామ్యున గరి విద్య లే 

మమావి పూర్య్వాశ్ర, శ, మసంచితం తవు 

తదర్ధభాగేన లభస్వ కాజ్జీ తం 

పరర తమన్నా మి చ సాధు వేదితుమ్‌. 50 


టీ. గారి=పార్వతీ, కియచ్చిరం=ఎంక పెద్ద కాలము, శామ్యసి = కష్టవడెదవు ? 
se పూర్వాశ శ్ర మసంచితం= బవాచర్యాశ, శ మమున సంపాడిఠ చిన, తేవకి== 
తపస్సు, విద్య లేజఉన్నది. కెదర్ణభాగేన=అందు సగము 'ఫగముతో, కాంథీకంవరం = 
శిేరంబడిన వ్రీయుని, లభస్వ = పొందుము. తం=అఆితనిని సాధు వేదితుంచ = లెస్సగాం 
చెలిసిొనుటకును, ఇచ్చామి=కోరుచున్నా ను. 


తా. ఓటపార్వతీ! ఎంతకని తవస్సుచే కష్టము నందెదను. ద్రిహ్తా 
చర్యాశ్ర మనమున నేను సంపాదించిన తవ పస్సులో సంగోరు వంతు పే 
కొనుటకును ఆ నీవరుని తెలుపుటకును గోరుచున్నాను. 


వ్యా. కియదితి.---హేగారి కియత్కిం ప్రమాణకమ్‌ - కిమవధికమిత్యర్థ 8. 
చిరం శ్రామ్యసి తపస్యసీ-ఆత్య న్తసంయో”ే ద్వితీయా మమావీ ఫూర్వా శ మః (వ,థమా 
శ్ర మో బ్రవాచర్యాక్రమం- స్తత్ర,-సంచితం సంపాదితం, తపో నిద్యలే, అర్ధళ్చాసౌ 
ఫోగశ్చ శెస-కేన్య తపసోజ.ర్ల ర్భభాగేనై కదేశేన కాళ్లి బ్ర ఈమిష్ట్రం వరముపయన్తారం' లభన్వ; 
తంవరం సాధు సమ్య గ్వేదితుం జ్ఞాతుం ఇచ్చ్భామి. యద్యసౌ యోగ్య|ో భవతి తదా 
నునూవి సన్లుతిరిలిభవః, 


పంచమసర్ష ము. 199 


్రిలి,ప,విశా ఏఖిపాతా ద్విజన్యనా 
గతం oa న శథాక కంసితుమ్‌, 
ae వయస్యాం పరిపార్మ ఇవ_ర్టినీం 
వివ_ర్తితొనజున నేత మైతుత ర్‌కే 


టీ. ఇతిజఇట్లు, ద్విజన్మ నా౭ద్రావాణుని చే ప్రవిశ్య = ప్రవేశించి అభ్గిహి రోజ 
అడుగంబడిన టై, సా=ఆమె, మేనోగళర-మనములాో న నున్న (వరుసే, శంసితుం = చెప్పు 
టకు, న శకాక=సమర్లురాలు శాలేకపోయెను. (లజ్ఞచే ననుట) అభథోఒపిమ్లట్క, పరి 
పార వ ర్తినీంపృక్క-నున్న, వయస్యాం=చెలిని, వివ ర్తి తొనం జన నేత్క౦జుతి త్రిపుంబడిన 
శాటుక లేనికండ్లున ల్లునట్ల్టు గా, వతళ=చూటచెను. 

తా. ఆశ్రావాణునిచే నిట్టడుగంబడి లజ్జ చే చెప్పలేక ప పకా 
నున్న చెలిని తహానీయమముచే. కాటుకలేని కనులు శి త్రిప్వుటతతో 
(కనుసంజ్ఞలత్‌)చూ చెను. (తనవరు నాయనకుం దెల్ప మనెను) 

వ్యా. ఇతీతి. ఇశీర్థం, ద్విజెన్మ నా ది్టిజేన, వ;విశ్యాన్త న్తర్ష ర్రత్వా - ఆ ప్పవ 
ద్రవాస్యముద్భా వ్యేత్యర్థ 8. అలిహితో-౯ క్రొ, సా పార్వతీ మనోగళం వృదిస్థం, వరం 
శంసీతుం వక్తుం న శళాక సమర్థా నాభూల్‌ లజ్ఞయేతి శేషః. అధథో2న న్హరం, పరి 
పార్శ వైవి రినీం. వయస్యాం సష్లోం్య వివర్హితం, విభాలికమనజ్ఞనం (వ,తవశాద్వర్టితక జ్ఞలం= 


చే త్రం యసిక్‌ కర్మణి త క్షథైతర_చేత త్ర సంజ్ఞయైవ ప్రత్యుత్తరం వాచయాంచ 
శాశేత్యర్థః 


సఖీ తదీయా తమువాచ వర్లి నం 

నిబోధ సాధథో తవ చేత్‌ కుతూపహలమ్‌, 

యపదర్ధమంభో జమివోప్టవారణం 

కృతం తవస్సాధన మేతయా వపుః, ర్‌2 

టీ, శదీయా=ఆ పార్వతీ జేవి సంబంధముగల, సనఖ్లీ=సఖురాల్కు తం పర్థ్మి నంజ 
అ బ్రవ్శాచారినింగూర్చి, ఉవాచ = పలికెను సాధోజసీ విద్వాంసుండా! తవజనీకు 

(శ్రే (శ్రా ,రుంజవినుటకు), కుతూహలం=వేడ్క, (అస్త చేత్‌ =(ఉన్న్ర) యెడల, యదర్గ్శంజ 

మ వనతయాజఈ మెచే, అంభోజంజకవములము, ఉమ్మ వారణమివజగొడుగువ ల్కె 
వపుః=శరీరము, తవస్సాధనం = శపస్సునకు సాధనముగాా కృతం = వేయంబడెనో, 
నిబోధజ తెలిసికొనుము. 

త్రా, ఆపార్వతీ దేవి చెలిక_త్తే యిట్లనెను, విద్వాంసుండా! నీకు 
విన నిచ్చ యున్నయెడల యెండకు కమలమును గొడుగును చేసినట్లు 


$00 కుమారసంభవము 


వలె తపస్సాధనమునకు శరీరమి మె యేల నువయోగించినో వెప్పె 
దను వినుము, 

వ్యా. న కలా 1! పార్వత్యాః - ఇయం తదీయా, సఖీ వపయస్యా, తం. 
“వర్ణ 8 వ, శ్ర స్తత ఇతి శ్నీరస్వామో, సోఒస్యాస్త కీని వరి నం ద్రివాచారిణం “వర్ణాద్భ)వా 
చారిణి” నిట్‌ కమల ఉవాచ బ్ర్రూతే స్మ స. కి మితీ- హేసాధో విద్వకొ, తవకుతూ 
వాలం చేల్‌గ్రోకుమ స్తీ స్తితి శేషః. తర్చి నిబోధావగచ్చ - ఆకర ర్శ యేత్యర్థ క. “బుధ అవ 
గమనే ఇతి భాతో ర్భావాదిశాల్లోట్‌. శ్రోతవ్యం కిం తదావా = యసె లాభాయేదం 
యదర్భ క్‌ 'అశ్థేన సవా నిత్యసమాసః సర్వలిజ్ఞ తా చేతి వక్తవ్యమ్‌ ఇతి వార్షికనియమా 
త్కి)యావిశేషణమ్‌. వీతయా పార్వత్యా, ఒమ్మోజం పద ద,ముక్ట వారణమాతపత్ర, 
మివ, వపుః శరీరం, తపఃసాధనం కృతం - తవ పష ప్రవృత్తి కారణ ముచ్యతే శ్రూయతా 
మిత్యర్థ రిం 

ఇయం మహేన్ద 9 ప భృతీనధి శ్రియ 

శ్చతుర్జిగీ కానవమత్య మానినీ, 

అరూపవోర్యం మదనస్య నిగ్భృవహాత్‌ 

వీనాక పాణిం పతిమాస్త్రమిచ్చతి, రితి 


టీ, మానినీ = శచ్యాదులమించి యుండవలెనని యహ౦ కారముగల, ఇయం 
ఈ పార్వతీ దేవి అధి శ్రియః=ఆధిశైశ్వర్యముగల, మహేంద్రప్రభృతీక్‌ =ఇంద్రుండు 
మున్నగు, చతుర్చి శారా న ఇంద్రయమవరుణకు బేరులను, 'తవమక్య = తిరస్య సంచి, 
మదనస్య, నిగ్రవాత్‌ = మారుని యడంచినందువలన (కాముకుడు కాకుండుటవలన) 
ఆరూవవోర్యంజరూపము బే వంచింపశక్యముకాని వాండును, పినాక పాణిం = పీనాకము 
హాస్తమందు(గలవా"ండును నగు శివుని, వతింజ పెనిమిటిని గాను, అప్తుం = పొందుటకు, 
ఇచ్చతి=కోరుచున్నది. 

తా. విశ్వర్యవంతులగు ద్ద చాన్టిదులను జయింపందలంచి ఇంద్రా, 
దులను ధిక్కరించి రావముచే జయింవ శళక్యుండు కానట్టియు మారుని 
జయించిన పినాకపాణిని పతినిగాం గోరుచు తవస్సుం జేయుచున్నది. 

అవ “దృజ్మనఃసజ్షసంకల్పా జాగరః కృశళ తాఒరతిః, హీ, త్యాగోన్తాద 
మూర్మాన్తా ఇక్యనజ్ణదశా దశల ఇతి ఠ త్రాస్యాః కాళ్ళ్చిద్దళాః కృనుమశాద్భృతె నవ 
యోజయతి “ఇయ'మిత్యాదిళ్ళి! షడ్భిః శ్లోక. 

వ్యా, ఇయమితి,నానినీ ఇకాడ చ్చు వ ర్తితప్యమిత్యభిమాన 


వఠత్తీ ఇయం పార్వత్యధి క్రి యో౭ధికై శ్వర్యాక్‌, భి వ భృశీనిన్దా)దీం, 
శృళబృణాం దిశామాళానిస్టేవరుణయమకు చేరాక 'తద్ధితార్థ =” ఇ త్యాదినో త్తర 


పంచమసర్ష ము. లే 


వదసమాస$. అవమ థ్యావధూయ మదనస్య నిగ్రవోన్ని బర్హ్య ణా స్థేతోః అకాముక త్వా 
దిత్యర్థ 8. రూపేణ సౌందళ్యేణ వోర్యో వశీకరణయో న భవసీతి తమరూపవార్యం 
కా పాణౌ యస్య తం పినాకపాణిం వారం ' వ, హరణాశ్టేభ్యః వరే నిష్థాస ప్ప 
మ్యా భవతః” ఇతి సాధు, పతిం భర్రారమాఫ్తమిచ్భతి ఏతేన సంకల్పావస్థా షు స 


అసహ్యావాుం కారనివ_ర్రి రత; పురా 

పు రారిమప్రా  స్టముఖశ్శిలీముఖః, 

బ్రిమాం హ్ఫాది వ్యాయతపాతమవీణో 

ద్విశీర్ణ మూ ్టేరవీ పుష్పధన్వనః. ర్‌క్ష 


టీ, పురా=తోొల్లి, అసవ్యూహుంకారనివ ర్హితః = సహింపశక్యముకాని హుం 
కారముచే మల్టీ ంపంబడినట్టి యు, పురారిం= ఈశ్వరుని, అప్రావ్లముఖ; = పొందంబడని 
య[గృభాగముగల, విశీర్ణ మూ ్రేః అపి ఇ నశించిన రూపుగలవాండై నప్పటికిని, పుష్ప 
ధన్వనక=మన థునియొక్క, శిలీముఖ$ = బాణము, ఇమాం=ఈ మెను, వాది=హృదయ 
మందున, వ్యాయత పౌతం=లోంతెన ప్ప వేళశముకల్ణునట్లు, అక్షీణోల్‌ జబాధించెను, 

తా. ఫూర్వము మూరు. డీశ్వరునివై ( బి, యోగించిన బాణము 
కొసయైనను హరుని హుంకారముచే నాయన నంటక మరలినదై దగ్గ 
దేవాముగలవాండై నను ప్రయోగించినబాణ మో మెయెదలో లోక్‌ 
తుగా గ్రు చ్చుకొనెను. (మృదువు గానుండుట బాధగ దాం 

వ్యా. అసహ్యేతి,--పురా ఫూర్వమసహ్యేన సోఢుమళన్యేన హుంకారేణ 
రౌద్రేణ నివర్ణితః అత నీవ ఫురారిం హారమప్రాప్తముఖో౭ప్రాప్తఫలో విశీర్ణ మూ_ర్టే 
ర్నష్ట్రశరీరస్యాపి పుష్పథన్వనః 'కామస్య శిలీముఖో బాణ ఇమాం పార్వతీం వాది 
వ్యాయతః నుదూరావగాఢ ఇతి యావత్‌, తాదృక్చాతః వవారోయస్తి క కర్త ణి 
త త్తథా౭.శీణోదకర్శత్‌ ద చేవాస్యాపి మార్హణో లగ్నకః వి. 'మృదుః సర్వత్ర 
బాధ్యలే ఇతి భావః స్తై. “వివృణ్వతీ శ్రైలసుతాఒపి భావమ్‌” ఇర్య త్రో క్త కం చక్షుః ' 
దీ తిమనఃసజ్డొ ఖ్యమవస్థాద్వయ మన నరావనస్థోపయోగితయాజఒనూద్య కార్మా శ్రీవస్థా 
సూచితాం 

తదా ప్ర భృత్యున్మ దనా వీతుర్సు హే 

లలాటికాచన్గ నధూసరాల కా 

న జాతు బాలా లభతే స్మ నిర్వ్యృతిం 

తుపారసంభఘాతశిలాత లేవ్వపి, క [ల్‌ 


ఫ్ప9 కుమవాూారస౦భ్‌ వము 


టీ. తదా వ్రభ్ళతి ఇ అదిమొదలు, పితుర్ల ఎహే డా తండ్రి, యింటియందు, ఉన 
దనాజమిక్కి-లి మోవహాముగల ట్రై, లలాటికాచందనధూస రాల కాజనుదుటి బొట్టు యొక్క 
చందనముచే బూడిదరంగుగల ముంగురులు గలదై, బాలాజఈచిన్నది, జారుజఒకచ్వు 
డును తుషారసంఘాతళిలాత లేప్వపీ = మంచుగుంపుల నెడు శిలావ, చేశములయందును 
(అనంగా ఘనీభవించిన మంచునందు సై తమనుట), నిర్వృతింజనుఖమును, న లభ లేస = 
పొందకుండినది కదా? 

తా. అదిమొద లీమె తండ్రియింటనుండి చుక్కబొట్టుగాం బెట్టు 
కొన్న గంధముమిో:౭ద పారలుచున్న వగుటచే రంగుమూరిన తలవెం 
డ్రుకలు గలదై మంచుగడ్డ లయందు కూడ సౌఖ్యమునందదు (తాపము 
మొంచునుకూ డా చలి లేనిదునిగాం జేయుచున్న దనుట.) 


వ్యా. త జేరి,----శ చేతి చ్చేదః తదా ప్రభృతి రత ఆర ఛ్యేశ్యర్థ 8. 8 స స ప్తమ్యర్థ 

స్యాపీ ద్మాపృశత్యయస్య వఖ్చమృ్థే లక్షణా వభృతియోగే వళ్చిమోనియమాత్‌ , వు 
ర్‌ ఎవొ ఉన్ల దనోత్క_టమన్గ థా, లలాటస్యాలంకారో లలాటికా తిలక; “కర్ణ లలా 
టాల్‌ కనలంకాలే” ఇతి కన్సక్యయః త స్యాశ్చష్ట జీన ధూసరా ధూసర వర్ణా అలకా 
శచ్చార్ణకున్త్లలా యస్యాః సా తథోశ్తా బాలా పార్వతీ జాతు కదాచి దవీ తుషారసం 
ఘాతాస్తుషారఘన్నాస్తవీవ శిలాస్తాసాం తలేషూపరిభాగేష్వపీ నిర్బృతిం నుఖం 
న లభతే స్మ; వీ లేనారక్యపరసంజ్ఞావిషయవి ద్వేషివస్థాద్వాదశావస్థాప శే సంజ్వరళ్చ 
వ్యజ్య తే. 

ఉపా_త్తవశ్తే చరితే పినాకినస్స బాప్పకలజ్ఞస్థలితై ః పదై రియమ్‌, 

అనేకళః కిన్నర రాజకన్యకా వనా _న్హసంగీతసఖీరరోదయత్‌ . 


టీ, పీనాకిన$=శివునియొక్కా, చరితే=చరికృము, ఉపా త్త వన్లేజస్వీకరింపంబడిన 
వర్ణములుగలది కాయగా ఇయంజ ఈ మె, సబాష్పకంఠస్టల్నితె! = గద్దదమయిన గొంతు 
నందుళాణీన, పైఃజవాక్యములచేశ్య వనాంతస ంగీతసఖీ! ఆ పనమధ్యమున సంగీతము టే 
* చెలిక త్రెలయిన, కిన్నరరాజకన్యకాః = కిన్నరరాజబాలికలను, అనేకళశఃజపలుమారులు, 
అరోదయల్‌ =ఏడిపించెను. 

తా. సంగీత కాలమున శివునినామము రాయగా న 
గవాడినవాక రాముల చే అడవిలో సంగీతన్నే పితులగు కిన్న ర స్తీ స్తిలును 
పార్వతీదేవి.వై జూలీంగొోని విచారించిరి. 

వ్యా ఊహా శ్తేతి..- పినాకినః శంభోళ్చరి తే తిపురవిజయాదిచేష్టిత ఊపా 
శ్తవళ్లే స్రారబ్ఞగీశృక్ర చే, ని, “గీతక శ్రమే స్తుతౌ వేజే వర్ణశబ్దః వ్రయుజ్యలే' ఇతి 


పంచమస ర్త ము. 908 

వాలాయుధః. సబాష్పే గద్దచే - కళే సలి-తెర్విశీరః పదైః సుప్తీజ నరూపెః కరణాః 

౧ అ షి = ణి యూ అని ది త రా 

వనాన్తే - సంగీలేన నిమిల్తేన - సఖీర్వయస్యాః, కిన్నరరాజకన్య కా, అనేకళో బహుళో 

=రోదయద్యశు మోతమకారయల్‌ = హరచరితగానజినితకమదన వేదనా మేనాం వీత్యు 

కిన్నరోోఒపి రురుదురితి భావ అత, వర్ణ స్థలనలక్షణకారో్య కా పునణిపున స్తత్కారణీ 

భూకమూర్భావస్థాప్రాదుర్భావో వ్యజ్య లేఒన్యథా సఖీరోదనానువవళత్తే రితి. ద్వాదశావ 

జ్య షె క జం 9 

స్థానమే తు ప్రలాపావస్థా చ వ్యజ్యతే. వి, ప్రలాపో గుణకీర్తనమ్‌” ఇత్యాలం 

"కారి కా8* 


తి భాగ శేపానునిశాసు చతణం నిమి ల్య నేత్రే సహాసా వ్యబుధ్యత, 
క్వ నీలకణ్ఞా వ్ర జసీత్యలత్యు వా గసత్యక్థ్థార్పిత బావాుబన్థ నా, ర్‌7 

టీ, చజఖఇం లేకాదు, త్రి భాగశేషాసు = మూండుపాళ్ళకంటె మిగిలిన, నిశాసు= 
రాశ్రులయందు, తణం=క్షణమ్మాత్ర ము, నేత్రే నిమిల్యడ౭కండ్లను మూనీకొని, సవాసా= 
అప్పు జే, నీలకంఠజ=ప యీశ్వరుండా ! క్వ (వృజసీ = ఎక్కు 8 బోవుచున్నావు, 
ఇలి=ఇట్లు, అలక్యు వాక్‌ = నిర్విషయమగు వాక్కులు గలదై, అసత్యకంఠార్చిత 
బాహుబంధనా = అబద్దమగు కంఠమునందర్పించంబడిన భుజబంధనము గలదై, వ్యబు 
ధ్యతజ మేలుకొనినది. 

తా. ఇంతే కాదు రాత్రు లయందు నిద్రపట్టక నాలవజూమున 
నెట్టకేలకు కండ్లుమూనీ అప్పుడె ఓ ఈశ్వరుండా యెక్క_డికేగెద వనుచు 
లేనికంఠమును గౌంగలించుకొని మేలుకొన్నది (ఈళ్వరునియందలి 
చింతచేని దృపట్టక రాత్రి వేగి వేకువరూమున నిద్రపట్టు వేళలో హరు 
డు వచ్చి పోవుచున్నట్లు సప మయి కలలోనివారుని కవ్టంగలించంబో 
గా నిద్ర చెడి మెలుకువగుచున్నది. (అనగా నిద్ర లేక జాగరావస్థలో 
నున్న దనుట.) 

వ్యా త్రి భాేతి.--కిం చేతి చార్థః శిష్యత ఇతి శేషః కర్మ ణి ఘణ్‌ -త్రీభ్యో 
భాగేభ్యః ణు "శేషాస్వవళిష్టాను = యద్వా రాత్రే స్త్రీయామ తేన వ, సిద్ధత్వా త్త ఖఎతీయో 
భాగ త్రీభొగః సంఖ్యాళబ్దస్య వృ త్రివిషయే కారణార్హ త్వమిష్య లే = యథా “శతాంళశభి 
“సహ స్రాంళః ఇతి. త్రిభానః శేపో యాసాం తాను నిశాను తణం తఈణమ్మాత్రం, 
చేత్రే నిమిల్య మాలయిత్వా నవాసా సద్యః హొ నీలక్టా క్వ్యవ్రజసీ కుత గచ్భసీత్య 
లక్యా నిర్విషయా = వాగ్వచనం = యస్యాః సా తథోశ్తా తథాఒసత్యే మిథ్యా 
. భూతే - కణేఒర్చితం బావుబస్థనం యస్యాః సా తథా సతీ వ్యబుధ్యత విబుద్ధవతీం 
ఏ లేన జాగరో కాదా నూచితే ". 


904 కుమారసంభవము 


యదా బుధైః సర్వగత_స్వ్వముచ్యనే 
న వెత్సి భావస్థమిమం కథం జనమ్‌, 
బతి స్వహన్తాన్లి ఖతళ్చముగ్ధ యా 
జ వం 
రహస్యుపాలభ్యత చన్ద గ శఖర కః. 58 
అవ. కల పటము జూచుట (ప్రియుని తాో(కినవారిని తాకుట యనువిరగవా 
వంతుల వినోదములలో కలం'జెప్పి వ,తికృతిదర్శనముం జెప్పుచున్నా డు. 
టీ, యదా = వీకారణమువలన, త్వంజనీవు, బుఢై క=జ్ఞనుల చే, సర్వగతః=సర్వ 
వ్యావకుండవని, ఉచ్య సే=చెప్పంబడుచున్నావో, (తఠః = ఆ కారణమువలన,) భావస్థం= 
నీయందనురాగముగల, ఇమం జనం=ఈజనుని (తనననుట్స, కథం న వేత్సి = బెట్టుగా 
చిలుగ కున్నావు! ఇతి = ఇట్టు, ముస్తయా = ముద్దరాలైన యాపార్వతీ బేవిచే, 
స్వహస్తోల్లిఖితః=తనవా_స్త్వములవే వ్రాయంబడిన, చంద్ర, కేఖరః = చం ద్రమొళీశ్వరుండు. 
రవానీజవ కాంతమున, ఉ పొలభ్యత = నిందింపంబడెను, 
తా. ఈముగురాలు తన చేతను వ్రాయంబడిన వ్ర తిముయైనను 
స్మృతిలేక వటములోనున్న శివుని ఓహరుండా ! నీవు సర్వాంతర్యామి 
వెమో నీయందనుర_క్రనగు నన్నెట్లుగా నెబు(గకుంటివి ? అని నిందిం 
చెను, 
అవ. స్వవ్న సాదృశ్య ప, తికృతిదర్శనతదంగస్ప ఎప్రనుర్శొఖ్యాశ్చత్వారో విర 
హిణాం వినో దా$-త త్ర, స్వష్న సందర్శనముశ్త్వా పృ తికృతిదర్శనమావా.- 
వ్యా, యచేతి.---యదా యత ఇక్కర్థక-య చేతి హేశావిత్యుక్వు గణవ్యా 
ఖ్యానే ఒసోదాహృత త్వాల్‌ . త్వం బుధ ర నీషిభిః సర్వగతః నర్వ వ్యావీత్యుచ్య నే 
తత ఇత్యధ్యావోరః. భావే రత్యాఖ్యే తిష్టతీతి భావస్థం త్వయ్యను రాగి ణమిత్యర్థృ రి 
ఇమం జనం ఇమమిళ్యాత నిశ్లేళః, కథం న వేత్సి న జానాసీతి ముగ్ధయా మూఢయా- 
అకిఖ్చీత్కరళ్చిత్ర గతో పాలమృ ఇ త్యాజానానయేత్యర్థః. తయా స్వవా స్తేనోల్లి ఖత 
శ్చిత్రే లిఖికశ్చం ద, కేఖరో రహా స్వే కంచే - సఖీమ్మాత్ర సమతమిళ్యర్థః. ఉపాలభ్యత- 
సాధి క్నేవము కృళ్చ. ఉఊక్తసముచ్చయార్థశ్చకారః. యద్యపి రవాసీత్యుక్తం తథా౭పి సఖ 
నమడ్‌క రణాల్లళ్లా త్యాగో వ్యజ్యత వవ. 
యదా చ తస్యాధిగ మే జగత్పతే 
రపళ్య్యదన్యం న విధిం విచిన్వతీ, 
తదా సవోస్తాభిరనుజ్ఞయా గురో 
రియం ప్రపన్నా తపనే తపోవనమ్‌. 59 


పంచమసర్ష ము. 205 


టీ. చ=ఇంతేకాదు, జగళ్చ లే[=ఐజగన్నాథుండగు, తస్య=ఆళివునియొక్క, అధి 
గ మే=పొందుటవిషయమై, అన్యం విధిం= వేటు పాయమును, విచిన్వతీ= వెదకుచున్న టె, 
యదా న పళ్యల్‌ ఎప్పుడు చూడలేదో, తదా=అవ్వుడు, ఇయంజ ఈమె, గురోః అను 
జి యా=తండ్రి యొక్క శలవుచే అస్తాీః సహ=మాతో కూడ, తవసే = తవ మొనర్చు 


టై గ్‌ తపోవనంజ=తపోవనమును 9 ప్రపన్నా =ఆశృయించెను వ 


తా. ఇంతేకాదు జగత్చ్రభువగు శివ్రనియొక్క. పొందుటలో వే 
అుపాయమునుం గాన లేక అప్పుడు తండ్రియగు హిమవంతునిదగ్దర మా 
తో తపస్సుం జేయుటకు శలవుందీనీళొని యిీాత పోవన మా శ్ర్రయిం చెను. 

వ్యా. య దేతి.---జగత్స లే స్త స్యేశ్వరస్యాధిగ మే ప్రాప్తావన్యం విధిము పాయం 
విచిన్వతీ మృగయమాణా యదా నాపళ్యత్తదేయం పార్వతీ గురోః పితురనుజ్ఞ యా 
2స్థాఖిఃి సహ తవసే తపళ్ళరితుం తపోవనం వృవన్నా ప్రాప్తా. 


ద్రుమేషు సఖా కృతజన్మసు సయం 

ఫలం తవస్సాథమీషు దృష్ట మేష్వవి, 

న చ ప్రరోవోభిముఖోఒవి దృశ్యలే 

మనోరథోఒ నాళ శ మాళిసంశ్రయః. 60 


టీ, సఖ్యా = (మా సఖురాలగు పార్వతిచే స్వయం = స్వయముగా, కత 
జన్మ నుజచేయంబడిన జన్మలు గలయట్టియు, తవస్సాక్నీషు = తపస్ఫునకు సాక్షులయిన, 
ఏమ ద్రు మేషం అపీ= ఈచెట్టయందు సైతము, ఫలం దృష్టం = ఫలము చూడంబడినది, 
అస్యాః= ఈ మెయొక్క_, శళిమాళిసం శృయ;= ఈశ్వరనిష్ట్రమెైన మనోరథస్తు=కోరి కై తె, 
(సృరోవోభిముఖః అవీజఅంకురాభిముఖ్నమెనను, న దృశ్ళ లే=అగవడ లేదు. 

తా. మాన్నేహితురాలు స్వయముగా నాటిన గింజలు మొక్క 
లె చెట్లయి పుష్పించి ఫలించె గాని హరునివె నున్న యీమె యఖి 
లాషమన్ననో మొలశై న నెత్తలేదు. ఫలమన్న మిక్కిలి దూరముగదా? 


వ్యా. ద్రుమేవ్వీతి.---సఖ్యా పార్వత్యా స్వయం కృతం జన్మ యేషాం తేషు 
స్వయం రోప్‌ లేష్విత్యర్థ 8. తవనః సాక్నీషు సామొద్దష్ట్ర ష్వేను ద్రుమేవ్వవి ఫలం 
దృష్టం లబ్ధం జనిశమిక్యర్థ 8 అస్యాః పార్వత్యాః శశి వాళిసం శ్ర యళ్ళ్చన్ష) శేఖరవిష యో 
మనోోరథన్తు వరోవోభిముఖోడజ్కూరోన్ను ఖో౭పి న దృశ్యతే, ని. “పృరోవా న్య 
బ్యూరో చజర్క_రః ఇతి వ్రైజయన్తీ స్వయం రోవిశవృతఫలకా లేఒవ్యస్యా మనో 
రథస్య నాజంరోదయో౭ఒప్య స్రీ ఫలాశా తు దూరాపాస్టే త్యర్థః, 


406 కుమారసం౦ంభవము 


న వేది స ప్రార్థితదుర్గ భః కదా 

సఖీఖిర స్టో రసో శ్రరమాతీ తామిమామ్‌, 

తషకృశొ మభ్యుపవళ్ళ్య లే సఖీం 
వృషేవ సీతాం తదవ గృవాశుతామ్‌. 61 


టీ, (ప్రాశ్థితదుర్ల భ$= వేండుకొనంబడినవాండై దొరకనట్టి, సఃజలి దేవుడు, కపః 
కృళాం=ఠప వన్సుచే ఇెండినదై, సఖీభిః= =చెలిక' త్తెల చే, అనో క్రరం = కన్నీట్ల వపృథాన 
మగునట్టు గా, ఈకీ తాం=చూడంబడినట్టి, ఇమాం సఖీంజ-ఈమాభబెలిక త్తెను తదవగవా 
తళాం=ఆఅియింద్రుని యనావృష్టీచే పీ పీడించంబడిన, సీతౌం = నా౭ోేటిచాలును, వృఘో 
ఇవ=ఇంద్రు Hs, కదా అభ్యువపపక్స గీ లే=ఎపహ్వు డను గ గృహించునో, న వేది ఉఅఎయు6 
గనుం 

తా. తవస్సుచే నెండినదగుటచే దుగఖముగా మాచే జూడ? 
బడుచున్న యీ మాచెలిక _క్తెను అవగ,హమను దోషముచే (వాన 
లేమి) నెండిన నాగోటిచాలును సు లేంద్రండువలె ప్రార్థి ౦చినను దుర్గ 
భుండగు నీళ్వరుః జెప్పు డను గ హించునో. 

వ్యా. న వేద్మీ అ సక్‌ - దుర్గ భః ప్రాక్థితదుర్ల రభ స చేవ స్తషకృళాం 
తపసా కృశాం Veep ea సఖిరరో క్ర త్రరమశ్రుప వ్రభౌనం యథా భవతి తళతీతా 
మిమాం న సఖ్లేం తసె స్యేన్ట్రస్యావ గ శే నా కృతాం వీడితామ్‌, ని. “వృష్టి 
ర్వర్ష౦ం తద్విఘా లేఒవగ్రావావ్యగ, గ,వశా సమౌ" ఇత్యమరః, సీతాం కృష్ణభువం. ని. “సీతా 
లాజ్జలపద్ధతిః ఇత్యమర$, వృషా వాసవ ఇవ ని, “వాసవో వృత్ర, హో వృషా 'ఇత్యమరః, 
కచా౭భ్యుపపళ్ళ ఫ్రలేకదాఒనుగ్ర హీమ్యతి. న వేద్మి. అత్ర, వాక్యార్థ8 కర్మం తదవ 
గృవాత కామిక్య క్రావగ వా డ్‌ తామిత్య'నేమై వ గతార గృల్వే తత్పదస్య వై వైయర్ధ్యావత్తే 
స్తదితిఖిన్నం వదం వేద్మీత్యస్య కన్మేతి యు క్షముక్సశ్యామః, 


అగాఢసద్భావమితీజ్జీతజ్ఞ యా 
నివేదితో నై స్థికసున్దర సయ్యా, 
తకు... వరివ+స  ఇత్యుమా 
మపృ్ఫచ ద వ్యజ్లో తహర్ష లతు.ణ:, 62 
టీ. ఇంగిళజ్ఞ యా = పార్వతిచిత్తము చెణీంగన, శయాజకవెలిచే, ఇతిజఇట్ట్లు, 


అగసాఢసద్భావం = గోవ్యముచేయని మంచి యభిప్రాయము గలుగునట్లుగా, ని వేదిఠః= 


'ఛెలుపంబడీనవాండైై, చైస్టీకసుందర; = బ్రలికీయు న్న౦కశాలము బ్రహవృచారియగు 


పంచమసర్లము. 907 


శాసుందరుండు, అవ్యంజితహర్ష లవణ? = (వకటింవంబడని సంతోవచివ్నా నలవాండై, 


అయిజపీ పార్వతి ఇదం = ఈ నీబెలి చెప్పినమాట, నీవం = సత్యమా ? వరివాస$౬ 


తా, సార్వతీహృదయజ్ఞో రాలగు చెలిమాటలు విని ఆజీవము 
బ్రహాచారియగు నాయన తనమనంబునం గల సంతోషమును బ్రకటిం 
చక యేమి పార్వతీ యీ నీచెలి పలికినది నిజమా పరిహోస్యమా ? అని 
'దేవినడిగెను. 

వ్యా. ఆగూఢేతి.ఇక్లీ తజ్ఞయా పార్వతీన్భాదయాభిజ్ఞ యా. ని. “ఇద్దీకం 
వాద్దతో భావః ఇతి సజ్బన$ స్‌ ఇారీసఖ్యా ఇల్యేవమగూఢనద్భావం ప్ర వ కాళిత 
సదభిప్రాయం యథా కళ, నివేదితో జ్ఞాపితోనిష్థా మరణమవధిర్యస్య సైన్స యావ 
బ్లీబృవ్యచారీ-సుద్దరో విలాసీ-నైష్టికశ్చాసౌ సున్దర శ్చేతి తఫోక్తః, ద్వయోరన్యతరస్య 
విశేషణశ్వవిపకూయాం విశేషణసమాస$ కిం తు నైష్టికత్వ విశేషణేన కామిశ్వవిరోధ$- 
ఆధచా చేవస్యాలౌకికమహిమశ్వాదుభయం తాత్తి ్వకమితి న విరోధః, అవ్యజ్ణోతం- 
వార్ష లతణం ముఖరాగాది హర్ష లిజ్ఞం _ యస్య తథాభూకః సక్‌ అయి గారి. 
బస కోమలామ త్త ణో ఇదం క్వర్స ఖీభాషిక మేవం సత్యం కిమిత్యర్థ 9. పరిహోసః 
శీలిర్వా ని. ద్రవశేలి వ ఇత్యమరః, ఇ ల్యే వముమామప్పచ్ళల్‌ ' వృష్టవాక్‌ + 


అథాగ్రవా నే ముకుళీకృతాబజ్జులౌ 

సమరయ స్ఫీ నీ స సృటి కాత మాలికామ్‌, 

కథఖ్చిద ద్రే_స్త్రనయా మితాతురం 

చిర వ్యవస్థాపిత వాగ భాషత. 68 


టీ. అథ=వీదపు అద్ర! తనయా*జపార్వతీ దేవి ముకుళీకృతొంగుళౌ = మొగ్గ 
యొక్కయాకారముగా. జేయంబడిన చేట్లగ ల, అవా పే = ముంజేతియందు, స్ఫటి 
కాతమాలికాం = సృటికమణుల తావళమును, సమర్పయంతీ = ఉంచుకొనుచ్చు కథం 
చిత్‌ = అతికష్టముతో, చిరవ్యవస్థాపితవాక్‌ = చాల సేపటికి స్వీకరిందంబడిన మాటగల 
దియె, మి తొాతరంఇపరిమితేమగు వర్ణములు గలుగునట్లు, అఫెషత=నల్కె-నుం 


తా. పిమ్మట పార్వతీదేవి వ్రే వేళ్లు ముణించి ముంజేత స స్ఫటిక తావళ 
మును పెట్టుకొని సిగ్గుచే కొంతే నేపటికి కొంచెము వర్ల ములు గల్లు 
నట్టుగా జాబు నిచ్చెను. 


208 కుమారసంభ వము 


"వ్యా. అతి. అథాన న్షరమచడ్రే స్తనయా పార్వతీ ముకుళీకృతాజ్హులా సంపుటీ 
కృతాజ్ఞులౌ అగ్రళ్చాసా వాస్తశ్చేతి సమానాధికరణసమాస!8 - “వాస్తాగ్రాగువా 
న్రయోర్డుణగుణినోళ్ళేదా భేదాది తి వామనః = తస్మీన్నగృవా వే సృటికానామకు 
మాలికాం జపమాలి కామర్చయ న్యాముషాతీ కథంచిన వా తాక షేన చిరవ్యవస్థాపిత 
వాక్‌ చిరేణ స్వీకృతవాక్‌ -నీలేన లజ్జోపరోధో వ్యజ్యలే. మిళాతరం పరిమిళవర్ణం 
యథా శథా అభావత బభాషే. 

యథా శ్రుతం వేదవిదాం వర త్వయా 

జనోఒయమనుచైె ఎ్రోనదలజ్ఞ్ఞ నోత్సుకః, 

తపః కిలేదం తేదవా_ప్తీసాధనం 

మనోరథానామగతిర్న విద్యతే, 64 
అవ, నీమి వల్కెననంగాం కెప్పుచున్నా (డు. 

టీ. వేదవిదాం వర=వేదవే త్తలలో శ్రేస్టుండా ! త్వయాజనీ చే, యథాశ్తురంజ 
సర్య మేవినంబడినది, అయం జనః = ఈజనము (నేను, ఉణైైఃవదలంభునోత్సుక 8= 
గొప్పస్థానము నాశక్రమించుటకుం గోరియున్నది (గోరియున్నాన్సు ఇదం తవి= 
ఈకపసన్సు, శదవా పీసాధనం కిల=ఆ గొప్పపదవిని పొందుటకు సాధనమట (కాదనుట్స, 
మనోరథానాంజకోశర్కె_లకు, అగతి8=అఆవిషయము, న విద్య లే=లేదు. 

తా. ఓ వేదశాస్త ప వీణుడా! నాచెలివలన నీవు విన్న దంతయు 
నిజమే కాని అసాధ్యమగు కోరిక కీతుచ్చతపం బొనర్చుచుంటిని (అట్టి 
యున్నతపదవి క్రీతవస్సు చాలదనుట). అసాధ్యవిషయమును మాను 
దునా యనిన కోరిక లెంతటివస్తువుమోాందనై నను ప్రసరించును. శకి 
నాలో చింపవు (ఇదిసాధనమా యట్టిపదవికి కాదు కాని దురాళ 
బాధించుచున్న ది), 

అవ, కిమువా చేత్యావహాం--- 

వ్యా యేతి---హే వేదవిడాం వర వై దికశేస్ట త్వయా యథా శ్రుతం 
సమ్యక్‌ శ్రుతం శుతార్థ మేవావా = ఆయం జనః స్వయమిత్యర్థ 8. ఉన్నై పదస్య 
శివలాభరూపోన్నతస్థానస్య ప్ర లబ్ధ న ఆక్రమణ _ ఉత్సుకః కిమత్రాయు క్త మిక్యత్రావా- 
ఇదం తప స్తదవాపీస్తస్యోచై కపదస్యావాపేః ప్రాప్తే! - సాధనం కిల _ కిలేక్యలీ*ే - 
ఆశితుచ్చత్వాదసాధక మే వేక్యర్ణ 8, తర్హి క్యజ్యతామి త్యాశజ్క్య దురాశా మాంన 
ముఖ్బతీ త్యాళయేనాహ = మనోరథానాం కామానామగతిరనిషయో న విద్య'లే ఆన 
హం నంళ కిదర్నాలోచనయా కామా వన ర్త ఇతి భావ 


వంచమసర్ల ము. 909 


అథాహ వర్లీ విడితో మహే తాః 

_స్థదర్ధినీ తం పునరేవ వరసే 

అమజ్జలా భ్యాసరతిం విచిన్సన్ట్‌ తం 

తవానువృ_త్తిం నచ క రుముత్స హె. 65 


నా జ కా 
టీ అథ=వీమట, వర్మీ =బ్రృవాచారి, ఆహా = పలిశెను. మహేశ్వరః = ఈళ్వ 
రుడు విదితః=నా చే తెలియంబడుచున్నాండు. పునరేవ = తిరిగియు, శ్వంజనీవు, 
తదర్థి నీ = ఆయననుంగోరుచు, వర్తసే = ఉంటున్నావు. అతుంగ కా భాసర రకు" 
కం వ్రీతిగలవా (డైన తం=అిళివుని, విచిన్త్యజ=కలంచి, తవజనీయొక్క అను 
వృ త్తిం=నీ యనుసరించుటను, కర్తుం చేయుటకు, న ఉత్సహే = ఫూనుకొనను, 


తా. తర్వాత బ్రహణచా రిట్లనియె. హరు నేనెలుంగుదును. 
ఆయన నిన్న ట్లవసూనము ఎదే చేనీనను సీవు మజీయాయననే కోరుచున్న 
దానవు. ఆయన ళృళానవాసాదికముః దలంచి నీవాయననుం గోరుటకు 
నే నంగీకరించకున్నా ను. 

వ్యా. ఆలి. అధ, వర్మీ బృహ చారీ నిం “వర్జినో బ్రవ్గాచారిణకి ఇత్య 


Uy 
మర$ః, అవా - ఉవాచేక్ళర్థః, “ఆహేాతి భూతారే లట్‌ ,వయోగో ఖాన్తిమాలకి 


ఇ త్యాహ వామనః. కిమి త్యావా-మ హేళ్వరో ss మహ, మయా కంక 
ఇశ్యర్థ 8+ బుద్ధ్యర్థ త్వాద్వ_ర్హమాణే క్షప వృక్యయః - తద్యోగాత్‌ షష్టీ చ-యేన త్వం 
ప్రాగ్‌ భగ్నమనోరథా కృలేతి భావః. ఫునలేవ త్వం తమిళ్వరమర్థ యే కదర్థి న్యేవ 
కక్కామైన ప్ర పృపర్ధసే - తత్స)భొవమనుభూయా పీతి భావః. అనుసరణే కో దోవస్త 
క్రాహ_అమబ్దలాభ్యా పేఒునుస్తలాచాలే - రతిర్యస్య తథోక్తం తం ఈశ్వరం విచిన్య 
విచార్య తవానువృ త్తిమనుసరణం - కర్తుం నోళత్సహే - నానుమన్తుం శకస మోత్యర్థ 8. 

అవ స్తునిర్బనపరే కథం ను తే 

కరోఒయమాము క్షవివాహాకౌెతుకః, 

కరేణ శ మ్యోరలయీాకృ తాహినా 

సహిప్యుతే తత్స)థమావలమ్బనమ్‌. 66 


టీ. అవస్తునిర్భంధపరే=తుచ్భవస్తువువిషయములో పట్టుదల యందాస క్తురాలా ! 
ఆము క్షవివావాకొతుకః = ధరింపంబడీన పెండ్లి కంకణముగల, శే అయంకరః = ఈ 


నీయొక్క. చేయి, వలయీక్ళతోపినా ఇ కంకణముగాంజేయంబడిన పొముగల, 
14 


210 కువమూరస౦భవము 


శంభో$=వారుని యొక్క, కేణజ'చేతితో, తత్ప్రథమావలంబనం=అ దే మొదటి పట్టు 
కొనుటను, కథం నుజబట్లు, సహివ్య' లే= ఓర్పును, 
తా, చెడ్డవ స్తువువిషయములో పంతము ముఖ్యముగ ల పార్వతీ! 
మంగళకరమగు వివాహాకంకణముగల నీచేతిని పాముకడియముగల చే 
తితో కొ, తగా వట్టుషొనుటకు(పాణ్మిగ హాణమునకుపరిచయ ము లేదు 
గనుక పామును చూచి భయకడి చెద రెద వనుటు ఎట్టుగా ఓచ్చెడవు? 
వ్యా. అవ స్తీ ఏతి. అవస్తుని తుచ్చవస్తు ని-నిర్భన్థో ఒభిని చేళ$-వరం వృథానం- 
యస్యాస్త స్యాః సంబుద్ధిక అవస్తునిర్భస్థవరే పార్వతి ఆము క్షమాసబ్దోతం వివాహే=యిల్‌ 
కాతుకం వాస్తసూత,0 - కద్యన్య స లేఒయం కరః, ని. “కౌతుకం మజ్జలే వశే 
అటి (UW ౧ యె 
హా_స్తసూత్రే, కతూవాలే ఇతి శాశ్వతః. వలయీకృతాహినా భూషణీకృతసశ్పేణ 
శంభోర్మ్మ పోచేవ వస్య కరేణ కరణభూ లేన తదేవ ప్రథమం తక్స)శమన్‌ - అవరిచితత్వా 
దతిభయంకరమితి భావ$-కచ్చ తదవలమ్బనం గృవాణం వేతి _ కథం ను సహివ్యలే- 
న కథంచిదకి సహిమ్యశ ఇత్యర్థః. అతో యద్భావి తద్దూ రేఒవతిస్థ తాం ప్రథమం 
కర్మగ్శవా వీవ దుస్సవా ఇతి భావః. 


తమేవ తావత్చరిచి_నయ స్వయం 

కదాచిదేతే యది యోగమర్ష త, 

వధూదుకూలం కహతు లాం 

గజాజినం శోణితబిన్గువర్షి చ, 67 


టీ హేగాం౭=ఓగారీజేవి, త్వ మేవజనీ వే, స్వయం = సొంతముగా, తౌవత్‌ = 
నీకు దోంచినంత కాలము, వరిచింతయజ= యోజింపుమూ, కలహంనలతణ౦ = కలవా౦సలు 
చిన్నెలుగాగల, వధూదుకూలంజ పెండి కూంతు పట్టుచీరయు, శోణికబిందువర్షి =నెత్తురు 
బొట్లు వర్షించుచున్న, గజాజినం చజ(శివునిదగు) గజాసురచర్శ మును, 'వలేఎఇవి, 
కచాచిల్‌ =ఎవ్వుడై నను, యాగ 9౫9 అంధ్ర లలా అర్హ త యదిజతగునా, 

తా. పార(తీ! నీవే 'యోజింపుము. హంసలు చెక్కిన పట్టుచిర 
కును ర_క్షముగారు తోలునకును దంపతులకొంగులకు వేయఃదగు ముడి 
యర ముగునేమో? 

వ్యా. క్వ మే వేతి... సే పూ గౌరి త్వమేవ స్వయమాత్శనా తౌవదితి మాత్రా క్లే. 
యావన్నాత్రం విచారణీయం తావన్లాత త్ర మిక్యర్థ 8. ఇద మేవోదాహృతం చ ల్‌ 
వో = సుచి నయ పర్యాలోచయ' కిమితి పంతు కలహంసచిహ్నాం, ని, 


పంచమసర్లము, 911 


“చిహ్నం లక్ష చ లక్షణమ్‌” పష (వ్వా నవోథఢాయా దుకూలం వధూదు 
కూలం. నిం ధూ! స్నుహా నవోథా స్త్రీ ఇతి విశ్వః, తథా శోణికబిన్లూక వర్ష తీతి 
తథో కమ్‌ ఆర్ద)మిళ్యర్థక. గజాజినం చ ల శ్రివాసశ్చ తత్పినాకిన ఇత్యాశయః. "వశే 
కచాచిజ్ఞాత్వవి యోగం సంగతిమర్హ్యతో యద్యర్హతః కమ్‌ వీతక్త్వ మేవ చిన్తయేతి 
పూశ్వేణశాన్వయః, పాణి కలే వధూవరయోర్య్వస్తా న్నగస్థిః ,క్రియలే కృత్తి 
వాససా పొణిపీడనే తు ee! సవ కథం నంధుటిన్యర ! ష్ష్‌ భావః, 


చతుష్క_పుప్ప ప్రక రావకీర్ణ యోః 

పరోఒవపీ కో నామ తవానుమన్యలే, 

అల కృకాజ్కాని పదాని పాదయో 

ర్వికీర్ల కేశాసు వరేతభూమిషు. 63 


టీ, చతుమ్క-ఫుమ్న ప్రక రావకీర్ణ యో+=గ్భవావిశేషములయందలి పువ్వులగుంపు 
మి౭దనుంపంబడినట్టి, తవ పాదయోక=నీయొక్క. పాదములయొక్క_, అల క్త కాం కాని= 
లత్తుకచివ్నూలుగాంగల, వదాని=పాదములను, వికీర్ణ శేశాసు=అంకట చల్ల (బడిన 'వెండ్ర్రు 
కేలుగల, పరేతభూమిషుజశళ్ళ శానభూములయందు, పరోపి=శ త్రు,వయినను, కోనామ= 
ఎవ్వడు, అనుమన్య తే=అంగీకరించును, 


తా. మంచిభవనములలో ఫువ్వులమీాంద లత్తుకచిహ్నలు గల 
వైయుంచుట కర్షృమగు నీపాదనములనువెండు, కలు వ్యాపించియున్న 
య యా లో లి 
కాటిలో నుంచుటకు పగ వాడైన నంగీకరించండు సువూ(ఇతరుం డంగీ 
కరించునా)? (ఈశ్వరుని వెండ్లాడినచో ఆయన కాటిలో తిరుగును గాన 
సహశారిణివై నీవును తిరుగవలసియుండును శివశివా పగవాందై న 
నట్టి దాని కంగీకరించండనంగా నాబోటివాని జెప్ప్బ్పనేల). 


వ్యా, చతు మ్కేతి,.---చతు మే గృవావిశేషే యః పువ్నుషృకరస్త త్రావకీర్ణ 
యోర్న స న్తయోః కునుమా_స్ష ృృకదివ్యభవనభూనంచారో చికయోరి క్యర్థ. క. తవ ay 
రలక్షకాడ్యా-ని లామారజ్టోతాని పదాని పొదాకారాణి పౌదన్యాసచివ్నోని. ని పదం 
శచ్చే చ వాశ్యే చ వ్యవసాయాపదేశయోః పౌదతచ్చివ్నాయోః ఇతి విశ్వః, వికీర్ణా 
విశ్నీప్తాః శేశాః శవళిరోరుహా యాను తాను వికీర్ణ శేశాను. “అకల్‌ స్థం తత్ర, దృష్టం 
చి ఇతి వచనాల్‌ “స్వాజ్టా చ్పోవసర్టనాదసంయోగోవధాల్‌ ' ఇతి వికల్నాన్న జీప్‌. 


పశేకభూమి షమ ప్రేకభూమిమ ళ్ళ శా చేష్విత్యర్థ 8, వరోడివీ శత్రురపీ కోనామానునున్య 


212 కుమారసం౦ంభవము 


తే న కోజ౬పీఠ్యర్థ8. నామేతి కుత్ళాయామ్‌. వినాకపాణిపాణిగవాతో తస్య పరేశ 
భూసంచారి ల్వేన సావాచర్యాత్తవాపి త్ర సంచారో 2వళ్యంభావీతి భావ$, 


ఆయు క్రరూపం కిముతఃవరం నద 

త్రి నేత్రవతః సులభం తవాపీ యత్‌, 

_స్తనద్యయేఒస్మి౯ హరిచన్షనాస్పదే 

పదం చితాభస్తరజః కరిష్యతి, 69 


టీ. త్రి, నేత్రవతుః = కివునివతస్థలము (కౌంగిలింత), తవ = సీక్రు సులభమపి 
(ఛవతి=సులభ్‌ ముగా దొరకుచున్న దై (యగణుచున్నది, అత$ పరం అయు క్షరూపం = 
దీనికంటె నయు క్షస్వరూపము, కిం=నీది, వద=చెప్పుమా యత్‌ =ఎందువలన, వారిచంద 
నాస్పదే = హరిచందనమునకు తౌవగు, అస్మిక స్తనద్వయే = ఈస్తనద్వంద్వమం దు, 
చితాభస్యరజు=శ్య శానఫుబూడిదకణము, వదం=స్థానమును, కరిష్యతి= చేయును, 

తా, శివ్రనివశుస్థ లము నీకు సులభముగా దొరుకును గాని 
యంతకంచు నయోగ్యత మరియొక్క_టి లేదు వమందువో? హరిచం 
దనము-బూసికొన్న యీ నీ_స్టనద్వంద్వమున వీనుగంగాప్పినబూడిద 
యంటుకోనును. దానికి తావగును. 

వ్యా, అయు శ్లేతి.._ త్రి, నేత్రవత?. త్యమృకాలిజ్ఞనమిత్యర్థ $ తవ తత్సంబన్థి 
తయా సులభమపి సుష్రావం చ భవతీతి శేషః. తవేతి శేచే షష్టీ “న లోకావ్యయి 

y జ || య్‌ జ 
ఇ త్యాదినా కృదో్యోగలతణపషష్ట్యా నిషేధాల్‌ అత$వరమస్తా నే త్‌ వక్షో లాభాదన్య 
దయు కృరూపమత్యన్తాయు క్తం కిం వద న కిళ్చోదిళ్యర్థ 8 'వృశంసాయాం రూపవ్‌ ఇతి 
రూపప్‌ పృత్యయః. కుతః యద్యస్తాల్‌ కారణాద్ధరిచన్ద నాస్ప దే హరిచస్షనస్యాస్ప జే 
లి జ 

స్థానభూ తే ౬సికొ స్తనద్వయే చితాభస్త ళ్ళ కానభస్మ తదేవ రజళ్చూర్మం క_ర్ఫ్ర పదం 
కరిష్యతి పదం నిథాస్యతి భ ర్హుర్భవస్య భస్తాజ్ఞురాగాదితి భావః, 


ఇయం చ తేఒన్యా వురతో విడమ్బనా 

యదూఢయా వారణరాజహార్యయా, 

విలోక్య వృద్దోత మధిష్టితం త్వయా 

మహాజనః న్మేరముఖో భవిష్యతి. 70 


టీ ఇయం చ=ఇదియు, లేజఐనీకుు పురతః = మొదట, అన్నా విడంబనా ఇ 
మరియొక నగుబాటు, (అజేదనంగా!?) ఊఢయా = పరిణీతురాలవగునట్టియు, వారణ 


వంచమసర్హ ము. 218 


రాజవార్యయాజవీనుగపై నెక్కి. యూసేగింపు 'వెడలునట్టి, త్వయాజనీచే, అధిష్టికం= 
ఎక్క_ంబడిన, వృద్ధో తం = ముసలియెద్దును, విలోక్య ఆ చూచి, మహాజన ఇ సజ్జన 
చయము, సే రముఖిః=చియినవ్వుగల మోముగలై, భవిష్యతిజ=క"6గలదు, 

తా. నీకు మజియొక్క_ వెక్కి-రింపు ముందుగానే యగును. 
ఏన్లవె నూేగింపుగల నీకు కర 1. వాహనము కాగా మవోజను 
ప నవ్వెద రు. 

వ్యా, ఇయమితి.--ఇయం చ కే తవ, పురత ఆదా వేవాన్యావిడమ్బనా - పరి 
హాన ఇశ్యర్థ $ కా సేకృత్రావా-ఊోఢయా వరిణీతయా వెహేః కరణి కః వారణరాజ 
హార్భయా త్వయాఒఒధిష్టితమా మూఢ వృద్ధ ముకగాణం వృద్ధో శతమ్‌ 'ఆచతుర.' ఇ 
త్యాదినా నిపాఠః. విభోక్య మహాడినః సాధుజనః సే రముఖ౪౫ సి కముఖో భవిష్య 
త్యువవాసిష్యతి యల్‌ ఇయమితి ఫూశ్వేణ సంబన్ధః- స్తే లేతి “నమికమ్బిస్త న్రజెస=ి 
ఇత్యాదినా రువ చ్ర,త్యయఃః . 


ద్వయం గతం సంప్ర, వతి నోచనీయతాం 

సమాగమస్రార్థనయా వి పినాకినః, 

కలా చ సా కా న్దిమతీ కలావత 

_స్వమస్య లోకస్య చ నేత్రకాముదీ. 71 


టీ, వీనాకినః = శివునియొక్క_, సమాగమ ప్రార్థనయా = ప్రాప్తి కోరుటచే, 
సం, పృతి=ఇప్వుడు, ద్వయం = రండు, శోచనీయతాం = దుణఖక్వమును, గతం=పౌాంది 
నవి, కలావతేః = చం ద్రు,నియొక్క_, సా=ప్ర, సిద్ధమగు, కాంతిమతీ = మిక్కిలి కాంతి 
గల్క కళా చ=రేఖయు (బాలచంద్ర, రేఖయుననుట్ర, ఆస్ఫ లోకస్య = ఈలోకము 
నకు, నేత, కౌముదీ=కనులకు 'వెన్నిలగు, క్వంచ=నీవును, 

తా. ల్స్‌ 'జేరుట చే నిప్పుడు రెండువ స్తువుల విషయమై 
విచారింపవలనీ వచ్చెను. ఇదివజకే యాయన నాశ్రయించిన చంద్ర, 
కళకును (ప్రపంచానంద కౌముదివగు నీకును, (మునుపిన్న నో ఒకచం వ్ర 
"రేఖవిషయము మా త్ర ము విచారింపవలనె. ఇప్పుడు నీకొజుకును ప్‌ 
రింపవలనీ వచ్చెను, 

వ్యా. దయమిలి.పీనా కిన ఈశ్వరస్య, సమాగమ నయా వ్ర "పొ వీఠకామ 
నయాంక్రియమాణయేతి శేవక. సంప్రతి ద్వయం శోచనీయతాం కోచ్యక్వం స గతం, కిం 


WU 


కదప సా ప్రైశేవ హరళిరోగతా - అత్ర, నేతి ప్రసీన్థార్థ క్వాన్నయచ్చ్భప్టై పేమో- 


214 కుమారసం౦ంభవము 


దుక్తం కావ్యప్ర,కాశే. విం “పత్తా న ప్రసిద్ధానుభూ తార్థవిషయ స్పచ్చబ్దో యదుసా 
దానం నాపేక్షతే' ఇతి. కాన్టిమరతీ నిత్య్వయోగ మతువ్‌. కలావతళ్చద్ద్రస్య కలా 
పోడళో భాగళ్చాస్య లోకస్య నేత్రకాముదీ గ్‌ చేత్రా౭_ ౬ నన్టినీక్వర్గ 8. త్వం చ కారి 
మతీత్వ చే తృ కౌనుదీశ్వవి కేషణ యోరుభయత్రావ్యన్వయః; ప్రాగేవైన శోఇ్యా సంప్రతి 
తు త్వమప్యపశేతి ద్వయం ళోచ్యమితి విజ్జి తార్థః శోచ్యత్వం చ నికృష్ణా శ్యయణాదితి 
భావః. 

వపుర్విరూపాత్షు మలత్యుజన్మ తా 

దిగమ్బర తేన నివేవితం వసు, 

వ రేషు యద్భాలమృగాతీ, మృగ ఏతే 

తద స్తీ కిం వ్య_స్తమవి త్రిలోచనే, 72 


అవ కన్య సౌందర్యమును కన్యకామాత ధనమును కన్యకాజనకుండు విద్యను 
పెట వారగుబంధువు లిష్టాన్నుమును వరునికుండుటను కోరుదురు. ఇది లోకులు చెప్పు 
కొనువలుకు, అందొక్కటియైన శివునియందు లే దనుచున్నాండు.--- 

టీ, వపుః=(శివునిక్రి శరీరము, విరూ పొతం=వి కార-మెన కన్నులుగలది, (చక్కా 
దనములేనిది అలత్యు జన్మ త = తెలియంజడని పుట్టువుగలవాండగుట, (తం డి కోరిన 
కులవిద్యాదు లులేవు) దిగంబర ల్వేన = దిసమొలగలవాం డగుట చేతనే వను = ధనము, 
నివేడికం= తెలుపబడెను. (తల్లి కోరిన ధన్యమైనను లేదు. డబ్బున్న వాడు బట్టలేక తిరుగు 
కర్మ'మేమి ? ఇష్టాన్నము గోరినవారికి నీయాకారమే చెప్పును బాలమృగాకీ = లేడి 
పిల్లవంటి కనులుగలదానా ! సశేషు యల్‌ మృగ్యలే = వరులయం చేది వెళకంబడునో, 
తల్‌ =అది, (అన్నిగుణములు లేకున్నను) త్రిలోచనే = హరునియందు, వ్యస్త మపి = 
ఒక్క రైనను, ఆ స్టికిం=ఉన్న దా ? ( లేదనుట్ర) 

కండ్లు చక్కనివాండు కాండని దెసమొల బీదవాం డనిశాస్త్రము 
లేనివాండని ఇష్టాన్నాదులు లేనివాండని చెప్పుచున్నవి. ఒకటికాకున్న 
నొక్క_క్లు నలేదు' వమివెండ్లాడెద వతనిని యాయత్నముమాను 
మనుట. 

అవ, 'శన్యా వరయతే రూపం మాతా విత్తం ఏతా శ్రుళమ్‌, బాన్ధవాః కుల 
మిచ్చి మృష్టాన్న మిత రే జనాకి ఇతి లోకానామాభాషణమ్‌; - తత్ర కిలో దపి నాస్త్తీ 
శ్యావా,--- 

వ్యా. వఫురితి,---వపుస్తావదస్య _ విరూపాణి వికృతరూపాణ్యశ్షీణి ేత్రాణి 
యస్య తద్విరూపాతం “బహుబ్రీవా సక్ట్యష్హోః స్వాజ్షాత్‌ వచ్‌ ఇతి పచ్చ) 


వీంచమసర్ష ము. 215 


త్యయక వైరూవ్యం చ త్రి నేత త్వాదితి శీరస్వామి. అతో న సౌన్టర్యవార్తాపీత్యర్థ రిం 
అలత్యమజ్ఞాతం జన్ల యన్య భావస్తత్తా కులమపీ న కయుర ఇత్యర్థ 8. “అలథీళతా 
జనిః' ఇతి పాశే జనిరుక్చ త్తిరలట్నీతా న జ్ఞుతా. ని. “జనిరుత్స త్తిరుద్భవ$ః ఇత్యమరః, 
వను విత్తం దిగమృరక్వేనైవ నివేదిళం నా స్లీతి క్ఞావీఠమిత్యర్థక, యది వి త్తం భవతి 
అతో జ్జేయం నిర్ధగోఒయమితి కిం బహునా హే చాలమృగాక్నీ పార్వతి వళేషు 
జ ళ్‌ క్స్‌ జో 
వోఢ్భషు. ని. “వరా జామాకృవోఢారా” ఇతి విశ్వః, యద్రూపవిత్తాదికం మృగ్యతే 
కన్యాతదృన్ధుఖిరన్విష్య లే తత్త లోచణే త్ర్యమృశే వ్యస్తమ్‌ నీకమపి సమస్తం మాభూ 
దితి భావు, అస్తీ కిమ్‌ నా _స్యే వేళ్యర్థ రిం 


నివ_రయాస్తాద సదీప్సితాన నః 

కష తద్విధ_స్త్వం కర చ పుణ్యలత ణా, 

అవేవ్యతే సాధుజనేన నై దికీ 

త శానకశూలస్య న యూపసత్కి యా, 78 


టీ, అస్తాదసదీప్సి తాల్‌ =ఈచెడ్డకోరికవలన మనః నివర్ణయ = మనస్సును మరలిం 
పుము, తద్విధఃజ అట్టివాడు, కర=ఎక్కడ, పుణ్యలతణా=ఫాగ్యచివ్నాలుగల, త్వం చ= 
సీవును, క్వ = ఎక్కడ! సాధుజనేన = సజ్జనునిచ్చే శ్ర, శానశూలస్య = కాటియందున్న 
కొరిక, వైదికీ యూవసత్కి)యాజ వేదో క్షమెన యూపమునకుం చేయుసంస్కారము, 
నా పేత్యులే=జకోరంబడదు. 

అద ఆ ఉగ, ar xX 

తా, ఈశచెడ్డకోర్కె_నుండి మనస్సును శ్రీప్పుము, ఐక (ర రిలల్‌ 
ణములు గల నీవెక్కడ? ఎంతసాధువై నను శ్మశానములోని కొజత 
స్తంభమునకు పెదో_కృసత్కర్మములం చేయునా ? 

వ్యా. నివ ర్రయేతి.- అసాదనదీక్సి తొదనిషమనోరథాన నో నివర్తయ నివారయ 

లావ శాజీ ట ఆశ్ర ధి 
సా ఫూర్వోక్ల్తో విధా వ, కారో యస్య తథోక్తః అమజ్దలశీల ఇత్యర్థః. క్వ మహా 
దన్తరమిత్యర్థ 8. పుణ్యలతణా (ప్రశ స్తభొగ్యచివ్నా త్వంచ క్వ, అతో న వాయ 
మర్ష ఇత్యర్థః. తథా హి సాధుజనేన, ని, 'సాధుర్వాద్ధుషిశే బాకా నజ్జనే వాళ్ళి భేయ 
వల్‌ * ఇతి విశ్వః, శృ శానళూలస్య శ కానభూమిని ఖాతస్య వధ్యశబో్క-రై ఏదికీ వేదో 
కా యూపో నామ పశుబస్థనసాధనభూతః సంస్కృత దారువి శేవ స్తస్య సత్కి)]యా 
ర్రోతణాభ్యుతణాదిసంస్కా_రో sie నాేత్యులే చేవ్య తే. యథా 
శ శానళూలే యూపసత్కి_)యా నక్రియతే తథా త్వమపి కస్తై న భుటన ఇతి 
తాత్సర్యార రిం 
ళు 


916 కుమారసంభ్వవము 


ఇతి ద్విజూత్‌" ప్రతికూల వాదిని పృవెపమానాధరలకు ఫక్‌ వయా, 
వికుఖ్చితభూ)లతమాహిలే తయా విలోచనే తిర్యగుప్తాన్లలో హితే. 
టీ. ఇతి ద్విజాతౌ ప్రలికూలవాదిని = ఇట్లు అభ్రావాణుండు వ్రతికూలమును 
చలుకంగానే, వ్ర, చేవమానాధర లవత్య కోవయా = కదలుచున్న పెదవిచేం జూవంబడీన 
కోవముకల.దై న్య ర కయాజఆ పార్వతీ చేవి చే, ఉపా న్హలోహీ లే=ప్రాంతములయం బెజ్జనెన. 
విలోచే=నేత (శ్రములు, వికుంచిక్యభ్లూలతం = వంకరగా 'జేయంబడినకనుబొమలు గల్లు 
నట్లుగా, తిర్యక్‌ అడ్డముగా, ఆహి రే= ఉంవంబడినవిం 
తా, బ్రాహణుం డిట్లు నవ్యత రేకము గాం బలుకంగా కనుబొమలు 
వంకరగా చేయంబడినవి కడ్డ కొన లెజ్జంబారినవి కండ్లడ్లముగా త్రిప్పీ 
'వేయంబడినవి. (ఇష్టము -లేనిమాట వినినచో నుం కం. అమ లామె 
యం దగపడినవి.) 
వ్యాః ఇతీతి, —ఇక్యేవం ప్ర కాశేణ ద్విజాతే " ద్విబే స తికూలవాదిని సతి 
పవ వేపమా'నేన చఇ్బలేనాధ శేణాధరో స్టేన లష్షీఒను మేయః నీ శో,థోయస్యా 
సో కృయా తయా పార్వతో్యోపా న్హలోహిలే ప్రాన్తరశ్తే విలోచ'నే వికుఖ్బిలే కుటి 
లితే భూ్రలతే యస్తింస్త క్రథా సభూభజ్దమిత్యర్థ 3. తిర్యక్‌ సాచ్యాహితే నిహితే 
అనాదరా _త్తిర్భగత్యు లేత్యర్థ రం 
ఉవాచ చైనం పరమార్థత్‌ హారం 
న వేత్సి నూనం యత వఏవమాల్ల మామ్‌, 
అలోక సామాన్యమచి న్స ఏ మాతుః ౦ 
ద్విష_న్పి మన్దాశ్చరితం మవోత్మనామ్‌ 75 
టీ, వీనం=ఈ బ్ర హచారినిగూర్చి ఉవాచ చజపలిశెను, వరమార్భతః = యథార్థ 
ముగ్కా వారం=శివుని, న వేత్సి=ఎలుంగవు, నూనం=నిజము, యత$ః=వీ కారణమువలన, 
సూంవఐనన్ను6ంగూర్చి, వీవం = ఈరీతిగా, ఆర్థ=వల్కి-తివి, మందాః=మూఢులు, అలోక 
సామాన్యం=ఇతరజనసామాన్యముకానట్రియు, అచిన్హ్య పాతుకం=డఊో హింవనలవిగాని 
కారణ ముగలయట్రియు, మహాత్మ నాం = గొప్పవారియొక్క, చరితం = చరిత్రమును, 
gpg! జేయుచుళ్నారు. 
పార్వతీ దేవి బ, హూబారితో నిజమ.గా నీవీళశ్వరుని యెజీం 
గిన స నా సత్యము. వందు చేననంగా నాతో నిట్లు పలికితివి, అవి 
వేకులు లోకసామాన్యులు శానట్టి కారణమూపహింప లేనట్టి చరిత ల్రిలుగల 
మవాత్తులను ద్వెషిం చెదరు అని చె వెను, 


వరచమసర్హ ము. ల]7 


వ్యా. ఉవాచేతి..._అ థైనం బ్రవాచారిణం ఉవాచ చ కిమితి.---పరమార్థత 
స్తత్త్వ్వతో వారంన వేల్సి న జానాసి pe కుతి. యతో మా'మేవను యా 
రీత్యా 2.౭_క్థ బ్రవీషి ' బ్రువః వజ్బానామాదిశః,' ఇతి రూప పసిద్ధః. అజ్ఞానా చేవాయం 
శివ ద్వేష స్త వేత్యాశయేనాహ _ మన్దా మూణథాః ని. 'మూథాల్చావటునిర్భాగ్యా 
మన్దా” ఇత్యమరః. లోకసామాన్యం ఇతరజనసాధారణం న భవతీత్యలోక సామాన్య 
మచి న్య ేాతుకం దుర్చోధకారణకం మహాత్మనాం చరితం ద్విష ని హేళ్వపరిళ్ఞానా 
దూషయ న్సి, విద్వాంసన్తు కోడ౬వ్యత, త హేతుర స్లీతి బహుమన్య న్త ఇక్యర్లః. 
ద కా శ థి 
విపత్స )తికారపశేణ వజ్దలం నిపేవ్నుతే రతర వ్యా. 
జగ చ్భగణ్యస్య నిరాశిపః సతః కిమేధిరాశో పహ తాత తృవృక్తి తిఫిః, 76 


అవ. ఇప్వుడమంగళా భ్యాసరతుండని చెప్పిన దూషణలనారింటితో వరివారించుట 
కారంభించుచున్నది,=-- 

టీ, వివ వఠ్చ్రతీకారపనేణ అ అనర్థముల కొట్టుటయందాస క్తిగల వానివేమైనను, 
భూలతినముత్సు కేన వా = విశ్వర్భమును రన వానిచే" నైనను, మంగళం=గంధమాల్యాది 
కము నిషేవ్యలే = సేవింషబడుచున్నది. జగచ్ళరణ్యస్య = లోకరతకుండై నట్టియు, 
నిరాళిషః = కోర్కాలు లేనట్టి, స సళ$ = శివునికి, ఆథోవహా తాత వృత్తిభిః = కోరికలచేం 
గొట్రంబడిన చిత్తవృత్తిగలవియగు, వీభిః = ఈమంగళములవే, కిం=నీమి [వయో 

ల అవి. YJ-—0 లీ 

జనము? 

తా కీడును పోగొట్టుకొనుటకుంగాని లు వచ్చు 
టకుంగాని కోరి లోకములో మంగ ళపదార్థములగు స స్తక్పందనాదుల 
ధరిం చెదరు. ఇవి మటల కోరికలనే పుట్టించును, కోరికలు లేనిహాడగు 
వానికి వీనితో నేమి పని! 

అవ, సంప్రతి 'అమజ్ఞ్జలాభ్యాసరతికు? ఇత్యాద్యు క్షం దూషణజాతం 'విపద్‌” 
ఇ త్యాదిఖిః షడ్భిః శ్లో: వరిహర్తుమారభ తే. 

వ్యా. వివదితి,---విపర్స్న్రతీకారవరేణ అనర్థవరివో రార్భి చేళ్యర్థః. 'ఉవసర్హస్య 
ఫఘఖ్యుమను షే బహులమ్‌” ఇతి దీర 8. భూతిసముళ్సు శే వై శ్వర్యకా మేన వా మజ్జలం 
స్ట మాల ర క 5 నిషేవ్య లే. శరణే pe సాధుః శరణ్యక “త ఈ, సాధుః ఇతి యక్స్ర) 
త్యయక. ని, “శరణం గృవారకీ త్ర, తో?” ఇత్యమరః. జగతః శరణ్య స్తస్య జగచ్భరణ్యన్య 
నిరాశిపో నిరఫిలావషస్థ సత$ శివస్య ని 'ఆశీరురగదంస్థ్రాయాం విప వాక్యాభి 
లాషయోకఃి ఇతి శాశ్వతం, ఆశయా తృష్ణ్టయోపహ తా దూషితా౭౭త వృ త్తిరన్తః 
కరణవ్భ త్తి శ్యేషూం తె శేభిర్శ ౦గలైః కిం వృ ఖే త్యర్థః. పూర్వం వజ్బ్దలమి ల్యేకవచ 


918 కుమారసంభవము 


నస్య కాత్యభ్గిప్తాయ త్వా జేభిరితి బవువచనేన పరామర్శో న విరుధ్యతే - ఇహైవా ప్హ్య 

నివ్వ సరిహోర్లార్డి నో హి మజ్జలాచారనిర్భన్థః, తదుభయాసంస్పృష్టన్య తు యథా కథల్లో 
6 é జ్‌ నొ | జ్య 

చాస్తాం కో దోష ఇత్యర్థ 8. నీ లేన 'అమజ్దలాభ్యాసరతిమ్‌ ఇత్యుక్తం వ్రల్యు కమ్‌, 


అకించనః సకా ప్రభళవస్ప సంపదాం 

శ్రీ లోకనాథః వీతృసద్మ గోచరః, 

స భీమరూపః శివ ఇత్యుదీర్య తే 

న సన్తి యాథార్థ్యవిదః పినాకినః. 77 


టీ, నం=అియను అఆకించన స్స్‌ ఇ దరిద్రుఃడై నను, నంవదెౌం ఇ సంపదలకు, 
a ప్రీ న అ 
ప్రభవః = కారణుండు, పితృ సద్మగోచరః శ ళానా శ్తయుండైనను, త్రిలోక 
నాథ$=ముల్లోక ముల శే లిక , సి=ఆయన, భీమ రూపః = భయంకరరూవము గలవాడై 
నను, శివ ఇతి = (సౌమ్యుండను నర్థ ముగల) శివుడని, ఉదీర్యలే = చెప్పబడు 
చున్నాండు, పీనాకినః = హరునియొక్క, యాథార్శ్య విద = నిజము నెళింగినవారు, 
న స న్తి=లేరు. 


తా. ఆయన దరిద్రుందైనను సంపదలనిచ్చును శ్మశానవాసి 
యెగాని ముల్లోకముల శేలిక భీమరూవుడెగాని శివనామముగల 
వా(డ్కు ఆహరుని యథార్థత్యముం దెలిసినవా రొక్క రిలోకమునం 
దుండిరా ? 


వ్యా. అకిఖ్చు నేతి. హార న విద్య తే క్‌ష్ణ్చాన ద్రవ్యం యసృ సో౭_కిష్బానో 
దర్శిద, 8 నక సంవదాం వ,భవత్యసా దితి (సృభవః "కారణం పికృసద్మగోచరః శానా 
శ్రయః సక్‌ త్రయాణాం లోకానాం నాఢః, 'కద్ధితార్థ ఇ త్యొదినో త్తర పదసమాసః, 
స జేవో భీమరూపో భయంకరాకారః సక్‌ శివః సౌమ్యరూవ ఇత్యుదీర్య తే ఉచ్య లే. 
ఆత పినాకినో హరస్య యథాభూతో౭ర్జో యర స్తస్య భావో యాథార్థ విం 
తత్త్వం తస్య విడో న సన్తి; లోకో త్త్రరమహిమెోన్నో నిశ్లేపస్య యథాకథం చిదవస్థానం న 
దోషోయేతి భావః. నీలేన “అవస్తు నిర్చస్థవళే' ఇతి పరిహ్భాతం వేదితవ్యమ్‌. 
| విభూషణో చ్భాసీ వినద్ధభోగి వా 
గజూజినాలమ్బి దుకూలథారి వా, 
కపాలి వా స్యాద థ వేను శేఖరం 
న విళ్వమూ _నేరవథార్యతే వపుః. 78 


వంచమసర్ల ము. 210 


అవ, ఆ చేవునికి (వపంచములో ధరించుకొనునవిగాని ధరింవనివిగాని భూవణ 
ములు లేవనుచున్నా (డు. 
టీ, విశ్వమూ ల్టేః = లోకన్వరూపుండగు శివునియొక్క_, వపుకిజశరీరము, విభా 
షణోద్భాసి స్యాత్‌ నగల చే (వ, కాళించునది యగును పినద్ధభోగి వ స్యాల్‌ =కట్టంబడిన 
పాములుగలదిగానై న నగును గజాజి నాలంబి = వీనుంగుతోలు ధరించునది యగును, 
దుకూల ధారివా = పట్టువ త్త ము ధరించునదియైన నగును, క పాలి=పుణ్లైను ధరిచునది 
యగును, అథవా = అట్ల్టుకాక, ఇందు శేఖరం = చాలచంద్రశిరో భూషణము గలటైన 
నగును, నావధార్య లేని ర్థారణము చేయంబడదు. 
తా. లోకస్వరూపుడగు నీశ్వరుని దేహము నగ చేంగాని పాము 
చేగానిగజచర్మ చెంగాని పట్టుబట్ట చెంగాని పుక్రైతోంగాని బాలచంద్రుని 
తోలాని ప్రకాశించును. నిర్ధారణముమా త్రము చేయబడదు. 
అవ, చేవన్య లౌకికమలౌకికం చ ప్రృసాధనం నా స్తీ త్యాళయేనావా.--- 
వ్యా. విభూషణోలి,విశ్వం మూర్తిర్య స్యేతి విశ్వమూ. క్తేరష్టమూ _క్టేః శివస్య, 
వపుః శరీరం విభూవణైరుద్భాసత ఇతి విభూవణోద్భాసి స్యాత్‌ పినద్ధభోగ్యాము క్త 
భుజజ్ఞమం వా స్యాల్‌ పినచ్జేతి నవ్యా తేరి ఫూర్వాల్‌ కర్మణి క్షః, “వష్టి భాగురిరల్లోప 
మచాప్య్యోరువసర్ల యోః” ఇక్యకారలోపహః. గజా జినాలమ్బీ స్యాల్‌ అథవా దుకూలధారి 
స్యాత్‌ కపాలమస్యా స్తీతి కపాలి బ్రవ్నాశిరః కపాలశేఖరం వా స్యాత్‌ ఇన్టుశేఖరం 
వ్‌ న రత; సర్వం స ఎట్‌ 1 
న లా కా లా 
మునే కే ర ఖా 
తదబ్దసంసర్లమ వాపసి కల్పతే 
భువనం చితాభస్మ రజో విశుద్ధయే, 
తథా హీ నృతార్థిభినయ, క్రియాచ్యుతం 
విలిష్యలే మాళిభిరమ్బరాక సామ్‌ 79 
అవ. ఇంతకన్నను తగని చేమియనుళ్లోకమునుగూర్చి ఇెవ్వుచున్నాండు.--- 
టీ. తదంగసంసర్దం ఆ ఆయనశరీరముతో కలయుటను, అవాష్య=పొంది, చితా 
భస్మ రజఃజకాటిబూడిద పరాగకణము, విశుద్ధయే=శుద్ధికొ అకు, కల్ప లేజకల్పించంబడు 
చున్నది, ధ్రువంజనిజము, తథాహి = యుక్త మేకదా, నృ త్యాభినయ కి, యాచ్యుకం క్ష 
నాట్యము భావము చెలుపుట యను, క్రియల చేజారిన (శ్మశాన) బూడిద, అంబకాక 
సాంజ దేవతలయొక, మాళిి1=కిరీటముల వే, విలివ్య కేజవూయ (బడుచున్నది. 


290 కుమారసంభవము 


తా. శ్రీహరునిచే ధరింపంబడిన కాటిబూడిద పవి త్ర మైనది శాం 
బట్టి ఆయన నాట్యమునేయుచు నభినయింపంబడినప్పుడు 'రాలినయా 
బూడిదను శిరమునందు ధరించుచున్నారు. 

అవ. “ఆయు క్షరూపం కిమళః పరం వద” ఇతి శ్లీకోక్షం పృత్యావా 

వ్యా తదితి.-లన్య శివస్యాజ్దం తస్య సంసర్ద మ వాప్యాసాద్య చితాభస్నెవ 
రజః విశుద్ధయే కల్పతే అలం వర్యాష్నో తీళ్యర్థ 8. అలమర్థ యోగాల్‌ “నమః స్వస్తి 
స్వాహా" ఇత్యాదినా చతుర్టీ. ధ్రువం శోధకళ్వం ప్రమాణసిద్ధమిక్యర్థ 8. ప్రమాణ మే 
వావాాతథాహి ప్ర సిద్ధ పే జెకృర్భు. నృ తే తాణ్ణచే త తా గ వసుక చేష్టా 
విశేష. స నీవ క్రియా గయా నిమి 'త్రేన చ్యుతం “పతిళం చితాభస్త రజ ఇతి శవ. 
అమృరౌకసాం చేవానాం మాళిభిర్విలివ్య తే ది యితే అశుద్ధం చర్‌ కథమిన్దా)దిబ్లి 
ర్భి)యే లేత్యర్థావ త్తి ల్లిరనుమానం వా ప్రమాణమిత్యర్ళ 8 

అసంపద _స్తస్య వృ పే మణ గచ సతః 

ప ప్రభిన్నదిగ్వారణ వా హనో వృషా, 

రహో పాదావుపగమ్య మౌాలళినా 

విని దమనార రజోఒరుణాజులీ. 80 

ఆం ODO ౧ 

అవ. “దిగంబర ల్వేన నివేదితం వస అను శ్లోకమునుగూర్చి జబాబు నిచ్చు 
చున్న ది. 

టీ. ప్ర భీన్నదిగ్వారణవావానః = మదముణే ్రవించుచున్న దిగ్గణమగు మైరా 
వక్రము వాహనముగాంగల, వృషహో=ఇం ద్రుండు, అనంపద! = దరిద్రుండై వృషేణ=ఎద్దు 
తో, గచ్భతః=పోవుచున్న, శస్య=ఆశిపునియొక్క_, పాదౌ = పాదములను, మొళినాజ 
$రీటముతో, ఉపగమ్య= పొంది, వినిద్ర, మందార రజో గుణాంగుళీ=విక సీంచివముందా 
రములనెడు కల్పవృతుపుష్పపరాగమువే నెజ్జనగు ట్రేళ్లుక లవానినిగా, కరోతి = చేయు 
చున్నాండు. 

తా. ఐరావతము నెక్కితిరిగే యింద్రుడు బీదవాండై యెద్దు 
నెక్కి-తిరిగే హరుని! మ్రొక్కి శిగలో పెట్టుకున్న కల్పపుప్పప రాగము 
చే కాలి,వే వ్రెళ్ళ నెజ్బగా చెయుచున్నాండు 'ఇంద్రు పనిచే నమస్కరింవంబడి 
నవాని చంపదు) 

ఆవ. యదు క్షం “దిగంబర ల్వేన నివేదితం వనీ “ఇయం చ 'లేఒన్యా పురతో 
విడంబనా” ఇత్యాది చ, త తో శ్తరమావా._ 

వ్యా. అసంవదఇతి,-- పృథిన్నో మదస్తావీ దిగ్వారణో దిగ్గజో వా 


పంచమసర్ల ము. 22] 


హననం యస్య సః, ఏవరావలేనోఢ ఇత్యర్థః వృషో దే వేన్టో 92౬సంపదో దరిద్రస్య 
వృషేణ గచ్భతో వృషభారూఢన్య త స్మేశ్వరన్య పాదొ మాలినా ముకుటేనోబగమ్యు 
ప్రా మ్యేత్యర్థ 8. వినిద్రాణాం వికసీతానాం మందారాణాం కల్పతరుకుసుమానాం 
రజోభిః పరార్షైః అరుణా అజ్బుళభయో యయోస్తా కథోక్షా కరోతి; దిగ్లజారోహిణా 
మిన్టా్రాదీనామపీ వన నీ స్యేనుమాలేః కిం సంవదా వృషారోవాణో వా కో దోషః? 
(గా) ® (గ) 
త్నర 8, 
ఇత్యర్థః 
వివత తా దోషమపీ చ్యు తాత్మనా 
త్వయైక మిళం వతి సాధు భాషితమ్‌, 
యమామన న్వాత్మృీభువోఒపి కారణం 
లో ల ౪6 < 
కథం స లత ప్కభ వ భ విష్యతి. 61 
అవ, పుట్టువు తెలియదన్నందుకు సమాధానము చెప్పుచున్నాడు, 
టీ, చ్యుతాత్శ నాజనష్ట్రస్వఫావముచే, దోషం౦=తప్వును, వివతతౌొ = చెవ్చందలం 
చిన, త్వయాజనీ చే, ఈశంప్రతి=శి వునిగూర్చి, నీకంజఒక్క_మాట, సాధు = చక్కగా, 
భాషితం = వలుకంబడెనుు యం = వీ శివుని, ఆక భువోవీ = బ్రవ్యాకును, శారణ౦= 
నిమి త్రమానుగ్కా ఆమనంతి = వెవుచున్నారో, స$ = ఆయన, కథం = ఎట్లు, లత్మ్యు 
వృభవః = అగుపడజిన కారణముగలవాండు, భవిష్యతి = కాంగలండుం 
తా, పాపము ! నిందశై పుట్టుక తెలియనివాండని శివుని నీవు 
నింద జేయ బూనినను సత్యమునే పల్కితివి. వీలనన ! స్వయంభువుం 
డగు బహాకును కారణమని యొవ్వని యిందురో ఆయనజన్న నీశెట్లు 
తో - గా 
తెలియును ? 
అవ, యదు క్తమ్‌ 'అలత్యుజన్మ తా” ఇతి తత్ర తరమాహ.--- 
వ్యా. వివకలేతి.._-చ్యుతాత్మనా నష్టస్వభావేనాత నీవ దోషం దూవణం 
వివక్షతా వక్తుమిచ్భతా౭౬వీ క్వయేశం ప్ర ల్యేకమ్‌ “అలక్యుజన తా” ఇల్యేర దేకమ్‌. వచ 
ఇక్యర్థ 8. సాధు భాషితం సమ్యగు క్షం, i యమోళ్వర మాత్మ భువో2పీ బ్రవాణో 
మపి. ని “బ్రహాతభూః సురజ్యేస్థి ఇత్యమరః, కారణమామనన్తు ్యదాహర న్తి. 
విద్వాంన ఇతి శేషః. "పా ఘూ) థా స్థామ్నా దాణ్‌” ఇత్యాదినా మనాబేశః, స 
ఈళ్వర$ః, కథం లత్యు ప,భవో లమ్యజన్నా భవిష్యతి; అనాదినిధనస్య భఛగవత$ కారణ 
శడా)_క త ఇత్వర 9, 
క్రాక్‌ లజ్క-శ్చు నాన్విష్యత ఇ లి! 
ఆ 
అలం నాల ర న నా 
తథావిధస్తావద శెషమస్తు సు 


222 కుమారసం౦ంభవము 


మమాశ్ర, భావై కరసం మనః స్టితం 
న కామవృ త్తీర్వచనీయమిత లే. 82 


టి, ఆధవా=అట్లు కానియెడల, వివాజేన = సంవాదమువే, అలం = చాలును, 
త్వయాజనీ చే యథా=యెట్టు, స8=ఆయన, శ్రుకఈః=వినంబడెనో, అశేషం = ఫొర్తిగా, 
తథావిధస్తావల్‌ = ఆట్టివా౭డె, అస్తు=అగుంగాక, మమ మనః = నామనస్సు, అత్ర = 
శివునివిషయములో, భావై కరసం = శృంగారము ముఖ్యానుభవముకల దై, స్థితం=ఊన్నుది, 
శామవృ త్తిః= స్వేచ్చావిసోరి, పచనీయంజనిందను, న ఈక్ష లేఎచూడందు. " 


తా. అంతయు నేల నీవు చెప్పినట్రి య యోగ్య్ధతగల గుణములు 
గలహాండె యనుకొనుము నావునం బాతనియంచు శృంగారరస ప 
థానముగల్లి ప్రేమనే కోరుచున్నది. నాయిచ్చకు నీయజ్షేమియున్నది ? 
స్వేచ్చగా దిరుగువాండు తన నెవరేమందురో లోకుల కీనడత 
మంచిఏయో చెడ్డనియో యని యుండునా ? తనమనస్సునకుక ర్త 
లన్యులు కారుకదా ? 

వ్యా, అలమితి.---అథ వ వివాబేన కలహేనాలం త్వయా యథా యేన 
కారేణ స ఈశ్వరః. శ్రుతోఒశేషం కార్తేఫ్నగిన తథావిధస్తావల్‌ తత్ప్రకార 
ఏవాస్తు. మమ మన స్త్వ్వల్రేశ్వరే భావః శృజ్ణార వీకో౭న్వితీయో రస ఆస్వాద్యో 
యస్య తత్తథా స్థికం తథా హి. కామవృత్తిః స్వేచ్చ్భావ్యవవోరీ వచనీయమనుస్థానసజ్జా ప 

వాదం చేత తే స విచారయలి. న హి స్వే చ్చాసంచారిణో లో కావవాదోద్భిభ్యలీతి 
భావః. 

ని వార్థ తామాలి కిమప వ్యయం వటుః 

పునర్వివతుః స్ఫురితో_త్తరాధరఃి, 

న కేవలం యో మహతోఒవభాపతే 

శృణోతి తస్తాదవి యస్స పాపభాక్‌. 88 

టీ, ఆ? ౬ పీసిచెలి, స్ఫురితో త్రరా ధర=ఆధీకముగా కదులంచున్న ెదవిగల 
వాడై, అయం వటుః=ఈ బల వ్యాచారి, పునః కి మపీ = మరల నేమో, వివవు; = చెప్పం 
దలంచుచున్నాండు, ని వార్య తాం=మాన్సింపుము, యకి=ఎవ(డ్కు మవాత$=గొప్ప వారిని, 
అవభ్గావ తే=నిందజేయునో, స న శేవలం = వాం డొక్క_డెకాక, తస్తాల్‌ ఐలరనింద 
కునివలన, యఃజబివ(డు, శృణోతి ఇ వినుచున్నాండో, సోఒపీ=వాండును, పావభాక్‌ = 
ఫొ ఫమునుపాందువాండైై, (భవతిజఅగుచున్నాండుఎ 


5 (ల 


సంచమసర్ష ము. 293 


తా. నేస్తుకాలా ! యీబ్రహూచారి యింక నేమో మాటలాడు 
టకు పెదవులుసవరించి కదల్చుచున్నాండు మరి మాటలాడనీయ 
కడ్డుము. గొప్పవారిని నింద చేసిన నారికే పాపములు రావు విను వారికిని 
పాపములు చుట్టుకొనును 


వ్యా. నివార్యతామిలి...."హా ఆలి సఖ, ని. “అలి; సఖీ వయస్యా చి ఇత్య 
మరః. స్ఫురితో _త్తరాధరః న్ఫురణభూయిష్టోజయం వటుర్రాణవకః. పునః కిమపి వివక్షు 
ర్వ క్రమిచ్చుః బ్రువః సన్నన్తా ద్యుప్పత్యయః$. నివార్యతెం తర్ణి వక్తుమేవ కథం న 
దదాసీత్యావా. తథాహి యో మవాళః ఫూజ్యానపభాష లేజపపదతి న శేవలం స 
పావభాగ్‌ భవతి. కింతు తస్థాదవభాషమాణాల్‌ పురుషోద్యః శృణోతి సో౭పి పాప 
భాగ్‌ భవతీతి శేషః. అత్ర స్ఫృతిః. 'గురోః ప్రావ్లః పరీవావో న శ్రొతవ్యః కథం 
చన, కళ్ళా తత పిధాఠవ్యా గన్తవ్యం వా తతో౭న్యత$ ఇతి, 


ఇతో గమిష్యూమ్యథ వేతి వాదినీ 

చచాల బాలా _సృనభిన్నవల్క_లా, 

స్వరూపమాస్థాయ చ తాం కృతస్మి తః 

సమాలల మే వృషరాజకేతనః. 84 


అవ. ఇప్వు డచ్చటినుండిపోవు పక్షము నుచ్దేశించినది. 

ట్ర అథవా = అట్టుకా దేని, ఇతో గమిష్యామి = ఇక్కడనుండి వెళ్లెదను, ఇతి 
వాదినీ=ఆని వల్క్కచు, _స్తనభిన్న వల్కలా = కుచములనుండిజాలకీన నారచీరకలచై , 
చాలాజపార్వతీ చేవి చచాల = చలించెను. (పోవంబోయెననుట), వృషరాజకేతనః ఇ 
హరుడు, స్వరూపం ఆస్థాయ = తననిజరూపమునంది, కృతసి తకి=చేయంబడిన నవ్వు 
గలవాడై, తాం=ఆ పార్వతీ చేవిని, సమాలలం బే=పట్టు క చెను. 


తా. పోని నేనేపోయెదనని_స్తనాంశుకము జాణీనదై లేచెను. 
అప్పు డీశ్ళోరుడునిజరూసముతోో నవ్వుచు నామెను పట్టుకొనెను, 
అవ. సంప్రతి గ న్ల్హవ్యవతమాళ)య తే. 
వ్యా, ఇత ఇతి, —అధభవేతోఒన్య తృగ మిహ్యామాతి వాదినీ వద నీ స్తనాభ్యాం 
భిన్నవల్కలా రయవశాల్‌ కుచస్రస్త చీరా బాలా పార్వతీ చచాల; వృషరాజకేతనో 
వృషభధ్వజశ్చ స్వరూపమాస్థాయ" నిజరూపమా శ్రి క్య కృకస్తి తి సక తాం పౌర్యలీం 
సమాలల మ్మే జగ్రావహాః 


224 కుమారసంభవము 


తం వీక్ష్య వేపథుమతీ సర సాజ్దయప్టి 

ర్ని మేవణాయ పదముద్ధ తముద్వహ స్తీ న్సీ 
మాన్రాచలవ్యతిక రాకులీ లేవ సిర్గుః 

శె లాధిరాజతనయా న యయౌాా న తస్థౌ, 85 


టీ, కం వీత = ఆయనను(జూొచి, చేపథుమతీ = కంవముగలదై, సరసాంగ 
యప్టీ? జ వెమటతోంగూడిన దేవాముగలరై, నిశేవణాయ ఆ (ముందు) ఉంచుటకు, 
ఉద్ధ తం=ఎ త్రంబడిన, వదం=పాదమును, ఉద్వహా నీ = ఎత్తియెయున్న చె, శెలాధి 
రాజకనయా = పార్వతీ దేవి, మాన్తాచల వ్యతికరాకులి తాజత్రో,వలో కొండయడ్డుచే 
తొట్రిలు, సిన్ధురివ=నదివ లె న యయా=పోదాయెను. న తస్థా=నిలువదాయెను. 


ణా. ఆయన నీమెమాచి కంపముతో న్వేదోదయమను సాత్వి 
కభావముగలడై తో9వలో కొండయడ్డుందగిలిన నదిమాడ్కి. వొట్రి 
లుచు నుందుకును వెన్మ_కును బోవంజూలక యశ్లు యుం జెననుట 

వ్యా. తమితి.---ళ0 జేవం వీత్యు వేసభుమతీ కమ్చువతీ సరసాజ్ఞయష్టిః స్విన్న 
గ్యాత్రీ మహా దేవవర్శ'నేన దేవ్యాః సాత్వికభావోదయ ఉక్తః, ని శేపణాయార్య క్ర 
విన్యాసాయోద్ధృతముత్థి స్తం పదమళ్ధి )ముద్వహా న్నీ శైలాధిరాజకనయా పార్వతీ 
మానేఒచల స్తస్య వ్యతిక రేణ సమావా కా అవరోధ జేనేతి యావత్‌. ఆకలితా సం థ్‌ 
మితొ సిగ్ధుర్న దీవ. ని. “దేశే నదవిశేషే౭గ్గా సిద్ధుర్నా సరితి స్ర్రియామ్‌” ఇత్యమరఫ 
న యయా న తస్థా లజ్జయేతి భావః వస నృతిలశావృ త్త మేతత్‌ 


అద్య సృభృత్యవన తౌజ్జీ తవాసన్మి దాసః 

శ్రీతే _స్థపోభిరితి వాదిని చక్ట్ర్రమాలళె", 

క గ సా నియమజంక్ష క్ల మముత్ససర్థ 

క్లేశః ఫలేన హి పునర్నవతాం విధ త్తే, 86 


టీ, చంద్ర మాళో' = వారుండు, అవనతాంగి = వంగిన జేవా ముగలదానా 
\ ఇ 
(పౌర్వతీ)! అద్య ప్రభృతి = ఈదినము మొనలు, తవ తపోభిః=నీకపమ్మల చే, | క్రీతః = 
కొనుకొనంబిడిన, దాసః=నౌకరుణి, అస్మి ఇఅయితిని, ఇతి=ఇట్లు, ని = పలికినవా 
డగు చుండంగా, సా=ఆమె, నియమజం = తపోనియమమునబుట్టిన, క్ల మం౦జకష్ట్రమును 
అవ్నోయ=శీ ఘ్రముగా, ఊత్ససర్జవవిడిచెను, న్లేశఃజకష్ట్రము, ఫలేన=ఫలము6గాంచుట కే 
పునః నవ తొం=లిరిగీ రొ 'క్రయగుటను, విధ ల్తేహి=ధరించునుగ దా ? 


పంచమసర్ష ము. 225 


తా. ఓపార్యతీ! ఈదినము మొదలు నీతపస్సులచేం గొనంబడిన 
దాసుండ నై తినని శివుం డనంగా నామె తపము చెంబడిన శే మొక్క 
పరి వమ్మమ్యె కష్టమునకు ఫలముగల్లిన నాకష్టముచేం గృశించుట ము 
న్నగునవి యగపడవుగ దా. 


ఇది కాళిదాసకృతమగు కుమారసంభవ మవ కావ్యంబున 
నైదవసర్లము ముగినెను 


వ్యా. అద్యేలి,_చన్దమాలా శివే హే అవనశాడ్డి పార్వతి అద్య పృభ్ళతి 
అస్తాద్దినాదార ఛ్యేత్యర్థ 8. (వృతి యోగాద ద్యేతి స స ప్తమ్యర్థ వాచినా పఇ్బమ్యర్థిో 
లత్యుతే. తవ కపోిక శ్రీల ' దాస్ఫ దానే దాసత ఆశ్తానం దదాతీతి దాసో౭సీ, తి 
వాదిని వదతి సతి సా వ స. సపది. ని, “ప్రాన్ష గ టిశ్యజ్టుసాఒవ్నోయ ద్రా ద్రాజి జు 
సపది (దుకమ్‌” ఇత్యమరః. నియమజం తపోజన్యర “క్లో దుంశ్లేశముక్స సర ఫలస్రాస్తా 
"కోశం విసస్తా రేత్యర్థ 8 తథాహిశ్లేళః ఫలేన ఫలసిద్ధ్యా పునర్నవ తాం "పధశ్తే 
పూర్వవ డేవాక్టి ష్ట తామాపాదయ తీశ్యర్థ 8. సఫలః శ్లేశో న శ్లేశ ఇతి భావః. 4 
‘py 
ఇతి శ్రీమహానువో పొధ్యాయ కోలాచలమల్లి నాథసూరివిరచితయా 

సంజీవినీసమాఖ్యయా వ్యాఖ్యయా నమేతః శీ (శీ, కాలిదాసకృళ " 
కుమారసంభ వే మవాకావ్యే తహాఫలోదయో నామ 
పజ్బుమస్సర్ల 8 


15 


శ్రీరస్తు 
కుమారస౦భవము 
షష్టసర్ల ము. 





అథ విశ్వాత్మ నే గౌరీ సందిదేశ మిథః సఖీమ్‌, 
దాకా మే భూభ్ళతాం నాథః ప్రమాణీ (క్రీియతామితి. 1 
టి, అధజపీమ ట, శాక పార్వతీ చేప, విశ్వాత్మ సళ క్షీ = లోకస్వరూపముగలళివు 
నికి, మిథః = రవాస్యమునందు, సఖీం ఇ చెలికత్తెను సందిదేశ = నం దేశముగాం బం 
వెను. (నీమియన్సి భూభ్ళతాం నాథ! = వర్వతరాజగు హిమవంతుడు, మే దాతొజ 
నాయొక్క... యిచ్చువాండుగా (నన్నిచ్చునట్లు), వ్ర మాణీ శ్రీయతాం = ముఖ్యుండై 
చేయంబడు.గక. 
తా. పిమ్మట పార్వతీ దేవి సఖిచే శివునికి హిమవంతుండు కన్యా 
దాత యగునట్లు ' న న్నంగీకరించవలయునని కబురం పెను. 
వ్యా. అేతి.._అథ చేవ దేవానుగ్యవోన నరం శారీ పార్వతీ విళ్వ మాత్రా 
స్వరూపం య న్యేతి విశ్వస్యా త్తే తి వాం విశ్వాత్మ జీ శివాయ మిథో రవసి, ని. 
“మిథో౭న్యోన్యం రవాస్యపి” ఇత్యమరః. సఖీం సంది దేశాతిససర్జ (క్రి యామాత్రప, 
యోగేఒపవీ సంవ వ్రదానత్వాచ్చతుక్థీ, కిమితి భూభృతాం నాథో హిమవాక్‌ మే 
మమ దాతా సః ప్రమాణీ (క్రియశామితి దాళ్ళ ల్వేన ప్ర వ మాణీ (క్రియ తామిత్యర్థ 8. 
ప్రార్థనాయాం అట్‌. వ్ర. దీయమానాయాః బరి గ్రవహో మమ మహానను గహ 
భావః, 
తయా వ్యాహృతసందేళా సా బభా నిభృతా ప్రి వీ యీ, 
భూూతయష్టిరివాభ్యా శే మధా పర భృతోన్తుఖి, 2 
టీ, రకయా=ఆసఖురాలి చే, వ్యావృాశనం దేశా ఇ అంపంబడీన వా ర్రకలబై , 
ద్రీయేజశివునివిషయములో, వధౌజపనంతమున, నిభ్ళతెజనిశ్చలముగా, పరభృతో 
న్ముఖీ = అండుకోవిలచే పలుకుచున్న, చూకయప్టిరిపజ మౌవికొమ్స వలి ఆభ్యా సేజసమీ 
నమునందు, బభె = వ,కాళిం చెను, 


షష్టసర్ద ము. 227 

తా. శివునికి వార్తనంపీ వెలితో వసంతబుతువునందు మావి 
కొమ్మమిోాంది కోవిలచే పలికించు మావికొమ్మమాడ్కి_ పార్వతీదేవి 
సమిపముననే యొవ్పెను. (నన్ను హిమవంతుడు కనాషదానము జేనీన 
పీమ్వట పర్మిగ్సహింపవలయునన్న సందేశము చెలిచేత చెప్పించి సమిాప 
ముననే నామెయు నుండెను. కావ్రననే కోకిలచే పల్మి_ంచిన మావికొ 
మృ్లవ'లెనని యుపమించినాండు.) 


వ్యా. తయేతి.---కయా సఖ్యా సఖీము ఖేనేత్యర్థ 8, వ్యాహృతసం బేశో క్ష 
వాచికా (ప్రియే హరవిషయే నిభృతా నిశ్చలా వరమాసశ్తే శ్రేత్యర్థః సా గారీ మభా 
వన స్టే నిళ్ళళ న్‌ా పరభృ్ళృతయా కోకిలయోన్లు ఖీ ముఖరా సరభృతోన్తు ఖో ముఖ 
ళద్దేనాలిభామణ వ్యాపారో లత్యు తే. తథా చ వరభృ ఆము ఖేన వ్యావార స్తీశ్యర్థ 8, 
పరభ్ళ లేతి కియాశబ్దవివకూయాం “జా లేరస్తీ "ఇతి జీవ్‌వ్రత్యయో న భవతి. జ్‌ 
క్యువ మేయణ్య వ్య స్త త్వాదువమానవాచివరశ్భ్‌ తాళబ్దన్య సమాసః సోఢవ్యః అథవా 
భృద్భరణం సంపదాది త్వాత్కి్వవ్‌ వర్తైర్భ ఖఎదుస్యా _స్తయా పరభృ్భ లేతి వ్యాసేన 
వ్యాళ్యేయం. పదమష్టారీ కార స్తుపై క్భి)యత ఇతి కర్మణి క్విపమాహ.---చూఠయపష్షి 
శ్చూతశాఖేవాభ్యాశే౭ నికే బధా. “సబేశాభ్యాళ సవిధసమర్శాదస వేశవల్‌ , ఉప 
కలాన్ని కాభ్యర్థాభ్యగ్రా అప్యఖితో చైవ్యయమ్‌” ఇత్యమర$, 
స తథేతి ప్రతిజ్ఞాయ విసృజ్య కథమప్యుమామ్‌, 
బుషీకొ జ బోల్‌ యాక్‌ సప్త సస్తార స్త్మరఠాసనః. 8 
టీ సః స్మ రశాసనః=ఆ కామారియగుళివుండు, తథా ఇతి వ్రతిళ్ఞాయ=అళ్లై 
యనిచెన్సి, ఉఊమాంజ సపార్వలీ దేనిని కథమకి = కష్టముమోంద, విసృజ్య = విడిచి, 
జ్యోతిర్మయాక్‌. = లేజస్స ్వరూపులగు, సప్తబుషీక్‌ = స్పఫ్రర్థులను, సస్తార ఆ 
తలంచెను, 
తా. పార్వతీమాట కంగీకరించి శివం డతికష్టముమింద నామెను 
విడిచి స_ప్త్పర్దులను దలంచెను. 


వ్యా స ఇరి— సవ (సృకృతః శా స్తీతి శాసన? బహుల్టగ వాణాలత్‌ క రర 
ల్యుట్‌.స స్మరన్య శాసన ఈశ్వర స్త స్తభీతి ప్రతిజ్ఞాయ తథా కరిహ్యామాత్యు ద్వక్యర్థ క 
ఉనూం కథమపి కృచ్చ్ళే)ణ విసృజ్య తత్ర, కత కాన త్వాదితి భావః, బ్యోతిర 
యాం ప్రేజోరూ పాక్‌ స ప్త్షీ నజ్లిర ప్ర భృ తేక సస్తార స ఏరవాక్‌ 


2928 కుమారసం౦ంభవము 


తే సపభామణ్ణలై లైర్యో వమ ద్య(ోతయ_న్హ న _స్థపోధనాకి 
సాధన నృతీశాస్సవది ప్రా పొదురాసక్‌ పురః (వ చభోఃః ఢీ 


టీ. శపోధనాః=తపన్సే ధనముగాంగల, తే=ఆబుమలుు ప్రభా మండలై = 
కాంల్షిమండలముల చే, వ్యోమ ద్యోతయ న్లజఆకనమును (వ, కాళింపం జేయుచు, సా 
రుద్ధతీకా?=అరున్గతీ చేవితోం గూడినవారై, సపదిఎఅప్వుడె వ్రభోః ఫురుజఅి యీ 


శ్వరునియెదుట, _ప్రా,దురాసక్‌ ప్ర త్యజ మైరి. 


తా. తమశకాంతులతో నాకసమును వెలుగంజేయుచు తపః 
ప్రథానులరగు_ నాబుషు లరుంధతితోలయూడ హరునియెదుట. గానం 
బడిరి. 
వ్యా. త ఇతి తే తప వీవ ధనం యేషాంలే తపోధనాః తే స్పర్ష య; ప్రభా 
మజ్దలై స్తేజఃపుం జై ర్వ్యోమాకాశం ద్య|ోతయ న్హ8 పృకాశయ న్హః ఆరుగ్గ త్యాసవా వర్త న్హ 
ఇతి సారుగ్ధ తీకాః సన్హః, 'నద్య కశ్చ” ఇతి కప్‌, సపది (వ భోరీశ్వ రస్య పురః పురో 
భాగే స్రాదురాసక ప్రశ్యమా బభూవుః, 
ఆప్పుతా_స్టీరమన్దారకుసుమోత్కి_రవీచిషు, 
౧ 
a ల =e అధ 
వ్యోమగక్టాప్రవా లాషు దిజ్నాగ మదగస్థిషు. 


cr 


అవ. ఇటుపీమ్మ టారుళ్ణోకములచే నాబుషులనే వర్ణించుచున్నా(డు.- 


టీ, తీరమందార కుసు మోత్కిర వీచిమ = తీర=ఒడ్డునందలి, మందారకునుమ = 
కల్పవృక్షుపుప్పములను, ఉత్కిర ఇ ఎగజిముచున్న, bos = అలలుగలయట్టియు; 
దిచ్నాగమదగ ౦ధిము=దిగ్గ జములమదము చే వాసనలుగల, వ్యోమగ౦గా ప్ర వే హేమ. = 
అకాశగంగా ప వావాములయందు, అప్పుతాః = స్నానములంచేః సీన్స (ఆమునులు ప్రత్య 
తమైరని | క్రిందటిక్టోకముతో నన్వయము. ) 

తా. ఒడ్డుననున్న కల్పవృత,ములపువ్వులు గంగలో వడుచుం 
డగా నలలు ఎగరంగొట్టుచున్నవి. డిగ్గజము లందు మునుంగుట చే నీటి 
కామద వాసనయంటి పరిమళించుచున్నది. అట్టిగంగ లో స్నానము 

9 ఆ 

జేసిన మునులు వశ్యతీమైంి. 

ఇతః వరం షడ్ఫి! శ్లోహైస్తానేవ మునీక్‌- వర్శయతి.-- 

వ్యా. అఫ్హుళా ఇతి.---ఉత్కిర ని వితీప స్తీర్యుత్కి రాః, “ఇగుపథి ఇత్యాదినా 
కప్ప క్యయః. తీశే యే మన్దారాః కల్పవృమో స్తేషాం కునుమానాముత్కి_రా వీచయ 


పష్టసర్ష ము 299 


స్తరజ్ణా యేషాం తేషు దిచ్నాగానాం దిగ్గజానాం మదగన్థో యేష్వితి తథో శేషు 
జో w= ఆధ క! 
వ్యోమగజ్షా వ,వా సాహ ఆకాళగజ్షాస్రోతన్సు ఆఫ్హ్రుతాః స్నా తాః, 


ముక్రాయజ్ఞోపవీతాని బ్ర తో పహపహేమవల్కలాం ' 
రత్నాతునూ.త్రాః వవజ్యూం కల్చ్పవృయో ఇవా శ్రి తాః. 6 


టీ, ముక్తాయబ్లోపవీ తాని=జము త్తెములజం బెములను, *హేమవల్క_లా8=బంగా 
రంప నారచీరలను, రత్నాతసూత్రాః = రత్నంపు జవమాలలను, బిభ్రతః = ధరించి 
నట్టి వారు, వ చ జ్యాంజ వాన ప,స్థాశ్ర్రమమును, అశ తా$=ల్మశ్తయించిన, కల్పవృజా 
ఇవజకల్పవృతీములవ లెనున్న (మునులు పృశ్యతమేరి.) 
తా. ము_త్తెముల జన్నిదంబులుదాల్సీ, బంగారపు నారచీరలు 
కట్టి, రత్న ంప్రుజపమాలలను గలిగినవా రై వాన్నప్రస్థా శ్ర మము నవలం 
బించిన కల్పవృతుములవలె నొప్పుచున్న వారు. (కల్పవృతుము ము_ల్సే 
ములను రత్నములను కాచును బంగారు వై పట్టం గలిగియుండును, 
కో ర్కెదీర్చును. ఆధర్మములు వీరియందుండుట చే కల్పవృత. సామ్యము.) 
వ్యా. ముక్తేతి.---ముక్తానాం మొ_క్టికానాం యజ్ఞో పవీ తానీ ము-కామయా 
సీత్యర్థ రిం బిభ్రతో దథానాః హేమమయాని వల్క_లాని యేషాం తే హపేమవల్క-లా$ 
రళ్నమయాన్యతీసూత్రాణి యేషాం రత్నాతసూత్రాః సృవ్రజక్యాం వచ, జనం 
వ్రజ యజోర్భావే క్యవ్‌ ఇతి క్యవ్‌. అశ్ర తాః కల్పవృమైో ఇవ స్థితాః; అత్ర, 
చతుర్ధాశ్రమవాచినా ప్రవ, జ్యాళబ్దేన వానవ్రస్థాశ్ర, మో లత్యు లే. “జహుః పరిగ్రవో 
ప్రీణాం ప్రాజబాపత్యా స్తవస్వీనః' ఇతి సవత్నీక త్వాభిధానాల్‌ ం “సుతవీన్య స్తపర్నీక 
స్తయా వానుగతో2పి సక” ఇతి వాన వ్ర స్థస్యోభయథా స్మరణాల్‌ , 
అధః ప్రస్థావితాశ్వేన సమౌావర్జి తశేతునా, 
సహస్తరశ్మినా సామోత్‌ స్మప, ణామనుదీతీ తాః. ? 
టీ, అధః ప్ర స్థాసి తా శ్వేన ణు క్రిందుగా తోలంబడిన గుజ్జి ములుగలయట్టియు, - 
సమావరి త శేశునాజవపంవంబడిన జండాగలయటియు, సవహానరళి నా ఇ సూర్యునిచే, 
జ యట ట్‌ ఆశీ 
సాకూల్‌ = వృక్యతముగ్కా సవ్ర ణామంజనమస్కా-రఫూర్వకముగా, ఊదీతీతాః = 
మీదకు జూడంబడినవారగు నామునులు (వ శ్యత మెరి. 
జో a Me) “ అ 
తా, సూర్యుమండ లము వెనున్న స _ప్రర్షి మండ లమునకుం గ్పిందు 
గా తనరథమును నడిపించుచు వారికి తనరథముయొక్క._జండా తగులు 


6 


230 కుమారసంభీవము 


నని వంచి వై భాగమునకు నమస్కార ఫూర్వముగా చూచు సూర్యుండు 
గల బుషులు వత్యవ్‌ మెరి. 
వ్యా. ఆధ ఇతి, అధః ప్రస్థాపి తా శ్వేన సూర్యమండలోపరివ ర్రిత్వాత్‌ సప్తర్షి 
మడ్డల స్యేతి భావః సమావర్టితశేతునా తన్నజ్జలాఘాతళబ్కయానామిశధ్వ బేన సహస్ర, 
రళ్ళినా నూశర్చేణ సామౌల్‌ స్వయ మేవ స్మ్పప ణామముదీత్నీ తాః గమనాభ్యనుజ్ఞాదాన 
పర్ణ న్తమిత్యర్థ 8. భగవతః సూర్యస్యాప్యుపాస్యా ఇతి భావః, 
ఆస కృబావుులతయా సార్లముద్ద్భృతయా భువా, 
మహావ రాహదంగ్య్రాయాం వి_కా,న్వాః చ్రలయాపది. రి 
టీ. ప్రలయాపదిజ పృళేయనును నాపత్కౌలమునందు, ఆస క్తబాహులతయాజ 
తగి లిన తీ గవంటిబా హువుగలయట్టియు, ఉద్ధ ఎరేయాజబ త్తంబడిన, భువాసార్థం=భూమి 
జేవితోంగూడ,మవావరావాదంస్టా యాం=వరా హావ తారముథరిం చిన మహావిష్ణువు యొక్క 
కోరయందు, ను, విర్రైంరాకంనిర్ర, శ మించినవారగు (మునులు ప వ,శ్యతమెరి. 
పళయకా౭ంమందు లోకము నశించినప్పుడు న్దీ (్రివిష్లు వాది 
కన య తీగవంటి భుజముతో పట్టుకొన్న భూ దేవితోం 
బాటు వీరిని యుగ్లరిం చెను. (భూ చేనియందలిప్రేమ వీరియందు వారి 
కుండెననియు లయములనునై తముంజొచిన చిరంజీవులనియు భావము ) 
వ్యా. ఆన గీతి. పునః కిం నిధాః వ్ర లయాపది కల్పాన్లసంకట అస క్స్‌ 
బాహులతయా దంస్థ్రాయామితి శేషః, ఉద్ధ తయ దంష్ట్ర యేతి శేష$. భువా సార్ధం 
ధరణ్యా సహా మహావరాహదంస్థ్రాయాం విశ్రా,న్తాః మహో ప్రలయే2.ప్యవినాళిన 
ఇత్యర్థ రం 
సర్గ కేన షప్రణయనాద్విళశ్వ యో నేరన_న్హరమ్‌, 
అ రాతనాః ఫురావిద్శి గ్థాళార ఇతి కీ ర్థితాః 9 
టీ, విశ్వయోనేః ఆనంతరం = చ,వపంచకారణుండగు బృవాకరు వాత, సర్ప శేన 
ప్రణయనాల్‌ = సృష్టియొక్కమిగతను. చేయుటవలన, పురావిద్భిః = స్రాచీనులవే, 
పురాతనాః ఛాత ర ఇతిజుప్రాచీనులగు ద్రవాలని, కీ రితాః = కొనియాడంబడినవారు 
(వ్రశ్యతమైరి, 
తా 
పాయనాదుల 
మెరి, 


హావీ వీముట న పొా,-చీనులగు కృన్లదె స 


అ 
చే స్త సృష్టినిం జేసీ EM మునులు వ్రత్యవ. 


లు 


పషష్ట్రసర్ట ము. 281 


వ్యా. సన్లేతి.విళ్వ యో జీర్భ)వాణో2.న నరం సర్ల శేషస్య వ్రణయనాల్‌ 
బవ్మానృష్టావళిష్టసృ షే కరణా జ్ధేతోరిత్యర్థః పురావిద్భిక పురాణ వేదిఖిర్వాాసాదిల్ళిః 
పురాతనా థాతౌర ఇతి కీ ర్రితాః. విశ్వయో ేరితి సంబస్థమా గ్రే, షష్టీ తస్యాన న్తరమితి 
భాషే దర్శనాల్‌ = ఆపాదానత్వవివకూయా+౦ తు పణమో. 'అయమదఃశబ్దో యథా 
శజ్దావృత్తాదనన్హర స్యే” తి శాబరభామ్యే దర్శనాల. తథా “అథాతో ధర్శజిజ్ఞాసా 
వేదా ధ్యాయాదన న్లరమ్‌” ఇ త్యాచాగ్యః. కవి శ్చ పురాణవత్రాపగ మాదన న్హరమ్‌” ఇతి; 
వీవమన్యత్రాపి ద్రష్టవ్యమ్‌. 
ప్రొ; క్రృనానాం విశుడానాం పరిపాకము వేయుషామ్‌, 
తపసాముపభుళ్ణానాః ఫలాన్యపి తపస్వినః. 10 
క్ర 
టె, ప్రాక్సనానాంజ్య క్రిందటి జన్మ లయందైన, విశుద్ధానాం = స్వచ్భమగునట్టియు, 
పరిపాక౦ ఇ పరివక్వమును, ఉపేయుపాం = పొందినవియునగు తపసాం ఫలాని = 
తవఃఫలమునుు ఉపభుంజానా ఆపీ=అనుభవించుచున్న వాశై నను, తవస్వీనః = (మరల) 
తవస్సు చే జేయుచున్న (ఆమునులు ప్రత్యతమైరి) 
తా. వారు జన్హాంతరతపగిపలనుల ననుభ వించుచున్న వారైన 
నిష్పుడును తపస్సునే జేయుచున్న బుపులు వచ్చిరి. 
వ్యా. ప్రాక్షనానామితి.ప్రాక్షనానాం జన్రాన్తరభ్గవ*నాం విశుద్ధానాం నిర్గ 
లానాం వరిపొకం౦ం ఫలదానోన్లు ఖత్వముెపేయ: పాం గతానాం, తవసాం ఫలాన్యువ 
భుజ్ఞానా అపి తవన్వీనః తపోనిష్థాః, స్రారబ్ధభోేగినో నిస్ప ఎనో శతి భౌవప$, కులకమ్‌, 
'తేషూం మధ్యగ తా సాధ్వీ పత్యుః పాదార్చిలేతణా, 
సామౌదివ తపుసిద్ధిర్చభ నే బహ్వరున్ట తీ. 1l 
టీ. 'లేసూంజవారియొక్క, మధ్యగ తాజమధ్యభాగమునుపొందిన, సాధ్వీ ఇ పతి 
వ్రశయు; వత్యుః = పెనిమిటియగు వనిస్టునియొక్క_, పాచార్చి లేతణాజపాదములయం 
దుంపంబడ్‌న చూపుగల, అరున్ధతీ = పనీష్టుని భార్యయగు నరుంధతీచేవి, సాతాల్‌ ఇ 
వ్రర్యతముగా, తపస్సీద్ధి రిపజచారి తపస్ఫీద్ధియో యనునట్లు, బభా సేజప కా ళిం చెను, 
తా, వారినడుమను వెనిమిటిపాదనములవంక నిగుడ్చంబడిన 
జో ఎ తీరా తూ జ ఆలి 3 ఆ 
చూపుగల యరుంధతీ పతివ్రత వారితపస్సిద్ధి దేవతా యనునట్లు ప్రకా 
ధించెను, 
వ్యా. 'లేషామితి..... లేపామృషీణాం మధ్యగ ౮" సాధ్వీ పలివ్రతౌా ఆర వవ 
వత్యుర్వనిష్టస్య సాదయోరర్పి లేతణా నివిష్టదృష్టిరరున్థతీ సాతాల్‌ పృత్యత తవస్సీద్ధి 


202 కుమారసంభవనుు 


రివ 'లేహిమేవేతి శేవః. (తేషాం మధ్యగశేతి లిజ్ఞవచనాదిసామ్యాదియముపమా బహు 
భూయిష్టం బభాసే భాతి స్మ 
తామగారవ ఖభేదేన మునీం క్చాపళ్యదీళ్వరః; 
ప్‌ ఆ భి =) ఎ 
చ్రీపుమానిత్యనా a వృత్తం హి మహితం సతామ్‌. 12 
టీ. ఈశ్వరు=ళివుండు, తాం ముసీం శ్చ=ఆ'మెను మునులను అగారవ భే దేనజు 
సమానగౌరవముతో, అవశ్యత్‌ = చూచెను హి=ఎందుకంటె, సీ శ్రీసుమాక్‌ ఇతలి= 
శ్రీసురుమడు అని, వీఫా అనాస్థా = ఇది అవివక్నీశ మైనది, సతాం = సత్పురుషుల 
యొక్క, వృత్తం = వ్యాపారమే, మహికం హి=గొప్పదిక దా, 
తా. శివం డామునులను పతి వ ప నరుంధతిని సమానగ" 
రవముతోం జూచెను, ఎందుచే ననగా, స్రీవురుష వివత అనవసర 
మైనది. సత్సురుషు షులవ్యా పార మే గొప్పది. 
వ్యా, తామితి,--- ఈశ్వరో భగ వాంస్తామరున్థ తీం మునీంశ్చాగారవ భే దేన 
సమానప్రతిపత్త్యాఒవళ్య ద్భృష్టవాక న చాయమవివేక ఇత్యావా-హి యస్తాల్‌ స్త్రీ 
పుమాంశే త్యేషాఒనాస్టా స్రీ సుంభేదో న వివతీతః కింతు సతాం సాధూనాం వృత్తం 
భరిత ముని మహితం పూజ్యం. వి, “గుణాః వూజాస్థానం గుణిమ న చ లిజ్డం న చ 
వయః” ఇతి భావః, 
తద్దర్శనాదభూచ్చంభో ర్భూయా౯ దారార్థమాదరః, 
శ్రియాణాం ఖలు ధర్హ్యాగాం సత్పత్నో్ట మూల కారణమ్‌. 18 
టీ, శద్దర్శనాల్‌ = ఆయరున్లలిని చూచుటవలన, శంభోఃజళివునిక్కి దారార్గ౦= 
భార్యకొఆకు, ఆదరః = అదరణము భూయాక్‌ = ఎక్కువ, అభూల్‌ = ఆయెను, 
(ఎందుకనగా) ధర్య్యాణాం=ధర్శ యు క్రములగు, కి కీయాణాం= క క్రియలకు, సర్పత్న ్య= 
పతివ్రతలగుఖార్యలు, మూల కారణం "ఖలు=ముఖస్థ శారణ ము గదా! 
తా. శివుని కాయరుంధతీదేవిని చూడగనే డారకాంతు 
యెక్కువ యయ్యును., పతివ్రతలగు భారసలు ధర్మ కార్యములకు మొదలు 
గదా? 
వ్యా, కదిలి. కద్దర్శ నాదరుస్థ తీదర్శ నాచ్భంభో ర్హారార్థం దారపరి గ్ర్రహార్థ 
మాదరో భూయాక్‌ బపహుతరోడజభూల్‌. నను దారాశఃకు త్రోవయుజ్యన్త ఇత్య 
్రౌవా ణు ధర్యాణాం ధర్తాదన కే శు తొానాం “ధర ర్య వథ్యర్థ న్యాయాదన పే న్స త్ర. ఇతి 
యత్ప్స్రళృయ:. క్రియాణామిజ్యాదీనాం సత్యః వతివ్ర ఈ. పత్న్వ్యక సర్పత్న్య్యః 
'బక్యుర్నో me సంయోోి ఇతి జీవ్‌ నకారశ్చ త ప ఖలు, 


షష్ట సర్ద ము, 83 


ధన్తేణావీ పదం శే కారితే పార్వతీం ప్రతి 
వూ ర్వాపరాధభీతస్య కామన్యోచ్చ్వసితం Fe 14 


టీ, ధశే ణ=(భార్యనుగ్ర గ హింవవలయుననుధర్శ ముచే శ ర్వే=శివుండు, పార్వతీం 
ప్రతి జ పార్వతీ జేవిగూర్చి, 1 వదం కారితే = పః చేసీనవాం డగుచుండంగా, 
ఫోర్వాపరాధ భీకస్యజ మొదట తప్పిదము చేయుట చే వెజచిన, కామస్య అపీజమారుని 
కిని మనః=చిత్తము, ఉచ్చ్భ్వసిళం = తిరిగి బ్యతుకుట కవకాళశముగల్లినది, (నిట్టూర్పు 
విడువంబడినదనుటఎ) 

వా. శివునికి భార్యను పరిగృ, పాంచుటలో మనస్సు స్థా ఫానము( 
జేసినదగుచుండంగా మన్మ థునికి నోదోద్ప గల్లినది. 

వ్యా. భక్తే ణేరి.-ధశ్తే ఆ దారసంజిఘ్ఫుమూలతు ణోనావీ కర్తా శర్వ ఈశళ్వరే 
పార్వతీం వ్రతి పదం కారితే సతి “వ్మాక్రో రన్యతరస్యామ్‌ ఇతి శర్వస్యాణి కర్తుః 
కర్మ త్వం, బూర్వావరాధభీకస్య కామస్య మన ఉచ్చ సీతం పునరుజ్జీవనావకాళో భవ 
తీరి సృప్ర క్యాళమభూదిక్యర్థ 8, 


అథ తే మునయః సర్వే మానయిత్యా జగద్గురుమ్‌, 
బ్రదమూచురనూచానా; వీ వ్రీతికజ్ఞకితత్వచః, 15 


టీ, అథజపీమ్మట, అనూచానా$జసాంగముగా వేదములం జివ్వు వారగు, లేస స్వే 
మునయ!=ఆబుషు లెల్ల రును, ప్రీతి కంటకితత్వచ$=సంతోషముచే గగుర్పాటుగల చర్మ 
ములుగలవారై, జగద్దురుంఇలోక గురువగు వారుని(గూర్చి, మానయిత్వా = వూజించి, 
ఇదం=ఈమాటను, ఊచుః=పలికిరి. 

తా. సొంగముగా వేదజ్ఞాలరగు నాబుషులు సంతోవముచే 
గగు ర్పాటుగలవానై లోకగురువగుహరునితో వత్యమాణప్ర, కార 
ముగా నుడివిరి, 

వ్యా. అభేతి.---అథానూచానాః సాజ్ఞ వేదప్రవ కరః, ని, “అనూ'చానః ప్రవ 
చచే సాళశ్టే౭ధీ తీ గురో స్తు యః ఇత్యమరః, ఊపే క te ఇతి 
నిపారః, జ్రీశ్యో క ర్థాకి తొ; పులకి తౌ స్ప వచో యేషాం తే రథో శ్రా, తే నశ్వే మున 
యో జగద్దురుం వారం మానయి తా ఫపూజయి త్వేదం వత్యమాణమూచుః, 


| యద్న+హ్హా సమ్య గామ్నాతం యదగ్న విధినా పాుుతమ్‌, 
యచ్చ త_ప్పం తపస్తస్య విపక్వం ఫలమద్యు నః, 16 


ో 


254 కుమారసంభవము 


టీ. బృవ్యా సమ్యగామ్నాతమితి యల్‌ = వేదము నియమముగా నభ్యసింపంబడు 
టేడికలదో, అశ్నా=అగ్నియందు, విధినా హుత మితియల్‌ ఇవిధ్యుక్తముగా వళోనుము 
చేయంబడు బేదికలదో, తపజతపన్సు, త్త మితియల్‌ = తసించంబడె నన్నమాట యేది 
కలదో, తస్య ఫలం = దానియొక్క_ఫలము, అద్య = ఇప్పుడు, నఃజమాకు, వివక్వం౦ం = 
ఫలించెను. 

తా. మేము వేదముల నియవుముగా నభ్యనీంచుటకు హోమము 
చేయుటకు తపంబొనప్పటకును ఫల మిప్పుడు మమ్మును పొందెను. 


6 కా కి | 
వ్యా. యదితి.=బ వా వేద్య, ని. వేదస్త త్త ఏం తపో బవ ఇత్యమరః, 


Uy WU 

సమ్యజ్ని యమపూర్వకమామ్నా తమధీశమితి యల్‌ అశ్నా విధినా హుతమితి యల్‌ 
తపశ్చాన్దా/యణాదికం త _వ్హమితి చ య త్తస్యాధ్యయ నేజ్యాతపోరూపస్య అశ్రమత్ర, 
యసాధ్యసృ కృత్స్నస్యావీ కర్మణ ఇశ్యర్థ 8 సనముదాయా౭.భిప్రాయక మేక వచనమన్య 
థా2.2వృ శ్ర్యాఒన్వయప్రసద్షౌల్‌ . న చ నపుంనశై కవద్భావో౭.నపుంసశేచేతి నియ 
మాల్‌. ఫలం కార్యం ఆద్య నోఒస్తాక ౦ వివక్వం సునిష్పున్నమిత్యర్థ 8 కర్మణి కృం 
“వచోవకి ఇతి నిష్టాతస్య వత్వమ్‌. 


యదధ్య మేణ జగ తాం వయమారోపితా_స్ట (య్యా, 
మనోరథ స్యావిషయం మనోవిషయమాత్త నః. 17 


ఆవ. ఆఫలమునే చెప్పుచున్నాడు. 

టీ. యల్‌=ఎందువలన, జగతాం అధ్య కేణ=జగములకుః బ్రభువగు, త్వయా 
నీచే వయం= మేము, మనోరథస్యజకోరికకు, ఆవిషయం = గోచరముకాని, ఆత్మనః = 
నీయొక్క, మనోవిషయ౦ జమనగ ప, దేశమును, ఆరోవ తాఃఆరో పంచంబడితిమిః 

తా. మాకు గొప్పకోరిక సమకూడినది (ఏదీ జగత్ప్రభువగు 
నీచేం దలంవంబడుట. 

అవ. తదేవ ఫలమాహా.== 

వ్యా. యదితి,-- యద్యస్తాల్‌ కారణాజ్ఞగ తామధ్య శే ణాధి-పీనక్వయా 
వయం మనోరథస్యాభిలావస్యావిషయమగోచరమాత్తనః స్వస్య మనోవిషయం మనో 
చబేశమారోసపీశాః ప్రావీతాః తస్తాద్విపక్వం ఫలమితి వఫూశ్వేణ సంబన్థః, సకల జగద న్వేష్ట 
వ్యస్య భగవతో2పి వయమ'న్వేష్యూ భచామ ఇతి పరమోక్కషా వయమితి భావః 


యస్య చేతసి వస్తేవాఃస ఆావత్కృతినాం వరః, . 
కిం పునర్భ)వ్వాయోనేర్య_స్థన 'చేతసి వర్తతే, 18 


వ 


అసోం. 


సర్ష ము. 71 


అవ. దానిచే చెప్పుచున్నాడు. 

టీ, యస్య చేతసీ=ఎవనియొక్క_చి త్రమునందు, వశ్తేథాః = వర్ష్తించెదవో, సతా 
వల్‌ కృతినాం వరః=వా౭డేగదా పుణ్యవంతులలో శ్రేన్టుండు, బవ యో నేః = వేద 
కారణుడవగు, తవ చేశసి=నీయొక్క చి త్తమందు, యః వర్తతే = ఎవండుండునో, కిం 
పునఃజవాండు ధన్యుండని చెప్పణేల ! 

తా. నీ వెవనిమనముననుందువో వాండే ఫూజ్యుండు. నీమనం 
బులో నుండు వా(డు ఫూజ్యుండని "వేజు చెపవలయునా? (అక్క-ణి 
"లేదనుట.) 

అవ త దేవోవపాదయతి.--- 

వ్యా, య స్యేతి..--యస్య జనస్య చేశసి వ శ్తేధాః, యేన స్మ ర్యస ఇత్యర్గ 8. స 
తావత్‌ స వీవ కృతినాం కృతకృత్యానాం వరః శ్రేష్ట, బ్రవాణో వేదస్య వేధసో 
వా యోచేః క"రణస్య, యద్వా వేదవ మాణకస్య తవ వేశసీ యో వర్తతే త్వయా 
స్తర్యత ఇత్యర్థః. కిం పునః స కృతినాం వర ఇతి కిము వక్తవ్యమిత్యర్థః. 


సత్యమర్కా_చ్చ సోమాచ్చ పరమథ్యాస్మ హౌ పదమ్‌, 
అద్య తూచ్చై_స్టరం తాభ్యాం స్మర ణాన్ముగ వో త్రవ, 19 


టీ. ఆర్కాత్‌ = సూర్యునికన్నను;, సోమాచ్చ = చంద్రునికన్నను, పరంపదం= 
ఉత్తమస్తానమును, అధ్యాన్న యాజ పొందియున్నాము, సత్యం జ నిజము, అద్యతు= 
ఇప్పుడో, శవ స్మ రణానుగృహాల్‌ = నీయొక్క స్మరించుట యనునన్ముగ పహూమువలన, 
తాభ్యాంజఅిచంద,సూర్యులక ౦టెె ఉచై్ప_స్తరం=మిక్కి-లి యున్నతమగు, వదంజసాన 
మును, అధ్యాస్త్మ హే=పొందితిమి. స్ట 

తా, స్వతహాగా సూర్య చంద్రు లకంకు యొ త్తయినజాూ గాను 
పాందియున్నాము. ఇప్పుడు నీస్తరణ యనుదయచే యునుపటికంళు 
నున్నత ప్ర బేశమం దున్నట్టివార మైతిమి. 

వ్యా. సత్యమితి,..-అర్కా-త్‌ సూర్యాచ్చ సోమాచ్చన్దా)చ్చ వరమువై ః 
వదం స్థానమ ధ్యాస హేఒధితిష్థామః వయమితి శేషః. సత్యమ్‌ “అధిశీజ్‌ సాసాం కర,” 
ఇతి కర్మత్వమ్‌, అద్య తు తవ కర్తుః పు ప వసాద న్తస్తాచ్ధే 8 
తాభ్యామర్కే న్లుభాముచ్వ్చై స్తరమత్యుచ్చం పదమ్‌ అధ్యాస్థ "బా ఇతి సం బగ్ధః, ఉచ్చ 
_స్రరమితి దవ్యప్రకర్ష త్వాన్నామ్‌ సృత్యయః, 


త్వత్సంభావితమాత్థానం బవాంమన్యాముహే వయమ్‌, 
ప్రాయః ప్రత్యయమాధ_ల్తే స్వగు ణేషూ_త్తమాదర*. 20 


286 కుమారస౦భవము 


టీ, వయంజ మేము, త్వ తృంభావిశంజనీ చే గారవించంబడిన, అళ్ళనం = (మా 
అక్కను, బహు మన్యామహే = ఎక్కునగాం దలంచుకొనుచున్నా ము, నూ _త్రమాదర$= 
గొచ్చెవా? రియాదరణము, స్వగు జేషుజతమగుణములయందు, ప్రాయః జతయిచుగా, ప్రక్య 
యంజవనిక్వాసమును, ఆధ శ్రే-ధరించుచున్న ది. 

తా. గొప్పవారిచే గౌరవింపంబడినవారు తమ ప్రవ_ర్హనను( 

గూర్చి మంచిదని నమకము గలవారగుట నై జము గావున నీగారవ 
మండిన మాయాత్మ లను మేమిప్పడు బవూకరించుచున్నారము. 

వ్యా. త్వదితి.---వయం త్వయా సంభావితం సత్క్బృతం త్వర్సంభావితమా శాన 
మాత త స్వరూప వం బహ్వూధికం యథా తథా మన్యామహే =, రథాహి ఊ త్రమాదర సత్చు 
రుషక క ర్త ఎకి సత్కార. స్వగుణోము విషయే ప్రాయేణ భూమ్నా ప్రత్యయం విశ్వాస 
మాధ్తే జనయలి. సర్వస్యాపి మహాజనవరిగహవీవ వూజ్య తా హేతురిత్యర్థ రం 


యా నః పీ ప్రతిర్విరూ పాతు తదను థ్యానసంభ వా, 
సా కమా'వెద్యశే తుభ రిమ_న్ట నరా త"ఒని దేపినామ్‌. 2] 


టీ. విరాపాత ఇ పర మేశ్వరుండా ! త్వదనుధ్యానసంభ వా=నీవు స్య రించుట వేం 
బుట్టిన, నఃజమాయొక్క, య్యా ప్రీతిః = వీసంతసము (కలదో), సా=అది, తుభ్యం = 
సీకొఆరక్కు కిం ఆ వేద్య లే=ఎందుకు తెలుపంబడును ? (తెలుపము ఎందుచేత, చేహినాం= 
జీవులకు, త్వం ఇ నీవు, అంతరాత్రా అసీ = ఆంతర్యామివి, (నీకు. చెలియని దేమున్నది 
మేము తెలుపుటకు లేదనుట.) 

తా. నీను మము దలంవంగా వచ్చినసంతేసమును మేము మోకు 
జెవ్పము. కారణమేమి? అంతర్యామివి నీకు మేమేల చెప్పవలయును ? 

వ్యా. కమీతి..... పే విరూపాొడ్‌ త్వదను ధ్యానసంభ వాత్వత్క్ల_ ర్త లన్మ రణ 
జన్యా నోజస్తాకం యా ప్రీతిః సా ప్రీతిన్తుభ్యం కిమావేద్యలే కిమర్థం నివేద్యలే 
తథా హీ దేహినాం ప్రాణినామ నరా త్థాఒ న్త్వర్యామ్యసీ సర్వసాత్నీణా త్వయా డస 
త్ప్రీతిరనా వేది తా౭పి కయ్‌ వవ యత స్తతో న బుద్ధబోధనం సంభవతీతి భావః, 


సామోద్దృష్టోఒని న పునర్విద్మ స్వాం వయమళ్ఞసా, 
వ్రనీద కథయాత్మొనం న ధియాం పథి వ ర్త. 22 


టీ, సాకూల్‌ దృష్టో౭సి = ప్రత్యతీముగా నగవడుచున్నావు, అంజసా పున$ి= 


నిజముగా, కోంజనీన్ను, వయం న విద్మఃజఎబుంగము, ప్రసీద = అనుగ్రహింపుము. 


పుష్ట్రసర్ష ము. 237 


౧ 


ఆశానం=నీ యాత స్వరూవమును, కథయ=చెప్పుము. ధియాం = బుద్దులయొక్కు, 
జీ ఛీ థి 
పథి=మార్ల మందు, న వ ర సేజలేవు, 
౧ ar 


తా. నీ వగపడుచున్నావుగాని నిన్ను మే మెటుగము. దయ 
నెంచుము, నీస్వరూపమును జెప్పుము. నీను బుద్ధ్యతీతుండవు. 


వ్యా. సాశాదిలి.— హే దేవ, సాకూల్‌ వృత్య మేణ దృష్టోజని అజ్జసా 

ఫునస్త త్త్వకస్తు త్వాం వయంన విద్మ రిం దృశ్యమానస్య రూవస్యాతా త్రి షక త్వాదితి 
భావః. ఆతః వృసీదానుగ్భహాణ ఆశ్తానం నిజస్వరూపం కథయ, న చాకథితం తత్సు 
బోధమి త్యావా=ధియాం బుద్ధీనాం పథి న వర్తనే* అతస్త్వ్వయైవ త్వద్రూ, వం కథసీయ 
మిత్యర్ల రిం 

థి 

కిం యేన సృజనీ వ్య్కకృముత యన బిభర్ణి తత్‌, 

అథ విశ్వస్య సంహర్తా భాగః కతమ వన తే. 28 


అవ నీ తాత్వికరూవ మట్టుంచుము. పృత్యత్షముగా నగపడుచున్న రూపమును 
నిరూవించుటకును మాకు శకి లేదనుచు న్నాండు.--- 
టీ. నమః లే భాగః ఇ ఈనీయొక్క_భాగము, యేన వ్యక్తం సృజసీ=బేనిచే 
ప్రపంచమును నిర్మింతువో, సః కిం+అదియా ? ఊతజకానప్వుడు, యేన బిభర్షి ఇ దేనితో 
భరించుచుంటివో? త త్కింజఅదియా యేమి? అథజకానప్పుడుు యః విశ్వస్య 
సంవార్రా=నీది ప్రపంచముయొక్క_ సంవోరము చేయునో ! అదియా ఇది! 
తా, సృష్టిస్టితిసంవోరములనెడి మూడింటిలో నియ్య దెద్దియో 
చెప్పుము. హరవారి పీరణ్యగ ర్భులలో నిది యేరూవము, 
అవ. తాత్త్ర్వికం రూపం తావదాస్తాం న దృశ్యమానమవీి రూవం తత్త్వతో 
రూవయితుం శక్యమి త్యావా.--- 
వ్యా. కిమితి,.----హే చేవ నీవ దృశ్యమాన స్తే భానో మూ ర్తి, కిం యేన 
భాగేన వ్యక్తం వ్రపక్బం సృజసి సం య _శ్రదోర్ని క్యసంబన్లాల్‌ సర్వత, శతచ్చబ్దో 
=ధ్యావార్యకి. ఊత యేన భాగేన తద్య్వ క్షం బిభర్షి పాలయసి, స వా, కిమాదయః 
J 
సండేహే, కతమః బ్రవ్శావిష్ణుమ హోళ్వరేష్వయం కతమో భాగ స్తదుచ్య తామిత్యర్భఃః 
అథవా సుమహా త్యేషా ప్రార్థనా దేవ తిస్టతు, 
చి _న్లితోవస్థీ తాంస్తావచా ఇధి నః కరవామ కిమ్‌. 24 


238 కుమారసంభమవము 


ఆవ, వారు: జీఠండను నిశ్చయమునుండి యె ట్రీసందియము అనం జివ్వు 
చున్నాడు. 

టీ. అభవా=అట్లుకానియెడ, చేవఇప్రభువా సుమవాతీ = గొప్పదగు, ఏషా 
ప్రార్ధనా = నిజరూవమును నిరూప పణ చేయుటయందలి ప్రార్థన, తిష్టతుజటొండుగాక, చిన్ని 
తోవస్థితాక = తలంచంబడి వచ్చినవారమగు, న$=మమ్మును, శాధి = ఆజ్ఞావించుము, 
తావల్‌ ఇప్పుడు, కిం కరచామఇ=వీమి చేయను ? 

తా. మే మడిగిన ప చళ్నీ గొప్పది గాన నది యట్లుండనిచ్చి మేము 
నీచే తలంపయిదినపనియేమా దాని నాజ్ఞాపింవుము. 


ఆవ, నను హర ఇల్యేవం నిశ్చయాత్‌ కథమయం సంశయ స్త త్రావా=-- 

వ్యా. అథవేతి.----అధవా హే చేవ సుమవాతీ గువ్యాతమ త్వాదతిదుర్హ భే 
త్యర్థ 8+ ఏమా ప్రార్ధనా నిజరూపనిరూపణ ప్రార్థనా తిస్థతు కిం తు చిన్తిలేన చిన్తితా 
నీవోపస్థితా ళ్చిన్ని నతో శ స్తాన్నోజస్తార స్తావచ్ళా ధ్యాక్టాపయ కిం కరవామ ప్రార్థ 
ని లోట్‌. he వ్ర వస్తు లేన వ్ర స్తుకే తావన్నియుజ్‌ చ శ్ష్వత్యర్ధ:. 


st మహాళిగతనే న్యేన్షో ర్వి దై ర్ధ రళనాంశుఖిః, 
ఉపచిన్వళ వృభాం తన్వీం వ చత్యాహ పర మేళ సరః, 2గ్ర 


టీ. ఆభ=పిమ్మట, పరమేశ్వరః = శివుడు, మొళిగతస్య ఇందో! = శిరస్సునుం 


బొందిన చందు ,నియొక్క_, తన్వీం వ,భాం=సూత్మ కాంతిని, విశదైకి దశనాంథుభిః = 


స్వచ్భదంక కాంతులతో, ఊపచిన్వక్‌ - = అభివృద్ధిబఆచుచు, ప్ర క్యావాజప్రత్యు త్తర 
మిచ్చెను, 
తా. పిమ్మట శివుండు తలమోాంది బాలచం దు దు నికాంతిని తన దంత 
కాంతులతో నభివృద్ధిలలి చుచుని టు తృరమిచ్చెసు. 
వ్యా. ఆభీతి. అధ పరమేశ్వరో మౌొళిగత న్యేస్షో స్తన్వీమల్పాం కలామా త్ర 
త్వాదితి భావః. ప్రభాం కానన్తిం విశదైః శై రశ నాంశుఖిరువచిన్వక్‌ వర్థీయక = 
ప్రత్యావా వ్ర ప్రత్యువాచేశ్యర్థ రి 
విదితం వో యథా స్వార్ధా న మే కాళ్చిత్‌. సృవృత్తే త్రయః 
నను మూ ర్తిథిరష్టాభిరిల్లేంభూతో నీ సూచితః, 26 


టీ. (ఓ మునులారా!) కాళ్చిదపి మే ప్రవృత్తయః ఇ నీవియైనను 
నామొక్క-_వనులు, స్వార్థాః = స్వ ప్రయోజనములై, ; యథా ఇ ఎట్టు (కావో విజ 


షసష్ట్టృస సర్గము. 289 


మీకు, విదితం ఇ తెలిసియుండెు. అఆహ్టైలి ర్హూర్తిభిః! = ఎనిమిదిరూపములతో, ఇక్థం 
భూతో2సి ఇట్టి వాండనయితినని, సూచిక నను=నూ చిం పంబడితినిగదా. 


తా. మునులారా! నాకొజ కొక్కటియుకాదని నాయప్ట. 
మూ ర్తులవలన అెలినేయున్నది కదా? 
వ్యా. విదికమిలి.-- హే మునయః శాళ్ళ్చిదపీ మే వృవృత్తయో వ్యాపారా; 
స్వారా న భవన్తి యథా తథా వో యుహ్లాక౦ విదితం, వా క్యార్థ 8 కర్మం బుద్ధ్యర్థ త్వా 
ద్వ_ర్హమాణజీ క్షః. తద్యోగాల్‌ వష్టీ, ప్రవృత్తి  త్తిహారాశ్ట్యే వ ప్రమా౭మావా _అష్టాఫిర్తూర్తిఖ 
రిజ్ధంభూూత మిమం (ప్రకారం వరార్ణ బై వవృత్తి మం. ప్రాహ 'భూప్రాప్తా ఇతిభాతోః 
క్ర “ర్త ర్త సూచిత క్ఞాగితోఒసి, మళ్ళ సమూ ర్తి చేస్చ్టయా స్వపారార్థ్యమను మేయ 
మిత్యర్థ రం 
సోహం తృష్లాతురై ఎప్సీం విద్యు త్వానివ చాతేశై క 
అఆరివి ప పకృతెన్టైవెః ప్ర $ పనూలిం వ్ర తి యాచితః, 97 
టి, హాం అట్రిచేరు sess. 8 = దావహమునే తొందరగల, చాత? ఇ 
బాతకములచేే, వృష్టింజవాననుగూర్చి, విద్యు త్వానివ = మేఘుండువలె, అరివి పృక్ళ తెః 
దేవె?=దేవతారులచే వీడింపంబడిన చేవకలచే, వ,నూతిం (వ,తి=సం తానమునుంగూర్చి, 
యాచితక$జయాచింవంబడితిని, 


తా. స్వార్థరతుండను కాని నేను సంతానముంగనుటకై దాహము 
గల చాతకముల చే మేఘునిమాడ్కి. ళత్రులచే వీడితులగు దేవతల చే 
వ్రార్థింపబడితిని 


వ్యా. సోఎ_వామిలి.== స వరార ర్భ వృత్తి లిరవాం త ఎక్లాకునై శ్చాతకెర్వ లెపి 
విద్యుత్వాక్‌ మేభు ఇవార్మిపకృతెళ్ళతు తువీడితైళ్లేవె 8. ్రసూతిం పుత్రో త్పాదనం 
ప్రతి యాచికః యాచే ర్టువోది త్వాదప్రథాచే కరణి స్ట. 


అత ఆహర్హు మిచ్చామి సార్వతీమాత్మ జన్మ నే, 
ఉత్పత్తయే వావిర్శో క్రుర్యజమాన ఇవారణిమ్‌. 28 


టీ, అతః = దేవస్రార్థననుండి, ఆక్మజన్మ నే = పుత్రోన్స త్తికొఅకు, పార్వతీం ఇ 
పార్వతీ చేవిని యజమాన! = యజ్ఞము 'జేయంవాండు, వావిర్శోక్తుః ఊత్పత్తయే = 
అగ్ను్య్ఫుక్స త్తికొఆకు, అరణిమివ = అగ్ని బననకారణ ఖాదిర కాష్ట్రఖండమునువ లెను, 


అనా ర్థుంజసం గ్ర హీంచుటకొణికు, ఇచ్చామిజకోరుచున్నాను, 


240 కుమారసంభవము 


తా, దేవప్రార్థననుండి పార్వతీదేవిని పుత్రుని కనుటకొజకై యజ 
మాను డగ్ని నుత్చాదింం నరణినివలెనే గ్ర పించుటకుం గోరు 
చున్నాను. 
వ్యా ఆకలఇ్లలి... అత; సురప్రార్థిత త్వా జ్థేతో రాత్క జిన చే పుత్రాయ పు ప్ర త్త ము 
త్పాదయితు మిత్యర్థ క. " క్రియార్థో బపదస్య' ఇత్యాదినా చతుర్థీ, హౌర్వరీం చే యజ 
మానో యష్ఞై శ్రద్‌ యజోః శానకొ ఇతి శానన్న్ర0త్యయ$. వావిర్శో కురగ్నే 
రుత్ప త్త క్రయే౭.రణిం మగ్గనదారువి కేవమివ. ని. “నిర్శస్థ ర్ట దారుణి త్వరణిర్వ్రయోః ఇత్య 
మర$, ఆవార్తుం సంగ్రహీ హాతుమిచ్చామి. 
తామస్మ దే యుష్తాఖి ర్యాచితవ్యో హిమాలయః, 
విక్రి యాయ న కల్ప చే సంబన్ధాః సదనుస్థి.తాః. 29 
అస్మ దన్ధే=మాకొజకు, యుష్ణాభిః=మో చే, తాం=అ పార్వతిని, హీోమాలయః= 
హిమవంతుడు, “య-చికవ్య! = యాచించందగువాండు, (ఇది ముఖ్యమనుచున్నాండు.) 
స దనుష్టి తాః సంబంథాః=మంచి వారిచే గూర్చంబడిన బాంధవ్యములు, వి కృియాయె లా 
విఘుటనమగుటకు, న కల్పం తే=వఏీర్పడవు. 
తా. మాకొజ కాపార్వతినిమని మిరు హివమవంతు నడుగుడు. 
వలన? మోాబోటి పెద్దలు చేసిన సంబంధములకు విరోధము మున్నగునవి 
గలుగవు, | 
చ్యా. తామితి.---అస్మదస్థేఒస్త త్ప్రయోజ'నే నిమిశ్తే సతి యుహ్టాభిస్తాం పార్వ 
తీం హిమాలయో హిమవాక్‌ యాచితవ్యః యా చేర్దువాది త్వాదవ ధానే కర్మణి తవ్య 
వ్ర త్యయః. ఆవశ్యకం చైకది త్యావా-సద్మిః సత్పురుై రనుష్టి తా; సంఘుటి తా; సంబన్ధా 
యౌానాదయో విక్రియాయె వైకల్యోత్సాదనాయ న కల్ప నేన వపర్యాప్నువన్నిన 
సమర్థా ఇక్యర్థ కిం అలమర్థ యోగాచ్చకుకి : 
ఉన్న లేన స్థితిమతా భురముద్వవాతా భువః 
తేన యోజితసంబస్థం విత్త మామప్యవజ్చీతమ్‌. 80 
అవ, చేనాళ కి ja స్తీ ని కోరను దేవతల యువకారమునమై, ఆబ్జెలే జేవత 


లేకులుండ6౫గా తాతిన్వరూవముగల హిమవంతుని బిడ్డేల ననగా పు పూజ్యా 
డని చెప్పుచున్నాడు, ప 

టీ. ఊన్న లేన ఆ ఊన్నతుండును, స్థితిమతౌ ఆ నిలుకడకలవాండును భువః 
ధురం ఉద్వవాతా = భూమియొక్క_బరువును మోయువాడునునగు, 'లేనఇఆహిమవం 


హషషప్యసర్లము. 241 


© 


తునితో యోళిత సంబస్థం = కూర్చబడిన చుట్టణికము గల, మామపి=నన్నును, 
అవంచితంజ మోనముపోని వానినిగాను, వి త్ర= తెలునుకొనుండు. 

తొ. గొప్పవాండును, స్టిరండున్వు భూభార వాహాకుండును నగు 
నాహిమవంతునితో సంబంధము నాకు శేవ్భమని యెంచుండు. 

అవ, న చావాం లౌల్యాల్‌ నీ యమిచ్చామి కిం తు చేవోవకారాయ - య 
జ్యేవం నిఖిల దేవేషు విద్యమానేషు హిమ లే; శిలాభూతస్య కన్యాపరిణయేచ్చా కథ 
మిత్యు నే నవవ మే క్లాఘ్యసంబన్థో ఇత్ర భవాని మ వాని త్యావా.=- 

వ్యా. ఉన్న తేశేతి ఉన్న లేన ప్రాంశునా ప్రసీళ్టేన చ, స్థితిమతా ప్రతిష్టా 
వత్తా భువో, ధురం భారముద్వవాశా నిర్వాహశేణోక్యర్గః, తేన హిమవతా, యోజితః 
నంఘటితః, సంబనో యౌానసంబన్థో యస్య ళం మామబ్యవణ్బీళమవ్యా మోహితం విత్త 
జానీత “విద కానే ఇతి ఛాతోర్ణ్హోట్‌. 

వీవం వాచ్యుస్స కన్యార్థమితి వో నోవదిళ్‌ వ్ట్‌లేః 

భవత్చ )ణీతమాచార మామనన్తి హీ సాధవః, త! 


అవ, అభ్రైన నాయనతో నేమి చెప్పవలయునో యనం జెప్పుచున్నాండు.-- 


టీ, కన్యార్గం = కన్యకకొతికు, స8=ఆహిమవంతుడు, ఏవం వాచ్యః = ఇట్లు 
చెప్పం దగువాండు ఇతి వః=అని మోకు, నోపదిశ్య లే = (నావే) ఉప దేశము చేయం 
బడదు (ఎందు చేతను) సాధవ!జసజ్జెనులుు భవత్స/)ణీతం=(బుషులరగు) మచే రచింప 
బడిన, ఆచారంజవిధిని, ఆమన న్సి హిజ నేర్పుదురు కదా. 

తా. లోకనులో బుషిఫ్రోకృములగునవి యాచారము లగు 
టచే నిట్టడగవలెనని నే చెప్పను. 

అవ. కర్ణి స కిం వాచ్య ఇత్యాకడౌ్య్యవా.—- 

వ్యా. వవమితి,---క న్యార్థ ౦ కన్యావదెనాయ, స హిమవాచేవం వాచ్య 
ఇతి, వో యుష్మభ్యం, నోపదిశ్య లే, కుతః హి యస్తాల్‌ , సాధవో విద్వాంసో, భవద్భిః- 
పృణీకం న్ఫతిరూెపీణ నిబద్దమాచారమామన న్వుపదిళ న్లి; న హి స్వయముప చేష్టారః 

జో లీ 

వరోవ దేశము పిత న ఇత్యర్థః 

ఆర్యాఒప్యరుస్థతి వ వ. క ర్తును ర్హతి, 

ప్రాయేశై వంవి భే కార్య పురస్థి)ణాం ప్రగల్భతా. 82 

టీ, ఆర్యా అరుస్థత్యప = పూజ్బారాలగు నరున్లలియు, ర్మ, = వివావావిషయ 


ములో, వ్యాపొరంజసాయమును, కర్తుం అర్హృతిణ వేయుటకు దగినది, ప్రాయేణ=తఆ 
16 


242 కుమారసంభవము 


చుగా పురం, ధ్ధీ ణాంజ ప్రీ స్త్రీలకు, వీవంవిథే కాళ్యే = ఇట్టి కార్యము విషయములో, ప్రగ 
ల్భతా=ప్రాఢిను, (అగ్లీ నకలదు.) 

తా, మతా నరుస్తతీదే వీకార్యములో సాయ మొనర్చ 
వలయు. వలన? తటుచుగా స్త్రీల కట్టి కార్భ్యములయందు నేర్చున్నది. 


వ్యా, ఆశ్యేతి.._ఆర్యా పూజ్యా, అరున్గళ్యవి, తత, వివావాకృ ల్యే, వ్యా 
పారం సావోయ్యం, కర్తుమర్హ తి, తథాహి, ప్రాయేణ ప్రాచుశ్యేణై వంవిభే కార్వే వివా 
హోదికాశ్యే - దుర్భట ఇత్యర్థః. పురసీ ర )ాం క కుటుమ్బినీనాం. ని. “స్యాత్తు we 
రి 
పురన్ధి)ః” ఇక్యమరశ. ప్రగల్భతా చాతుర్యక; స్త్రీ వ్ర, ధానేము కృత్యేషు స్త్రీ సీ ణా మేవ 
ఘటనా పొటవమితి భావః, 


తత్‌ పవయాళ షధిప్రస్థం సిద్ధ సీద్దయే హిమవత్పురమ్‌, 
మవాోకోరీ వ వ్ర పాలేఒన్మీ క్‌ సబ్లమ్‌ః పునరేవ నః. 88 


టీ, కత్‌=కనుక, ఓషధి పృష్టం హిమవత్సురం = ఓవధి పృస్థ హిమవన్నగరమును 
గూర్చి, సిదయే ఇ శార్యము నెలే వేలుటకు, [వ (వృయాత=పొండు, అసీ సి న్నేవ మవహ+కో శీ 
ప,పా లే = ఈమహాకోశనదియొడ్డున నే, స్వోషమన యొక్క పునః 'సేంగమ$ = మరల 
కూడుట, (స్యాల్‌ =అయ్యొడు.) 

తొ. కావున కార్యమున క"పషధిప్ర స్థ నగరమునకు బొండు, 
మరల మనమ మహాళోళ నడియొడ్డున కలిసీకో నెదము గాక. 


వ్యా. తదితి,త త్రస్థాత్కారణాల్‌ , ఓవధిప్రస్థం నామ, హిమవత్సురం 
హీమవన్నగరం సిద్ధయే కార్యసిద్ధ గ్రీర్ణం, (వృయాత గచ్భుత అస్మి ౯ పురోవ రిని, మహో 
కోశీ నామ తృత్రత్యా కాచిన్నదీ తస్యాఃప్రపాలే భృగావేవ-సా నదీ యత్ర, పఠతి 
కసి న్నిత్యర్థ 8 నిం 'ప్రపాళక స్త్వతటో భృగు ఇత్యమరః. నో౭స్తాకం పున! సంగమః- 
అస్త్వితి శేష భవక్చమాగమం ప్రతిపాలయన్నవామిహోవ నివశళ్సా బ్రమాత్యర్థః 


తస్మినృంయమినామాద్యే జాతే పరిణయోనుఖే, 
హా Ee 
జవుః సరిగ గృహ వీ జాం ప్రాజాపత్యా _స్త్వపన్వీనః. 84 


టి, స సంయమినామా ద్యే = యోగులలో మొదటివాండగు, తసీ స్టిన్సరిణయోన్న్లు ఖే 

జాలే ఇ అళివుడు వివాహమున కళిముఖుండు కాంగా, ప్రాజావళ్యాః తపస్వినః ఆ 

ణన నా బుషులు, వర్శిగ్ర వాపీ ఢాం = భెర్యలవలని లజ్జను, జసు; ఇ 
చీరి. 


షష్టసర్ల ము. 248 


౧ 


తా. జిలేంద్రియులలో మొదటివాండగు శివుడు వెండ్లికోరంగా 
భార్యలతోనుంటి మేవిజిలేంద్రియుల మనుబుషంల లజ్ఞపోయెను. 

వ్యా. తస్మిన్నితి,---సంయమినాం యోగి నామా జ్యే కసిన్నీళ్వకే పరిణయో 
ను ఖే వివావోత్సుశే జాలే సతి (వృజావతేరిమే ప్రాజాపత్యాః బ్రవాపుత్రా ఇత్యర్థ రి 
'తపస్వినో మునయః పర్మిగహైః వర్నీఖిర్వీ)డాం గార్హ్య స్థ్రనిమిత్తామిత్యర్థ 8. ని, “పత్నీ 
పరిజనాదానమూలశా పా పరి గృహాకి ఇత్యమర$, జహు_స్తత్యజుః జవ+ లేర్ది టి రూవమ్‌ 


న హి సమానగుణదో మేమ వీ డాగమోఒ స్టీరి భావః 


తతః పరమమిత్యుక్వా వశశ్హే మునిమజ్ఞలమ్‌, 
భగవానపి సంప్రాప్తః పథ మోద్దిష్టమాస్పదమ్‌. కిల్‌ 


టీ, తతక=సీముట, మునినుండలం=మునులగుంపు, పరమం ఇర్నుకా. = మంచిదని 
మ వు క 
వెప్పి, వ్రశస్థే=బె లుదేరను, భగవానపి = ఈశ్వరుండును, చథ మోద్దిష్టం ఆస్పదం = 
మొదటను చ్లేళించినస్సలముం గూర్చి, సంపా పకఇఫొాంచెను. 
ట థి లారి 
తా, తరాషత మునులు మంచిదని చెప్పి వెళ్లీపోయిరి, ఈశ్యరుం 
ఆ అ 
డును యథానిర్టిస్ట ప, దేశమున శేగాను. 
వ్యా. తత ఇతి,--తతో౭ఒన నరం, మునిమణ్ణలం మునిసమూనాః పరమమిత్యు 
క్యా ఓీమిత్యుక్త్వా అనుమ 'న్యేత్యర్థ రిం అవ్యయ మేతత్‌ * ని, 'ఓమేవం౦ం పరమం మఠమ్‌” 
జ్‌, ఆ 
ఇత్యమరః,. పక త భగ వానీశ్వరో2వి (వళ మోద్దిప్టం ఫూర్వసం కేతికమాస్పదం స్థానం 


మహసాోకో కప, పాఠం సం త్హాహ్హః 


తే చా కాళశమనీశ్యానముత్పత్య పరమర్షయః, 

ఆనేదురోపధిప్రస్థం మనసా సమరంహసః, 86 

టీ, మనసా మనస్సుతో, సమరంవాసః ఇ సమానమగు వేగముగల్క లే వరమ 
ర్షయకః=ఆ పరమబుషులం, ఆసీశ్యామం అకాశంజక త్తివ లెనల్లనగు ఆకాళమునుంసూార్చి, 
ఉక్పత్యజఎగిరి, పీవధి వ్రస్థంజ ఓషధి ప్ర స్థనగరమును, ఆ సేదు;జపొందిరి. 

తా. మనో వేగముగల యామునులు నల్లని యాకాళమున శెగిరి 
'యోపధి,ప్రస్థమున దిగిరి. 

వ్యా తఖతి.----మనసా నమరంవాసో మనస్తుల్య'వేగా శే వరమర్ష యశ్చ ఫఖూర్వ 
ళో కో శ్రేశ్వరసము చ్చయార్త త్త సకార! అసీవచ్చా బ్రమం నీలమాకాళం ఖంప్రత్యుత్సత్‌ స 
షధిప్రస్థం హిమవత్సురమా సేదు? (సద్యః ప్రాపురిత్యర్థ 8ం 


244 కుమారసంభవము 


అలకామలివా హావ వసతిం వసుసంవదామ్‌, 
wd ఒక ఖో 
స్వ రాభిహ్యన్ద నమనం కృ త్వేవోవని వేశితమ్‌, 87 
అవ. ఇటువిమ్మట వదిళ్లోకములతో నోవధి ప్ర సవర్ణ నము. 
టీ. వనునంపదొం నసగిం = ధనసంవదల కునికి యగు, అలకాం = అలకాపుర 
మును, ఆతివావ్యా = తీసికొనిపోయి, ఉఊపనివేశికమివ = (వ, వేళవెట్టం బడినది వలె 
(ఉండెను), స్వశచ్చాభిప్యందవమనం = స్వర్తాతిరిక్షజనమును వెడలించుటను, కృ త్వాజు 
వేసి ఉవనివేళితమివ = ప వేశపెటంబడినదో యనున ట్లుండెను, 
ల టబ య 
తా. అలకాపట్టణమునే తెచ్చి యచ్చట నుంచి స్ఫర్లలోకములో 
నెద్చగు జనము నచ్చటనుం చెనో యనునట్లుం డెను. 
అవ. ఇతః పరం దళళ్ళి శ్లో వై రోవధిప్రస్థ మేవ వర్భయలి.- 
వా. అలకామిలి.వనుసంపదాం ధనసమృాద్దీనాం, వసతిం సానమలకాం 
లి అధిగ ౨౨ థి 
కు బేరనగరీమతి వాహ్యూ=పరిచ్చి ద్యేతి యావత్‌. ఉవనివేళికమివ స్థితం, కథా, స్వర్ణ 
స్యాఖిష్యన్టో ఒతి రేక8-ఆతిరి క్రజన ఇతి యావల్‌. తస్య వమనం నిఃసారణం కృతో్యోప 
నివేశితమివ స్థితమ్‌. ఊఉభయత్రావి కౌటిల్యః. వి. “భూశఫూర్వమభూతఫూర్వం వా జన 
వదం పరబదేశావవాదేన స్వ'జేశాభిప్యన్షవమచేన వా నివేశయేత్‌ ” ఇతి; ఆలకామ 
వ సమృద్షికమిత్సర 8. 
రావక్య తిశయికస క ప్‌: 
గజ్జాస్రోతః పరికీ ప్పం వస్రా_న్గర్జ్వలిత్‌ "పధి, 
బృహన్మణిశిలాసాలం గుప్తావవీ మనోహరమ్‌. త 


టీ గంగాస్రో,తఈః పరిక్షీ _ప్తం=గం గావ, వాహమువేం జుట్టంబడినట్టియు, వస్తాం 
తర్ణ 3లిత్‌ " షధి=ప్రాకారముల నడుమ వ, కౌళించుచున్న యోషధులు గలయట్టియు, 
బృవాన్మ ణిళిలాసాలం = గొప్పరర్నంపు తాల ప్రాకారముగల యట్టియు, గుప్తాఅవీ = 
ప్రాకారమందు కూడ, మనోహరం ఇ సుందరమయినట్టిదియు నగు (ీషధిప్రస్థమున 
శేగి రిం 

తా. గంగ యగ డగా గల యట్టియు ప్రా'కారముల నడుమ 
మండుచున్న యోషధులుగల యట్టియు రత్న ప్రాకారములు గలయట్టి 


యు పాకారంబునను చక్క_నగు నోవధిప్రస్థమున శేంగిరి. 


వ్యా. గచ్లేతి. గజ్జా యాః స్రోతోభిః వవాహైః-పరిక్షీప్తం పరివేష్టితం- 
తం క 
తెరేవ సవరిఖమిత్యర్థః, వప్రశ్చయః _ స్రాకారవైత్యమితి యావత్‌ . ని. “స్యా 


చ్చ్సయో వప్రమ స్త్రీ యామ్‌” ఇక్యమరః. తస్యాన్తర్శ ఛ్యే - జ్వలితాః వ్రకాళ 


షష్టసర్ద ము. 245 


© 


మానాః ఓషధయో యస్య త క్రథో క్షం జ్వలిత "పధి త్వాద్రా తిష సంచారిణాం దీవని 

పేక్షమిత్యర్థ రం బృవాద్విపులో మణీకిలానాం మాణిక్యానాం సాల! ప్రాకారో 
యస్య త త్ర్తథో కం, ని, “ప్రాకారో వరణ$ః$ సాలకి ఇత్యమర$, ఆత వీవ గుప్తావపీ సం 
వరణేశపి మనోహరం అకృత్రిమదుర్ల సంవరణమితి భావః, 


జతనింహభయా నాగా యత్రాళ్యా బిలయోనయ;, 
యవాః కింపురుపూః పౌఠా యోషితో వనదేవతాః. 39 


టీ, యషత్ర=నీ యోషధి ప్రృస్థమున, నాగా! = వీనుంగులు, జిత సీంహూభయా!= 
జయింవంబడిన మను. 1 అశ్వ్యాః = గుల్ల ములు, బిలయోనయః? = గనుల 
నుండి పప పౌరాః=పురజనులు, యతా$=-యతులును, కింప్రరు పూ =కింపురుషు 
లును, యోషిళ జ స్త్రీలు, వన చేవతాఃఇనన దేవత లేయయిరో (అట్టిపురమున శేరనుట). 
తా. హిమవంతుని మావోత తృషమువలన నై జవిరోధులగు గజ 
న్‌ విరోధములడంగియు గుజ్జములు గనులనుండి పుట్టినవియు 
శ్రీవుగుషులు పట్టణములో వనదేవతలును యత్‌ కింప్రరుషంలైరో అట్టి 
మోపధి ప్రస్థమునుంసార్చి వళ్ళిరి. 
వ్యా. జితేతియక్ర పురే, నాగా గజా జితం సింహేాభ్యో భయం యెస్తే 
తథోశ్తా సింహాధికబలా ఇత్యర్గ 8. నాథస్తు “పదం తుహిర స్తుతి ధాతర క్షమ” ఇ త్వేత 
ద్వరోధభయాత్‌ 'వీతసీతభయాః” ఇతి వపాఠ, తథా న భేతవ్యం తక, వనగజా నాం 
సింవావాళ క్వాభిధానాత్‌ అత్రృతో్వోవధి వ,స్థగజానాం హిమవన్మహిమ్నా సీంవోతిరే 
కనంభ వేనావిరోభాదితి 'వీకవీళభయాకి ఇతి పాఠే వీకం విగతం వీతాల్‌ పాదా 
జ్క్కశకర్య భ్యాం భయం యేషాం లే తథోక్షాః స్వభావవినీతా ఇత్యర్థ& ని. “పొద 
కర్త యుతం లో క్షం యాతమజ్కు_-శవారణమ్‌, ఉభయం వీతమా ఖ్యాతమ్‌” ఇతి యాదవ 
ప నన బిలసంభ వాః అన్నత్ర, తున తఖేతి వైచిత త్రీ ఫ్రమ్‌ ఉక్షం చ వి, 
“అమృతాద్చాష్పతో వపహే హ్నీ క్వే చేభ్యోఒజ్డాచ్చు గ రత, నోము హయానా 
ముత్స త్తిః సప్పథా పరికీ రతా,” ఇతి యమోః ప్రనీద్ధాః కింపురుషాః కింనరాళ్చ పౌరాః 
పురజనాః వనచేవతా నీవ యోషితః న తు మానుష్య ఇత్యర్థ కి 


శిఖ రాస_క్ష'మేఘానాం వ్యజ్య_నే యత్ర, వెళ్ళనామ్‌, 
అనుగర్టి తసందిగ్లాః కర లై ర్షుర జస్వనాః. 40 


టీ, యత్ర =నీపురమున, శిఖరాన క్తమేఘానాం = అగృభాగములం దగులుకొన్న 
“మేఘములు గల, వేళ్ళ నా౦=ఇండ్లయొక్క, అనుగర్భితస ందిస్ధాశేవవ్ర ధృతిధ్వనులతో సంజే 


246 కుమోరసంభేవనొము 


హీంపంబడి, మురజన్వనా$ = మచ్చెలధ్వనులు కరణ $ = ఈ'లవ్యవస్థావములగు దెబ్బల చే, 
వ్యజ్యం లే= స్పష్టవ వజఅచంబడుచున్నవో (అచ్చట శర. 

తా. 'మేఘమండలపర్యంతము వ్యాపించియున్న మేడలయందలి 
మద్దెలధ్యనులును Sas భేదము తెలియక విభా 
రించి చూడయణా హా స్హతాడనవి శేషముల చే నిట్టి ప్కృతిధ్యని గలవి యుటు 
ములు కావని స్పష్టవజచంబడుచున్నవి. అనంగా మేఘమండలముల 
నంటి మేడలున్న ననుట. 

వ్యా. శిఖరేతి..--యత్ర, పురే ళిఖనేప్వూసక్తా?ః మేఘా యేషాం "లేవూం వేళ్ళ 
నాం సంబస్థినః అనుగర్జి తాని చతిగక్టితాని త సంద మురజస్వ నా; కరణ స్తాల 
వ్యవస్థాప పై స్తాడనవిశేషై$. తదుక్తం రాజకన్ద'ర్చేణ. వి, 'నృత్యవాదిత్ర, గీతొానాం 
చ్రృయోగవళ భేదినామ్‌, సంస్థానం, తాడనం రోధః కరణాని వ్ర చత లే” ఇతి. వ్యజ్య్తే 
స్ఫుటీ కి కి యనే. 


యత, కల్పదుమెరేవ విలోలవిటపాంశళుక ః, 
©) Ja త 
గృహయ న్రవతాకా న్గీ రపౌరాదరనిరి తా. 41 
షి ( తే 


టీ. యత్రజవీపురమున, విలోలవిట పాంశు కై 8=చలించుచున్న కల్పవృతశాఖల 
యందలి బట్టలుగల, కల్పద్రుమెరేవ = కల్పవృతముల చేకణే, ఆసౌరాదరనిరి ర, తొజఫుర 
జనుల యత్న మక్క. ఆరేకయే నిరి ర,౦వంబడిన, గృవాయం త ఈవతౌకా శ్రీః = ? నాయం 
త శ్రములయందలి జండాల యందము (నంభవతి = అగుచున్నదియో, ఆపురమున శేంగి 
రెసుట్స. 

తా. ఆపురమున పౌరుల సృయత్న మక్క_అ లేక కల్పవృతుముల 
కొమలనుండిన బట్టలే జండా లగుచున్నవి (కల్చ్పవృతు.ములు వస్త్రము 
లను మణులను బంగారును ఫలభోజ్యాదులం గోరినవిచ్చుట కలదు. 


వ్యా యత్రేతి.---యత్ర, నగలే విలోలాని చష్పాలాని విట సే పేస్వుంశుకాని 
యేహోం తైః కల్ప ద్రుమెరేవాజౌరాదశేణ 'పొరాదరం విశైవ నిరితా అఆయక్నసిద్ధే 
త్యర్థ రిం గే బాషు యాని యస్వ్రాణ్యా ధార దారూణి చేమ పశాశాస్తాసాం ఖ్‌ Cf 
సంభవలీలి "శేషః తత్ర లమ్బామృరాః కల్పతరవ నీవ వైజయన్త్య ఇతి సంభావ్యన్త న 
ఇశ్యర్థ 8 8 
యత్ర, స్ఫటిక హ హ్త్వైషం న కృమాపానభూమిషు 
జోస్టతిపాం ప్రతిబిమ్బాని ప్రాపు వ న్ఫుపవార తామ్‌. 42 


పష్ట్రృసర్ష ము. 247 


టీ, యృ్రజనీపురమున, నక్తం = రాత్రియందు, స్ఫృటికవా్రే్యేమ = స్ఫటికం 
ఫుతా మేడలయందు, ఆపానభూమిషు = పొనభూములయందు, జ్యోతిషాం వతి 
బించాని=జనమ తవ, తిబింబములు, ఉపహారతాం = ఉపహారమగుటను, ప్రాప్నువంతి= 
పౌందుచున్నవో, (ఆపురమున కనుట.) 

తా. ఆప్రరంబున స్ఫటిక శిలా సౌధములయందు వ్రతిఫలీంచిన 
నత త్రము లే ముక్తావుప్పోపహార మగుటను బొందినవి. 'ముశ్తైములు 
గాని ములు గాని గూర్చుటయని భావము. కానుక యని  తాత్స 
ర్యము, 

వ్యా. యత్ర్రేతి.---య శ్ర, ఫులే నక్తం రాశ్రై సృటికవా న్యేష్వాపానభూమిషు 


par. 


పానగోష్టీప, దే శేవు, జ్యోతిషాం నత త్రాణాం, ప్రతివిమ్బాన్యుపహార తాం పువ్వ్చోవపహా 
రత్వం నొ_క్రకోవహారత్వం వొ ప్రాప్నువ న్‌ 


pan, 


య ర్రైవధి.ప్ర, కాలేన న చక్రం దర్శితసంచరాకి 
అనభిజ్టా స స్తమిస్రాణాం దుర్షి ద్ద నేప్వభిసారికాః. 43 


టీ, య్రజవీ పురమున, దుర్చి చేమ = మేఘాచ్చాదితదినములయందు, నక్తంజ 
రాత్రియందు, ఓషధి ప్రకా శేన = ఓషధులకాంతి చే, దర్శిశసంచరాః = చూాపింపంబడిన 
మార్హములు గలవానై, ఆభిసారికాః=పురు షులయిండ్ల కేగు జారిణులు, కమి స్తాణాంఆ 
చీళటులను, అనభిజ్ఞాః = ఎఆుంగనివారో, (అట్టి పురమున శేగి రనుట,) 

తా. ఆపురములో రాతి త్రీ వళలయందోపధులు మండుట చే 
మబ్బు పట్టిన చీశటికాత్రులయందును పురుపార్గినులగు నాయిక లకు 
వారిగమనమున కడ్డు లేకుండునట్లు కాంతినిచ్చుట చే వారికి చీశటియే 
లేదని భావము. 

వ్యా. య్రేలి-యకృ ఫులే దర్దిణేమ మేఘాచ్చన్నదివసేష, నక్తమోమ 
ధీనాం తృణజో్యోతిషాం, ప్రకాశేన సంచర న వీభిరిలి సంచరాః వంథానః “గోచర 
సంచర. ఇత్యాదిగా ఘ్రత్యయాన్తో నిపాతః _ దర్శిశసంచరాః ప 
అభిసారికాః కాంతౌారి ర్థ్‌న్యఃం ని, “కాగ్రార్థినీ తు యా యాతి సంశేకం సా ఇఒభిసారికా 
ఇళ్యమరః, కమిస్రాణాం తమసాం కృడ్యోగాక్కర, ణి షష్టీ. ఆనభిజ్ఞాః తమాంసి 
నాభిజాన న్తీత్సర ;$ 

భిజాన స్తీత్యర్థ 


యావనా_న్హం వయో యస్మీన్న _న్లకః కుసుమాయుథాత్‌ , 
రతిఖేదసముత్పన్నాా నిద్రా సంజ్ఞావిషరన్మ్యయః. గ 4h 


248 కుమారసంభవము 


టీ, యసీ సి కొ=వీపురమున, వయక$=వయస్సు, యావనా నంజయొవన మే వాద్దు 
గలదియు, ఇ న =మారునికంటె, ఆ న్తక్శజయముండు, నజలేనిదో, “రతి'ఖేద 
సముశ్స్చన్నా = రత్యాయాసమువలనం బుట్టిన, నిద్రా = నిద్దురయే, సంజ్ఞా విపర్య్మయఃజ 
వై తనము నళింపంజేయునది యగుచున్నదో, (ఆపురి శేగి రనుట) 

తా. ఆస్రరమున యాౌావనాంతముగలది వయస్సు. (యెప్పుడు 
వయనేయనుట) మారుండె కాలుడు. రత్యాయాసముచే మయిమజచు 
నిద్దురయె వైతన్యనాళము గాని మణీ యొండు లే దనుట, (అనంగా నా 
పురిలోనివారి కెప్పుడు వయనె. మన్మథ బా ధ యమబాధ. రత్యాయాస 
నిద్దురయె చేతనతాహీనము అనుట వే సుఖమేగాని దుఃఖము లేనే లే 
,దనుట.) 

వ్యా. యావనాన్తమితి. ూయసీ ౯ పురే వయో యావనాన్తం యావనా 
వధికం - సర్వేజ.ప్యజరా ఇక్యర్థ 8, తథా కునువమాయుధాల్‌ కామాత్‌ - అన్య ఇతి 
శేషః. అన్హకో మృత్యుర్న - అ స్తీతి శేషః. విరహిణాం తాదృగ్దు॥ణఖో త్పాదక త్వా 
ద న్తకతో్యవచారః, కామం వినా మృత్యుర్నా స్తీత్యర్థః అత నీవ తత్కార్యభూత 
మరణాభావ ఇత్యాశయేనాహ*---రతీతి = రతి 'ఖ్రేదసముళ్న న్నా నిద్రా, సుప్టిరేవ సంజ్ఞా 
విపర్యయ శ్చేతనాపగమః నతు దీర్ణ నిద్రారూప ఇక్యర్ణ 8 న. రతాః seu: 
మరా ఇతి క్లోక తాత్పర్యార్థః. ఆ శై క్యన్తం కరోతీల్యన్ల న్తక$ - అన్నయ తే స్తక్కరో 
త్రీతి ణ్యన్తాల్‌ ణ్వుల్ప్రిత్యయః. 


హం లితాజ్డుళితర్థ ర నెః, 
య త్రీ రో చె యే (3 కృతాః స్త్రీ సి గామా ప ధో సాదార్భి నః చి యా;. 45 


టీ. యత్ర ఇనీపురమున, భ్రూ శేదిిః = బొమముదడులుగల సకంపోష్టైః=చలన 
ముతోంగూడిన క్రిం బెదవులు గల, లలితాంగుళి తర్జనై 8=మనోహారములగు చూపుడు 
మేళ 'బెదరింపులుగల, స్రీ్‌ణాం = కాంతలయొక్క_, కోసెక=కోవములచే వ్రీయాః = 
స్తీయులు, ఆప్రసాదార్థి న$ = అనుగ్ర హించువజకు వేండుకొనువానై, కృతాః = 
చేయం బడిరో, 

తా. ఆప్రకమున పీ వ్రీయులు బొముముడులును కందు వె పదవు లద 
రుటలు చూపుడువై ్ల ళ బెదరింపులు గల ప్రియుకాండ్ర దయవచ్చు 
వనజకు వే.డ్నురుందుకు. (అట్టిప్రురమున శేంగి రసుట ) 


ష్టృసర్ల ము. 249 


వ్యా, భూ భేదిభిరితి.--యత్ర, త, పుశే ప్రయా యుంవానో భూ భేదిభిర్భూ) 
భజ్జవద్శిః సకమ్బా పీప్టా యేషు తెర్ల లి తాన్యజ్లులిర్ణ నాని యేషు _తెః స్త్రీణాం కో 
రానాశ్రై్యెర్నాప్రసాదార్థిన ఆప్రసాదం ప్రసాదపర్భ న్రమర్శినో యాచకాః కృతాః 


నతుళ శ్రు,కోఫైరితి భావః. 


సంతానకతరు చ్భాయాసు_ఫ్రవిడ్యాధ రాధ్వగమ్‌, 
యన్యు చోవవనం బాహ్యం గన వదనమాదనమ్‌. 46 
pp (లలి 


టీ, చ=ఇం తేకాదు, సంతానక తరుచ్చాయాసు ప్త విద్యాధరాధ్వగం ఆ కల్బ 
వృక్షముల నీడలయంరు ని ద్రించిన విద్యాధరులను మార్గ స్థులు గలయట్టియు, గంధవల్‌ = 
పరిమళములుగల్క గంధమాదనం = గంధమాదనపర్వతము, యస్య = నీపురమునకు, 
బావ్యూం ఉఊవవనం = వెలుపలితోటయోా, (అట్టిపురమున కీబుుషులు పోయినారనుట) 


తా. కల్చ్పవృతుముల నీడలయందు గంధర్వులును బాటసారులు 
నిద్రించుచుందురు ఆపురమునకు వెలుపలనున్న పువ్వులతో సకల 
సుహసనలు Salsas (అట్టివురమున శేగిరి). 


ఫ్ర సంతానశేతి..80 చేతి చార కతరోశ్శాయాను సుప్తా విద్యా 
ధరా చేవ శవి శేషా _స్తవివాధ ధ్వగా సస ఈ క కం గగ్గవద్దన్థాభ్యం గన సాదనరి 
నామ గిరిర్యస్య పురస్య బహిర్భవం బాహృముపవనమారామః సం తానకతరుచ్చ్భాయే 
త్య, పూర్వపదార్థ బాహుల్భసంభ వేఒపీ 'శలభచ్బాయమ్‌' 'ఇతుచ్చాయమ్‌' ఇలివల్‌ 
సమర్థచ్మాయానిప్పశ్తే సద పేకూభావాల్‌ “ఛాయాబాహుల్యే ఇతి నపుంసకత్వం 
నా స్టేళ్యనుసంభేయక్‌. అత్ర, 'గనవద్దద్ధమాదనమ్‌” ఇ త్యాగన్తుకః పాఠః, ప్రాచీన పొఠస్తు 
సుగస్థిర్సన్థమాదనః” ఇతి ఫల్లిశాన్త న్తః, ఆత నీవ థ్నీరస్వామినా (గన్టమాదనమశ్యే చి 
ఐక్యత, సేన మాదయతీతి గన్థమాదన' ఇతి వ్యాఖ్యాయ వయోగే చ ఫుల్లిజ్దతా 
దృశ్యత ఇ త్యాశయేనో క్తం 'నుగనిర్ల స్థమాదనః” ఇతి కాలిదాన ఇతి 
అథ తే మునయో ది వాన్టిః ప్రేత్య హపైమవతం పురమ్‌, 
స సనిసుకృతం వ మివ మేనిరే 47 
స్వ ర్ల ధిసన్థిసుకృ ౦ వషానా 
ట్రీ, అథజపీమట, దివ్నాః కే మునయః=స్వర జులగు నామునులు “హినువతం 
న్‌ లీ ౧ య 
సురం=ఆయోవధి వ్రస్థమును, ప్రేత్య = చూచి, స్వర్షాభిసంధినుకృతం = స్వర్షో ద్దేశ్యక 
పుణ్యమును, వంచనాం ఇపజ మోసమునుగా, మేనిరే = తలంచిరిం a 


250 కువమూరస౦భవము 


తా. పిమ్మట చేవబుషులు స స్వర్ణమానుద్దేశించి వారాచరించిన 
పుణ్యమును మోసమును గాం దలంచిరి. (ఈపురముననే స్వర్లసౌఖ్యము 
లుండంగా స్వర్దమున కాసించి చేసిన సుకృతములనుయగార్చి.) 
వ్యా, అఖేతి.---అథ లే దివి భవా దివ్యా! మునయో హిమవత ఇదం హోమ 
వతం పురం ప్రేత్య స్వర్లాభినంధినా స్వర్లోద్దేశేన యల్‌ సుకృకం జ్యోతిష్టోమాద్యను 
ష్టానం తల్‌ స్వర్షాభిసంధిసుకృతం పష్బానాం ప్ర, వ,తారణామివ మేనిరే; హిమవన్న గరమ 
చేక్య స్వర్గ స్య పుణ్యఫలత్వం వదతా జేజే వయం విప్రలహ్ఞై ఇత్యమన్య న్తేత్యర్థృ ర 
న్వర్హాదతీరమణీయమితి భావం 
తే సద్మని గిరేర్వేగాదున్తుఖ ద్వాఃస్థవీతీ, తాః, 
అవతేరుర్చ టాభారై ర్లిఖతానలనిళ అః 8. 49 
టీ, లిఖ ఈ"నలనిశ్చలై 8 = లిఖంవంబడిన యగ్నులమాడ్మి_ నిశ్చలములగు జటా 
భారై $=జడలబరువుతో (కూడుకొన్న), "తే=ఆమునులు, ఉఊన్నుఖ ద్వాఃస్థ వీక్నీ తాః= 
ఎ_త్తంబడిన మోములుగల ద్వారపాలుర చే జాడంబడినవారై 3 , గర స్త నిఇ హిమ 
పంతునియింటియందు, వేగాల్‌ అవతేరుః = శీ భ్రుముగా దిగిరి. 
తా. చిత్తరువులో వ్రాయంబడిన యగ్నులమాడ్కి_ నిళ్చలమగు 
జడలుగల  యామునులు ద్యారపాలురు మోములెత్తి చూచుచుం 
డంగా హిమవంతునింట దిగిరి. 
వ్యా. త ఇతి. లిఖితానలనిశ్చలై 8 - చిత్రగతజ్వలననివ్ప్టెరితి వేగప్రక 
రో క్తి? జటాభానై రువలఖ్నీతా స్తే మునయః ద్వారి తిష్ట న్తీతి చ్వాఃస్థా చ్వారపాలకా!. 
నిం “ప్రలీవోలే ద్వారపాల ద్వాఃస్థ ద్వాకిస్థి త దర్శక ఇక్యమరః, ఊన్ను ఖై రూర్భ § 
ముళైః ద్వాఃన్‌ శర్వీతీ తాః సన్తి, న తు వినివారితా ఇత్యర్థృ 8+ గి లే రి మవతః సద్మని 
చేగాదవ తేరురవతీరవ న్హ$. 
గగనాదవతీక్లా సా య ఖావృద్ధపురస్స రా, 
తోయా _న్హర్భాస్క.' రాళీవ శే మునిపరమ్స రా. 49 
టీ, గగనాల్‌ =ఆకాశమునుండి, అవతీర్ణాజ=దిగినటువంటి, యథావృద్ధపురస్స రాజ 
వృద్ధానుపూర్వకముగా పోవుటగల, సా మునికరందరాజఆ మునులగంఫు తోయాంత 
ర్భాస్క-రాళీవ=నీటినడుమ సూర్యులగుంపుమాడ్కి, శేజే= (వ్ర, కాళించెను. 
ఆె. ఆకాశముమో(దనుండి స 4 వరుస నీటిలోని 
re A స ల 
సూర్యుబింబములమాడ్మి_. బ్ర, కౌళిం చెను, 


పషష్టసర్ష ము. ల! 


వ్యా గగనాదితి.- గగనాదవతీక్షాఒవరూథా యథావృద్ధం వృద్ధా౭.ను 
శ్ర,మేణా స్థితాః పురుసరా అగ్రేసరా యస్యాం సా శథోశ్రా అనువసర్ణనాధి 
కారాన్న జీప్‌. సా మునిపరమ్సరా మునివ _్రీసోయా న్తస్తోయాభ్య న్లరే భాస్కరాలీ 
వ్రశిబిమ్మి తార్క-న క్రిరివ శేజే. నీలేన మునీనాం తేజస్వీ క్వే౭పి నుఖసందర్శనం సూచ 
యతి భొస్కరఃణాం భూయిస్థశ్వనంభావ నార్భం తోయా న్తరిత్యు క్షమ్‌ ఆత నీవ 
బహుత్వసీద్ధిశ్చ. 
తానర్థ్య్యానర్ధృ కిమాదాయ దూరాత్‌ వత్యుద్యయా గిరి: 
నమయకా సారగురుఖిః పాదన్యాసై ర్వసున్ధ 5 రామ్‌. 50 
టీ, ౫ర8=హిమవంతు(డు, అర నం ఆదాయ = pa ద ద్రవ్యముం దీసికొని, సార 
గురుభి[=బలముచే భరింపళక్యముగాని, పాదన్యానై 8=అదుగులురచుటచే, వనుంధరాం= 
భూమిని, నమయక్‌ జుక్రు ౦౫౬ జేయుచు, అర్హ్యాక్‌ తాక = ఫొజ్యులగు నమ్మునులును, 
దూరాత్‌ వ వ,శ్యుద్య యా=దూరమునుం డెదురొ_ నెను, 
తా, హిమవంతుడు పూజా ద వ్యమును( దీసికొని బలముచే 
భూమి నడంగంద్రొక్కుచు ఫూజ్యులరగు నమ్ము నమునుల నెదుర్కొ నెను, 
వ్యా, తానితి.---గిరిర్హి మవానర్హ ర ్యనుర్వార్థం జలమాదాయ సారగురుఖిర నృశసార 
దుర్భరై 8 పొదన్యా నైర్వసున్ధరాం నమేయన్న భః ప్రావయక అర్థం మర ర సీత్యర్ధ్యాక్‌ = 
ఫూజ్యా౯ దత్తాది త్వాద్భకృ్ర)త్యయ!. తాక మునీా దూరాల్‌ వ వ్రృత్యుద్యయో. 
re ర కం రార 
వకృత్వ్యెవ శిలోరస్క.ః సువ్యకో హిమవానితి, ర్‌] 
అవ. ఇప్వుడు హిమవంతు నే జంగమస్థావరాత్మ క రూపద్వయమునకును సాధా 
రణమగు విశేషణములచే వర్తి రించుచున్న్నాండు.. న 
ట్రీ, (హిమపంతునివర్షనము) ధాతు తామ్రాధరః జరి కాది ధాతువులనెడు (గరి 
కాది ధాతువులవంట్రి యెొజ్ఞని పెదవి గలవాండును, ప్రాంశుః = ఉన్నతమైన వాడును, 
జేవదారు బృవాద్భుజ;=బేవదారువృతుములనె (చేవదారువృతములవంటి) భుజములం 
గలయట్టియు, వ్రశృత్యానీవ = స్వభావముచే, ళిలోరస్య-8 = శిలయ నె (శిలవంటి) 
వతస్థ ఎలము గలవాండును (అగుటచే), హిమవానితి = హిమపంతుండని, సువ్యక్తః = 
స్పష్టపడెను, 
తా. గరికాది థాతువులనెడి పెదవి చేవదారువృతుము లనెడు 
భుజములు ఉన్న తముగల వాడును స్వభావము చే గండశిల లె వతస్స్ను 
గాం గలవాండగుటచే నీయన హిమవంతుండే యని స్పష్ట్రవడెను, 


2522 కుమారసంభవము 


అవ సంప్రతి హిమవ న్స మేవ జబ్బ మస్థావరరూ పద్వయ సాధార ణై రి శేషణై ర్విళి 
నష్టి.---- 
వ్యా ధాల్వితి...- ధాతువత్తామ్రోఒధరో యస్య స కథో క్త అన్య తృధాతు 
"రేవ తామ్రో౭ధరో యస్య ప్రాంశురున్న తకః. ఉభయత్రాపీ సమానం జేవదారున 
దృృహన్తా భుజౌ యస్య న తథోక్తః, దేవదారవ నీవ బృవహాన్తా భుజా య స్యేత్య 
న్యత, వకృత్యా స్వభావేవైవ శిలావదురో యస్య స ళిలోరస్క-8. ళిలై వేత్యన్యత, 
“ఊరః ప్రభృతిభ్యః కవ్‌” ఇతి కప్‌. అతో హిమచానితి నువ్యక్తః వర్తమానే కృః 
సత్వం స వవాయం హిమవానితి కద్ధర్మ వ, క్యభిజ్ఞా నాదవథారిక ఇత్యర్థ 8, 
విధిప్పయు_క్టసత్కా_రైః సయం మార్షన్య దర్శక 
స తె రాక మయామాస శుదానం శుదకర ఖిః. ర్‌ప 
యా Uy ధ-వ5 థి -+ 
టీం విధ్మివ్యయు క్తసత్కౌ-రై 8 = విధ్యుక్తగారవములం గలవారును, శుద్ధకర భిఃఐ 
పవ్మికృమగు నాచరణలుగల 'తై=అమునులచే, సః = హిమవంతుడు, స్వయంమార్ష స్య 
దర్శకః=తా చే త్రో జూపువాండై , శుద్ధాన్తం=అంకళపురమును, అక్రమయామాస జ 
పౌందించెను. 
తౌ. హీమనవంతుండు వారిని సత్కరించి తాను వారికి( చ 
వంజూఫ్రుచు నంతగిపురమునకుం దోడొ్క- నిపోయెను. 
వ్యా. విధీతి---స హిమవాన్విధినా శాస్త్రేణ (వృయుక్షసతౌాశై 8 కృతా 
ర్చశనైః శుద్ధకర్శ భిరదుష్టచర్శితెః. శుద్ధా వ్‌ క రిత్యర్థ ర్‌ం ఇలిర్లునిఖిః * నయం 
జ్య గ్‌ J జ జనం శ జ 
మార్గ సృ దర్శయ తెతి దర్శక దర్శయి తా సక్‌ పశ్య లేర్జ్యన్తాజ్జ్వుల్‌ వ్రత్యయః, శుద్ధాన్త 
ప న ; 3 ర > శ 
మ నర (క్రమయామాస ప్ర వేశయామా సేత్యర్గః, ఆత్ర క్ర, మేరగళ్యర్థ తె సల్‌ గతి 
బుద్ధి ఇత్యాదినా తెరిత్సస్య్థ న కర్త త్వమ్‌, 
శర ౫ ర్స్‌ రివ్‌ ౦ 
తత్ర, వేశ్రాసనానీనాలా కృత సనపరి గృహ, 
వాచేళగరఠా చం పా 8 
ఇత్యు రాక్‌ వాచం ప్రాష్టైలిర్భూధ రేళ్వర ర్‌లి 


టీ. తత్రజఅయంత॥పురమున వేత్రాసనాసనీనాక్‌ ఐబెత్తంపు టాసనములం గూరు 
చున్న, ఈశ్వరాక౯ =(వ్రభువులగు మునులను గూర్చి, భూధ రేశ్వరః=పర్షతపతియగు 
హిమవంతుడు, కృతాసనపర్శిగృహః = చేయంబడిన యాసనస్వీకారముం గలవా౭డై, 


ప్రాం జలిఃజకట్టంబడిన చేతులుగలవ'ండై, ఇతి ఉవాచ=ఇట్ల నెను 


షష్ట సర్ద ము, 258 


తా. ఆయంతకపురములో చె త్తంపు టాసనములయందు వారిం 
గనార్చుండం బెట్టి తానాసనమును స్వీకరించి చేతులు కట్టి పర్వతపతి 
యగు హిమవంతుం డిట్ల నెను. 


వ్యా తక్రే తి. వేత్రం ల తావిశేష!, త్మ, శుద్ధా శే వేత్రాస సనాసీనాకొ 
వ్మేతృమయ విక్షరో వవిష్టానీళ్వరా౯ా (వృభూక్‌ షం భూధశేశ్వరో హిమ వాక్‌ 
కృ తాసనపరిగ హః ఊపవిష్టః సన్నిత్యర్థ 8. ప్రాస్థాలిః కృతాజ్ఞులిః సక్‌ ఇల్యేవం వాచ 
ముచాచ. 
అపమేఘోదయం వర్గ ర మదృష్టకుసుమం ఫలమ్‌, 
అతర్కి_తోపవన్నం వో దర్శనం ప్రతిభాతి మే. “రక్ష 
టీ, అతర్యితోప పపన్నం = ఉఊహింపంబడని దై సంప్రా ప్పమగు, వః దర్శనం జ 
మోయొక్క_దర్శనము, ఆవ మేఘేదయం= మేఘోత్ప స్రలేన = వర్ష ౦= వానగాను, అదృష్ట 
కుసుమం = చూడంబడనిపువ్వుగల, ఫలం=వండు గాను, =నారు, వ్రతిభొతి=తో (చు 
చున్నది. 
తా. కొంచెమైనను సూచనము లేక తమగిట్లు వచ్చుట మబ్బు 
లేని వాన పూవులేనిపండువలె మిక్కిలి దుర్గ భ మైనలాభము7గా 
బొడంగ ట్రినది, 
వస్గ, ఆ శతి, అశర్కితోవ పన్న మవిచారిత మేవోపగతం అళత్యన్తాసంభావిత 
మిత్యర్థ క్ర. వో యుమాకం దర్శనమప మేఘోేదయం వర్ష మనభ్రై వృష్టి స్తథా౭ద్భషప్టం 
కుసుమం యస్య త త్తథోక్తంఫలం చ తన్నే వ వ తిభాతి ఆతిదుర్హభలాభ$ సంవృత్త 
ఇత్యర్థః. అ శ్ర మేఘోదయకునుమురూ ల కా వర్త ర ఫలరూవకార్య 
క కం గ మునిదర్శనస్య విళిష్టవృ త్తిల్వేన చ రూవణాద్రూ వ పకా 
లంక*రశ్చేత్యుభ యో; సంసృష్టి? 


మూఢం బుద్ధమి వాత్తానం పామి భూతమివాయసమ్‌, 
భూ మేర్చివమివారూఢం మన్యే భవదను గ, వోత్‌ , ర్‌ 


టీ, భవదనుగ హోల్‌ =మో యనుగ్రృహమువలన్య అత్తానంజనన్నును, మూఢం 
తెలివిలేని వాండు, బం ఇవ = క నర లాను ఆయసం=లఇనుము, హెమోభూళతం 
ఇవ=బంగారమైనట్టులును, భూ మేఃఇభూమినుండి, దివం=స్వర్ల మును, ఆరూఢమివ = 


అధిష్టించిన వాని వలెను, మ న్యేజకలంచుకొనుచున్నాను. లా an 


రక్త కుమారసంభవము 


ళా. మూాదయవలన మూధ్గు(డు జ్ఞానియయినట్లును ఇనుము 
బంగార మైనట్లును భూలోకస్థుండు స్వర్ష మెక్కినట్లును నన్ను నే 
దలచు చున్నాను 
వ్యా. మూఢమితి....భ పదను గ, హాదా తనం మాం మూఢం బుద్ధిం వినాకృతం 
బుద్ధమివ మూఖో భూత్వా యః బుద్ధవాం స్తమివ కర్తరి కం ఆయసమయోవికారం 
పామాభూశమ్‌ ఆయసక్వం . విహాయ సౌవర్ణ కం ప్రా _వ్లమి వేత్యర్థ 8 భూ మేర్ఫూలో 
కాద్దీవం స్వర్ష మారూఢమివ మన్యే జ్ఞానరూపస్థానాన్యద్య మే వరనుత్కృష్యున్త ఇతి 
భావః. 
అద్య ప, భృతి ప ట్‌ శుద్ధయే, 
యదథ్యానితమర్హ్యద్భి_స ద్ధి తీర్థం ప్రచతతే 56 
టి, ఆద్య ప్రభృతి = WE en శుద్ధయేజ ప్రాణుల వవిక్రత 
కొకు, అధిగమ్యః అస్మి = పొందందగినవాండ నై తిని, హి=ఏ కారణమువలన, హ్‌ 
ఆర్హ్హద్భిః అధ్యాసికంజఏఏ సత్పురుములచే నివసీంపబడినదో, తత్‌ తీర్థం (వృచకతే ఆ 
అది ది పుణ్యతీర్థ మని చెప్పబడును. 
తా. ఇది మొదలు జీవులపవి త్రతకొజకుం బొంద(దగినవా(డను, 
వెద్దలు వనీంచున దే తీర్థము. 
వ్యా, అద్యేతి. న. (వభ్ళతీక ఆరభ్య భూతానాం ప్రాణినాం శుద్ధయే౭.ధి 
గమ్యో౭సి శుద్ధర్థి నాం తీర ర భూతోఒస్మీ త్యర్థ 8, జన అన చ. హూ 
యస్తాత్‌ యదర్హ ర్తరిః సక్కిరథ్యానితమభిషితం జూస్టమితి యావల్‌ త శ్రీర్థం వ చత నే, 
నిం 'నెపాశాగముయా ప్రీ వీర ర్భ మృషిజాస్ట్రజలే గురా” ఇత్యమరః. 


అవైమి పూతమాక్తానం ద్భయేనై వ ది్భబో త్త తరమూ 
మూర్ధ్ని గచ్జావ్రపా తేన భాతపాదామృసా చ వః. ర్‌? 


టీ, ద్విబో క్రమాః ఇ క్‌ ద్రావాణశ్రేష్టులారా ! ఆత్మానంఇనన్ను, ద్వయేనవీ వజ 
శంటిచే, పూకం అవగ చ్యామి=శుద్ధని గాం చెలిసికొనుచున్నాను, (వళింటిచేననంగా?) 
మూర్ధ్ని = శీరస్సునందు, గంగ్యాప్ర పౌతేన = గంగ పడుట చేతను వ$ఇమోయొక్క, 
ఛారపాదాంభసాఎకడగంబడిన పొదోదకము చేరను, ష్‌ 
తా, ఓ బ్రా హణ శ్రేక్టులారా! తలమోంద గంగ పడుట చేతను 
మి కాళ్లు కడిగికొనిననీటి చేతను నాయాత్మ పవిత్రమయినది గాం దలం 
“శ్చాదను, 


సుష్టసర్ష ము. లేగ్ర్‌స్ట్‌ 


వ్యా. అవై మోతి. హే ద్విజో త్రమాః ఆత్థానం మాం ద్వయేనెవ ఫొతం 
శుద్ధమ వైమ్యవగ చ్చామి శేన ద్వయేన మూర్ధ్ని గజ్జ ప్రపౌలేన మన్దాకినీపాలేన వో 
యుష్టాకం ధారయోః మారితయో;ః, పొదయోరమృుసా చ గచ్చాజలవత్‌ పాదామ్మసః 
ఇ a ప 9 ఖా 
పొవనత్వమిత్‌ సెపమ్యం గమ్య లే, కచ్చ “ప్రస్తుత ప్రస్తుకయోకి ఇతి దీపకాలంకారః 
'ప్రేయః పీ వ్రీయతరాఖ్యానక్‌' ఇతి లతణా 'ల్పే) యో౭.లంకార ఇతి శేచిల్‌. 


జబ్దమం త వ్య భా వె వః స్థావరం చరణాజ్కీ_ తమ్‌, 
విభ క్రానుహం మన్యే ద్విరూవమపి మే వపుః. 58 


టీ, హే మునయఃజఓ మునులారా! ద్విరూపమపీ = జంగమ స్థావరాత్త్యక 
మయినైనప్పటికిని, మే వపుః = నాళరీరము, విభ-క్షాన్నుగృవాం ఆ విభడింపంబడీన 
యన్నుగవాముగలదిగా మన్యే = తలంచుచున్నాను. (కుతః = ఎట్లనగా) జంగమం 
వపుః = జింగమాత్మ్య కమగు దేహము, వః ప్రైవ్యభావే = మియొక్కదాసభావమం 
దున, (స్థితం=ఉండెను.) స్థావరం వపుఃజ=స్థావర దేవాము, చరణాంకితం = పొదములచే 
చిహ్నికమయినది. 


తా. జంగమ స్థావరాత్త కమగు నాదేహనులలో స్థావరాత్తకగిరి 
యందు సాదవిన్యాసమును జంగమాత్మకమగు పీమవంతునిచే పని 
గొనుటయు నను శెండుపనులును మారు చేయుట చే నా కిటు విధముల 
నను గృ హింషబడినది. 

వ్యా, జజ్బమమితి..--హే మునయః ద్విరూపం జజ్జనుస్థావరాత క త్వాత్‌ 
ద్విప్ర, కారకమపి మే వపుః విభ్గక్రాన్నుగృవాం విభజ్య కృత ప్రసాదం మన్యే కుతి 
జజ్బమం వపుర్వోో యుష్మాకం 'ప్రైష్యభావే చై జ్యాళ్యే స్థికమితి శేషః. 'ప్రాదావోఢో 
ఢ్యేవైమ్యేషు వృద్ధిర్వ క్షవ్యా” ఇతి వృద్ధికి. ని, 'నియోజ్య కిజ్బర ప్రైవ్యభుజిష్య పరి 
చారకాఃి ఇత్యమరః, స్థావరం వపుశ్చరణాజ్కి_తమ్‌ అయ మేవ హీ మహాననుగ్రవో 
దాసజనస్య యత్‌ కర్మను నియోజనం మూర్ధని పాదన్యాసక్ళేతి తాక్సర్యార్థ 8 


భవత్సంభావనోళ్లాయ పరితోషూయ మూర ఏతే, 
అపి వ్యా ప్పదిగన్హాని నాజ్దాని ప్రభవం మే. 59 
టీ, వ్యా _పదిగం తాన్యపీ = వ్యాపింప బడిన దిక్కుల కొనలు లవిర్రైనను, మే 


అంగాని=నా యవయవములు, భవత్సంభావనో శ్థాయజమి యొక్క. గారవమువలన లేచి 
నదె, మూర్చ తేజ వ్యాపించిన, పరితోపాయజసంతోవమునప, నవ ప్ర క్లకంతిజనాల 


256 కుమారసంభవము 


తొ నా యంగములు దిగంతములవణకు వ్యాపించియున్న ను 
మాయను గహమువలన వా్యావించుచున్న నాసంతోవమును పట్టించు 
కొనుటకు. జాలకున్న వి. 
వ్యా. భవదితి...-వ్యాప్తా దిగన్తా యెస్తాని వ్యాప్తదిగన్తాని మహో న్హ శ్రీవీత్యర్థ 8 
మే మమాద్దాని భవత్సంభెవనో స్థాయి యుమ్మదనుగ్రవాజన్యాయ మూర్భ లే వ్యాప్ను 
వలే పరితోషాయ న ప్రభవన్ని న పర్యాప్నువన్ని అలమర్థ యోగాచ్చతుర్ధీ; యథా 
మహత్స పి మద్దాత్రేషు న మాలతి తథా మే వార్డో వర్ధత ఇత్యర్థః 
న కేవలం దరీసంస్థం భాస్వతాం దర్శనేన వ 
అ_న్ఫర్షతమపా_స్తం మే రజసోఒవీ పరం తమః. 60 
టీ. భాస్వతాం వ దర్శ'ేన = కాంతివంతులరగు (సూర్యులగు) మియొక్క 
దర్శనము వే, నశేవలం దరీసంస్థం తమః = ఒకగువాలోనితమ స్సే కొట్టంబడ లేదు, (మరే 
మన?) మే=నాయొక్క-, రజసోపీ వరం=రబోగుణముకం టె వరమగు, అంతర్ణ్ష తం తమః= 
నాలోనున్నళమస్సు, అపా స్తం=పోంగొట్టంబ డెను 
తా. తేజోరూపులరు మోదర్శనము నాచి_త్తమందలి తమస్సును 
పోంగొళ్టైను. రబోగుణమున శేమివచ్చె! 
వ్యా. నేతి.---భాస్వతాం లేజస్వినాం వివస్వతాం చ వో యుష్తాకం దర్శ'ేన 
"కేవలం దరీసంస్థం గువోగతం తమో ధ్యాన్తరూపమేవ నాపొస్తమ్‌ కింతు మే 2౬ నర్షత 
మన్తరాత్మగతం రజసో రజోగుణాల్‌ పరమనన్తరం త మోఒజ్ఞానరూవమప్యపాస్తమ్‌ 
రజస్తు పాదన్యానై రేవాపొస్తమితి భావః. ప్రసిద్ధెర్భాస్వద్భిర సృవ్యాం త మో౭౬ పా 
స్ఫృక వభిస్తా న్లరమపీతి వ్యతిశేకో వ్యజ్య తే, 
క_ర్హవ్యం వో న పశ్యామి స్యా చ్చేత్‌ కిం నోపపద్యుతే, 
మన్యే మత్పావనాయైవ ప్రస్థానం భవతామిహ, 61 
టి. కర్తవ్యం వ న పశ్యామి ఇ చేయవలసీనవనిని మోకు చే కానను, స్యా 
చ్చేల్‌ =ఊన్నచో, కం నోపవద్యలే = ఏది సంభవింపదు? మత్చావనాయైన = నాపవి 
ఈగగొజ కె, ఇవా=ఇచ్చటకు, భవతాం = మాయొక్క, వస్థానం ణా (పృయాణము, 
(అని) మచ్చ్యే=కలంచుచున్నాను, 
తా. మోకు నే జేయవలనీన పనిలేదు. ఉన్నచో సంభవింపక 
పోదు. నన్ను శుద్ధు నొనర్భుటశకే యని మారాక నూహిం చెదను. 
వ్యా, కర్తవ్యమితి.---కర్తవ్యం కార్యం వో యుహ్లాకం న పశ్యామి నిన్‌ 
"జహా ళ్వాదితి భావ, అథ స్యాచ్చేద్విద్యేత యది కిం నోవపద్య శే కీం నామ 


సుష్టుసర్ష ము. 257 


న సంభవతి = సర్వం సులభ మే వేత్యర్థః, అధవా కిమర్ర, (సృయోజినచి నయేుత్యావా. 
మత్చావనాయ మచ్చోధనాయిెవ భవతామివా విషయే ప్రస్థానమ్‌ = ఇమం 'చేశముద్ది 
"శ్శీదం వ వ్రయాణమిత్యర్థః, మన్యే తర్క-యామి. 


తథాఒవీ తావత్‌ కస్మీంళ్చి దాజ్ఞాం మే దాతుమర్ష థ, 
వినియోగ పృ సాదా హొ కింక రాః ప్ర భవిష్ణుషం. 62 


టీ. తథావిఎఆ ట్రైను. (మికు కోర్కె. లేకున్నను), కసింళ్చితల్‌ = ఒకానొక 
(వనివిషయములో) పనిలో, ఆజ్ఞాం=ఆెజను, మే=నాక్కు దాతుం = ఇచ్చుటకిొఆకు, 
అ ర్త ఢచతగుదురు. హిజఎందువలను కింకరా; = భృత్యులు, (ప్రభవిష్ణుము = (స్కభువుల 
+, విషయములో, వినియోగ (పృసాదా కోరక అనాన్ను నాము గలవారు 
తా. మోకు కోర్కెలు లేకున్నను మాశేదైన నాజ్ఞాపింపుండు. 
చభువు లాజ్ఞావనమనెడునది యను 'టే పహూముగాంగలవారు కదా? 
వ్యా. తథాపీతి...-తథాఒ౬వ కం. నిస్స షవా ల్వేఒపి, కస్మింళ్చిల్‌ - కర్మ 
ణీతి శేషః. ఆజ్ఞామిదం కుర్విత్యా దేశం తావదిదానీం మే మన్యం = భర. ప 
మదనుగృవాబు బే తి భావః. హి కూనం. కింకరా భృత్యాః పృభవ స్తీ సీతి చ ప్రభవిష్టవ- 
తేమ ప్రభవివ్ణుము ప్రభువు విషయే 'భువళ్చి ఇరీవ్ణ చ్చ క్యయః. విశేషేణ ౪ నియాగో 
వినియోగః ప్రేషణమేవ ప్ర పృసాదోజన్నుగ్నవో యేషాం లే తథోక్తాః - అన్యథా 
స్వస్వామి భావో నిష్ఫల ఇతి. భావః, 
వతే వయమమో దారాః కన్యేయం కులజీవితమ్‌, 
బూత యేన్నాత్ర, వః కార్యమనాస్థా బాహ్య్యావ స్తుషు. 63 
టీ. ఏకే వయం=ఇదుగో మేము (నేననుట), ఆమో దారాః=ఇదుగో భార్య, 
కుల జీవితం ఇ కులమునకు ప్రాణమైన, ఇయం కన్యా = ఈయాండుబిడ్డ, అత్ర ఈ 
మాలో, యేనజఎవరి చేత, వమా, కార్యం = కార్యము గలదో, బ్రూకఇచెప్వుడు, 
బావ్యూ వస్తువు = బంగారు రత్నములు మున్నగు 'వెలుపలనుండు వస్తువులయందు, 
ఆనాస్థాజ లెక్క_ లేదు, 
తా. ఇదుగో నేను నాభార్య నావంశమునకు _ప్రాాణమువంటి 
కూతు. మికిం దేమేవి కార్య మెవ్వరెవ్వరిచే నుండెనో దెల్పుడు. వై 
నున్న బంగారు మున్నగునవి రాసులు కొలది యున్నవి. అవి 'లెక్క.యె 
లేదు, 
వ్యా, ఏక ఇతి.--కిం బహునా వీలే వయనుమి దారా ఇయం కులన్య- 
జీవితం వన? వ వరమక్రేమాస్పదమిత్యర్థ 8 కన్యా ఆ త్రై మాం నుధ్యే 


258 కుమారసంభవము 


జచేన వః కార్యం ప్రయోజనం బ్రూక-శమితి శేషః యేన సోఒవి దీయత ఇతి భావః. 
రత్న హిరణ్యాదికం తు న మే గణ్యమిత్యావా-బావ్యావస్తుషు కనకరళ్నాదిష్వనాస్తా 
2_నాదరః ప్రనజ్య ప్ర తిషేభేజని నఖ్ఫ్బమాస ఇష్యులే-ఆ చేయం న కిళ్బిద స్తీతి భావః. 
బ్రత్యూచివాం _స్తమేవార్థం గువోముఖవిసర్పిణా, 
ద్విరివ ప్రతిక 'బ్లేన వ్యాజవోర హీమాలయః. 64 
టీ. ఇతి ఊచివాకొ=ఇట్టుపల్కిన, హిమాలయః ఇ హీిమవంతుండు, గుహాముఖ 
విసర్పిణా=గువాలయొక ముఖములయందు వ్యావీంచిన, చ, లిళబ్దేన = ప తిళబ్దముచే, 
తం నవ ఆరం జ ఆ 'మొదటచెప్పినయర్గ మునే ద్వి! = 'శందుసారులు; వ్యాజవార 
ఇవజవలికినవాండు వలె నుండెను. 
తా. హిమవంతుని వల్కులు గుహలలో వ వతిధ్వనులు చేనెను.' 
అది చె ప్పినమాటనే మరల చెప్పిన ట్లుండెను. ఎందోకట్లు చె చెవ్ప్చుటనంగా 
'చెప్పినమాటయందలి దార తే కొజకనుట. 
వ్యా. ఇతీతి.ఇత్యూచివాను క్తవాక్‌ వచే కరసు ప్ర, త్యయః. హిమాలయో 
హిమవాక్‌ గుహానాం ముఖేషు వివరేషు-విసర్పతీతి తథోశ్తేన పృఠిశబ్రేన తమేవ 
పూర్వోక్త మేవార్థ ౦ ద్విర్షి్వ వారమ్‌ “ద్వితి, చతుర్శ్యః నుచ్‌ ” ఇతి నుచ్‌ వృక్యయః 
వ్యాజవార బభాషే ఇవ, 


అథాజ్చిరసమగ లం న స్తుషు, 
బుషయో న యామాసుః వ ప్రత్యువాచ స స భూధరమ్‌, 65 


టీ, అఢ=పీమ్మట్క బుషయః=బుషులు, ఉదాహరణవస్తుషు = కథాపృసంగము 
లనెడి వస్తువులయందు అగ్గణ్యం=చేర్చరియగు, ఆంగిరసం = ఆంగిరసుని, నోదయా 
మాసుః= సే రేవించిరి, hr భూధరం = హిమవంతుని గూర్చి, వ చుర్యువాచజ 
చృత్యు త్త క్రరమిచ్చెను. 

తా. కథాాప్రసంగనులలో నేర్పరియగు నాంగీరనుని ప్రే రేపిం 
వంగా నాయన పామవంతునితో చెప్పంబోవురితి గాం పు 


వ్యా, అీతి.---అథానన్తరమృషయ ఉఊదావారణాని కథాప్ర సజ్జా స్త వీవ 
వస్తూన్యర్థా శే కన్య ౦ నయతీత్యగ్రణీ స్త మృగ్గణ్యం వ్ర వ్రగల్భక్‌. ' సత్ఫూప్వమ. ఇత్యా 
దినా క్విస్‌ ఆగృగ్రామాభ్యాం నయ'కేరితి వ,క్తవ్యమ్‌ ఇతి ణక్వమ్‌ - అజ్జిరసం నామర్షి ౦ 
ప్రశస్త. సు. ప్రతివక్తుం శ్రేరయామానుః సో౭జ్జీరా భూథరం హిమవ స్తం 


ప్రక వాచ. 


పషుష్ట్రసర్ల ము. 259 


ఉపవన్నమిడం సర్వమతఃవరమవి త్వయి, 
మనసః శిఖ రాణాం చ సదృళీ తే సమున్న తిః. 66 


టీ, ఇదం=ఈచెప్పినది, సర్వం4అంకయు, అతః పరమపీ = ఇంతకన్న నధికము 
కూడ, త్వయి ఉపపన్నం = నీయందు తగిన బే లే మనసః = నీ మనస్సునకును, ళిఖరా 
ణాంచ=శి ఖరములకును, సమున్న తిః=పొడవు, సద్భశీ=తేగినది, 

తా. నీవు కోరిన ది చ్చెదవనుటకు సందియ మేమి? ఇంతకంళు గొ 
స్పలైన నీయంగలవు నీశిఖరములవలె నీమనస్సు నుడారము గలదియొ. 

వ్యా. ఉఊపపన్నమితి.---ఇదమ్‌ “వలే పయమమో దారాళి ఇత్యాదు క్షం సర్వ 
మళ! పరమతో అధికమపి త్వయ్యువవన్నం యుజ్య తే తథా హి లే మనసః శిఖరాణాం 
చ సమున్నతిః సద్భశీ-ళిఖరాణీవ మనో మవోన్నతమిత్యర్థ 8+ కిం నామ దుష్కర 


మున్నతచిత్తాశామితి భావః. చన్తుళావ, స్తుత యోర ర నఃళిఖరయోరౌ పమ్యస్య గమ్యత్వా 
ద్దీవకాలంకారః, 


స్థానే త్వాం స్టా స్థావరాత్హానం విష్ణుమావు_స్హథా హీ తే, 
చ రాచరాణాం Tea కుకీ రాథారతాం గతః. 67 


టీ, త్వాం = నిన్ను, స్థావరాత్రానం = కదలని స్వరూవముగల, విమ్ణుం = హారి 
యని, ఆహుః=చెప్పుచున్నారు, స్థానేజయు క్ష మే, కథాహిజదానినే చెవ్వచున్నాండు, 
కే కు&ీః ఇ నీకడుపు, చరాచరాణాం భూతానాం = జింగమస్థావరాత కములగు 
జీవులకు (వంచమహాభూతముల కనుటు, ఆధారతాం ఇ ఉనికియగుటను, గత ఇ 
పొం చెనుం 

తా. నిన్ను శ్ఞానరస్వరూపుండగు విన్షువును గాం చెద్దలు చెప్పు 
చున్నారు. నీకుమీప్ర 'జేళము జంగమస్థావ రాత్మ కములగు భూతముల 
కుని కిపట్టు. 

చ్యా. లా జ్‌ 1 సావరా కానం స్థావరరూపిణం విధ్హుమాహుక. ని. 
“సావరాణాం హిమాలయళి ఇతి గీతావచనాల్‌ . స్తానే యుక్తం యు శ్రా స్టేః.వ్యయ మే 
తల్‌. ని. 'యుశ్తే ద్వే సాంప్రతం స్థానే ఇత్యమరః తథాహి _ "లే కవ కుశీళ్చరా 
చరాణాం జబ్దమస్టావరరూపోణాం భూతానాం పృథివ్యాదీనామాధారతాం గతః, 
తవేవ విష్ణోః కుకీ రేవంభూక ఇతి భావః, 

గామథాస్యత్‌. కథం నాగో మృణాలమృదుఖిః ఫణై క 

ఆ రసాతలమూలాత్‌ త్వమవాలమ్బిషు థా న చేత్‌, ' 


260 కుమారసంభవము 


టీ. ఆరసాకలమూలాల్‌ = రసాఠతలవర్యంతము, త్వం = నీవు, న అవాలంబివ్య 
థా చేత్‌ =ధరించవేని, నాగఃజకశేషుండు, మృణాలమృదుఖి! ఫతైః = తామర తూండ్ల 
వలె మృదువులగు పడగలచే, గాం=భూమిని, కథం=ఎట్లు ! అధాన్యల్‌ = ధరించును, 
తా. నీవు పాతాళపర్యంతము మోవనియెడల తామరతూండ్ల 6 
బోలుపడగలతో శేషు డీభూమిని మోపంగలండా ? (నీవే భూభార 
వాహకత్వ ముఖ్యుండవనుటు, 
వ్యా. గామితి--నాగః శేషాహిర ర్య ణాలమృదుఖిర్చిసకోమ లై 8 ఫజైర్లాం 
భువం కథం ఆథాస్య ధ్ధారయేల్‌ క్షతశసారలదులా ల్‌ పా తాలవర్య న్నమ్‌ వికల్పాద 
సమాసః, నావాలమృష్యథాళ్చేల్‌ పాదైర్నావల మేథా యది; త్వదవలమృ్బనా దేవ 
భుజగరాపోఒవీ భువం బిభ _క్రీత్యర్థః అత్ర, క్రియాలిపటత్త ఫభౌవాల్‌ లృజ్‌ ప్రయోగ 
శ్చిన్ఫఃం 
అచ్చిన్నా మలసంతానాః సము దో ర్య నివారితా,, 
ఫునన్సి లో కా౯ పుణ్యత్యాత్‌ కీ "రృయస్పరితళ్చ తే, 69 


టీ, అచ్చిన్నామలసం తా నాః= తెంపు లేని శుద్ధములగు ప్రబంధములును (ప్కవావా 
ములు గల సముద్రో ర్మ్యనివారితాః = సముద్ర తరంగముల చే వారింపళక్యముగాని, 'తే 
క్రీ రయ! సరికళ్చజనీయొక్క_ కీర్తులును నదులును, పుణ్య తాల్‌ జతాము పవిత్రములై న 


వగుటవలన లోకాక్‌ ఫునంతి=లోకములను పవిత్రము జేయుచున్న వి 


తా. తెంపు లేనివియు సము ద (పుటావలిగట్టువణుకు వ్యాపించిన 
సీకీ రృులును ఎప్పుడు నెండనివియు సముద్ర తరంగముల చేం దిరస్క_రింప 
బడని నీనదులును తాము వవి త్రములగుటచే లోకులను బవిత్రు లుగ 
జేయుచున్న యవి. 

వ్యా. అచ్చి న్నే తి. అచ్చిన్నా అవిచ్భిన్నా - అమలాళ్చ _ సంతానాః 
ప్రబన్ధాః వ,వావో శ్చ. యాసాం తా సథోక్తాః సముద్రోర్మి భిరనివారి తాః = పార 
మనాదన్తః ప్ర వేశాచ్చేతి భావః. తే తవ కీరయః సరితశ్చ గజ్జాదయః పుణ్యత్వాల్‌ 
పవిత్ర, త్వాల్లో కాక్‌ ఫపునన్తి పౌవయ న్ని - లోకసావనాకి ఖలు 'పుణ్యల్లోకా ఇతి భావః 
శీవలప్రకృతవిషయస్తుల్య యోగ తాలం కార$, 


యక్రైవ న్లాఘ్యలే గజ్జా పాదేన పర మేష్థినః, 
p09 ద్వితీయేన తక్షై వోచ్చిరసా త్వయా. 70 


పష్టసర్గ ము, 961 


టీ, గంగాజగంగ, పభ వేణజకారణమగుు పర మేష్టినః పా దేనజవిమ్ణువుయొక్క_ 
పొదముచేే యక్షైవ క్లాఘ్య'రేజఎట్లు కొనియాడం బడుచున్నదో, తగ్షైవజఅఆట్ట్లు, ద్వితీ 
యేన ,ప,భ వేణజరెండవకారణంబగు, ఉచ్చిరసా = ఉన్నత మైన ళిరన్సుగల, త్వయాజ 
న Sime k స ఇ 

తా. గంగానది విమ్ణుపాదోద్భవమయై యాది నెంతటిపాగ డ్ర నం 
దెనో రెండవసారి నీశిరంబునం బ్రభ వించి యట్ల పొగ _డృనొం దెను, 

వ్యా. యేతి.---గజ్లా భాగీరథీ, వ్రృభవత్యస్తాదితి ప్రభవ_స్టేన కారణోన వరమే 
రిస్టరీలి వర మేష్టినో విష్ణోః పరమే కిత్సత్యయః 'తత్పురుషే కృతిబహులమ్‌ి ఇత్య 

వరమే బరి రి వ్రివ్యష్నిభ్యః స్థ స్ఫకి ఇతి షత్వం 'పాదేన చరణేన యథైవ శ్లాఘ్యతే 
వ రజల తక్కవ ద్వితీయేన వ ప్రభ వేణో ద్భిరసా త్వయా శ్లాభ్యు తే హరిచరణవ శ్రీర్ణ 
స్యాపి తీర్థభూత_స్త్వమితి భావః, 


తిర్యగూర్థ (మధ బస మహిమా హరేః, 
అ విక క్ర మౌద్యతస్యానీత్‌ స సతు న్వాభావిక_స్త సవ. 71 


టీ. తిర్యక్‌ ఊర్ల ర్ధ్వం అధస్తాచ్చ = అడ్డముగా మాందికి కందికి వ్యాపక$ ఇ 
వ్యాపించిన, మహిమాజసామర్ల ము; వాశేః=వొరికి, త్రివిశ్ర, మోద్యతన్య = మూండు 
పాదములనుంచు నుద్యు క్తుండగువానిక్రి ఆసీత్‌ =ఆయెను, తవ తుజనీకన్ననో, స$=ఆ 
వ్యావనము, స్వాభ పిక $= =స్వతే స్సీద్ధము (అగుచున్నది 

తా. ఎప్పుడో హరి గ్రివికృమావతారము ధరించినప్పుడంతట 
వాస్టపకత్వము తెచ్చుకొన(బడినది, నీకన్ననో స్వాభావిక మైనది. 

వ్యాః తిర్యగితి. ఆాజలిర్యగూర్జ పమధస్తాచ్చ వ్యాపక క సర్వవ్యాపీత్యర్భః. $+ మహిమా 
మవాత్త్వం వారేర్విష్టో స్త్రివు విక్ర క్ర మేషూద్యతస్య సత ఆసీత్‌ త్రివిక్ర మోద్యతస్యా స్తీ 
కదాచిజేవ నతు సర్వ జేక్యర్థః వ తు వ్యావకో మహిమా స్వాభావకః నిత్య సిద్ధ 
ఇత్యర్థ 8. 


యజ్ఞ భాగభుజాం మధ్యే పడమాతేస్థుపా త్వయా, 
ఉవ్వ్రైర్షిరణ్మ్యయం శబ్దం సు మేరోర్వితథీకృతమ్‌. 72 


టీ యజై భాగభుజాం మభ్యే = యజ భాగముల భుజించుచవారినడుమ్క, వదంజు 
ష్ణ 
స్థానమును, ఆకస్థుషా=ఉం చిన, త్వయా=నీచే, నుమేరోః = మేరుపర్వకముయొక్క-, 
డచైః=ఉన్న తమును హిరణ్య యం శృంగం = బం గారుళిఖరమును, (ప్రాధాన్యమున్సు, 
వితథీకృతంజవ్యర్థృ ముగా జేయంబడెను. 


లేల కవమారసం౦ంభవము 


తా. యజ్వ జ్ఞ భాగస్థులగు నింద్రాదులతో (బాటు సాపాటు నీశెప్పు 


డు లభ గ్రమయినదో మేరువుయొక్క_ బంగారుశిఖరముల గెరవము పరి 
గణింపం బడదాయొను, 


వ్యా. యచ్లే తి.—- యజ్ఞ భాగభుజామి్దా)దీనాం మభ్యే వదమాతస్థహి నిహిత 
వతా శ్వయోచైరున్నకం హిరణ్యస్య విశారో హిరణ్మ్యయం “దాణ్ణినాయన వోస్తి 
నాయని ఇత్యాదిని పాతనాల్‌ సాధు ను మేరోః శృజ్దం శిఖరం ప్రాధాన్యం చ ధ్వన్య'లే 
ని, 'శృద్దం ప్రాధాన్యసాన్వోశ (ఏ ఇళ్యనురః. వితథీకృళం వ్యర్థీ కృతం కి యజ్ఞ జ్ఞభాగా 
భావాదితి భావః. అస్య తు కత్సద్భావే ప్రమాణం 'హినువతీగ వా స్తీ ఇతి శ్రుతః, 


కాఠిన్యం స్థావరే కాయే భవతా సర్వమర్ప్చితమ్‌, 
ఇ్రదంతు తే భక్టినమ మం సతామారాధనం వపుః. 7తి 


టీ, భవ తానీ చే, కాఠిన్యం నర్వం=క రినక్వ మంతయు, స్థావశే కాయేజస్థావర 
శరీరమందు (శిలామయమగు దానియందనుట), అఆర్చితం=ఉంపంబడెను, సతాం=సత్పు 
రుములకు, ఆరాధనం = ప్రూజాసాధనమగు, తే ఇదం వపుః = నీయొక్క యిీశరీరము 
(జంగమస్వరూపమనుట్స, భ_క్టినమ్రం=భ క్తిచే వంగినది (కాఠిన్యము లేదు.) 


తా. నీచేత కఠినత్వమంతయు శిలయందుంవంబడి సదారాధనశై 
న మ్రుత్వ మోాళరిరము చే ధరింపంబ డెను.(ఫూజ్యులయందు నె*ధువనుట,) 


వ్యా. కాఠిన్యమితి-=--భవతా సర్వం కాఠిన్యమ్‌ అనమ్రత్వమిళ్ళర్ధ రి స్థావరే 
స్థ శే కాయే శిలామయ ఇశ్యర్థ $8. అర్పితం న్యస్తం సతామర్హ తామారాధనం ఫూజా 
సాధనం త ఇదం ఐపుస్తు జబ్దమమి క్యర్థ 8. భక్తినమ్రం కాఠిన్య లేళో౭.వష్య త్ర నా స్య 
న్యథా నమ్ర త్వాసంభ వాదిత్యర్థ 8 తథా చాసాధారణ్యం ధ్వన్య లే. 


తదాగమన కార్యం నః శృణు కార్యం తవైవ తత్‌, 
శ్రేయసాముపదేశాత్తు వయమ త్రాంళ భాగినః, 74 


టీ, తల్‌ =ఆకారణమువలన, నః=మాయొక్క_, ఆగమన కార్యంజరాక ప్రయో 

జనమును, శృణుఇవినుము, తల్‌ జఆ కార్యము తవైపజనీదే, వయం తుజ మేమన్ననో, 

శ్రే శ్రేయసాం ఊప దేశాల్‌ ఆ కళ్యాణములయొక్క_ బోధవలన, ఆత (రజ ఈవిషయమున, 
(థై-గినిజఒకయంశమునుం బొందు వారము, 


పుష్టసర్ల్హ ము. 268 


“తా కావున మారాకకు కారణమును వినుము. ఆ కార్యము 
నీదే. మేమును ఆందులో నంళను పొందు వారము. 
వ్యా. ఫ్ర శృసాన్నో౭_స్తాకమాగ మనస్య కార్యం వ,యోజనం శ్చణం తల్‌ కార్యం 
చ తవైవ న త్వస్థాకమిత్యవ ధారణార్థ ఏవకారక. వయం తు శ్రేయసాముపదేశా 
దృక్క కా ల్యేఒ౦ళభాగినః త్వ మేవాత్ర ఫలభాగ్యయమువ దేహ్టార ఇతి భావః. 


అణిమాదిగుణో వేతమస్పృష్ట్రపురుషా_న్హరమ్‌, 
కబ్బవిరాళ్వర ఇత్యుచై్చైః సార్థచన్ల ౦ విభ రి యః. 75 


అవ, కార్యమునే చెప్పుచున్నాడు. 
టీ యః = ఎవ్వండు, అణిమాదిగుణో కేఠం = ఆఅణిమాదిగుణములతో. గూడి 
నదియు, అస్పృప్టపురుషో న్తరంజఇతరపురుములం చాంశకనట్టియు, ఊణైః ఈశ్వర ఇతి 
శబ్దం = గొప్పదియగు నీశ్వరుండను శబ్దమును, సార్థచంద్రం = అర్థచం ద్రయు _క్షమును 
(అర్థ చంద్రునియనుట), బిభ _ర్లీఇభరించుచున్న దో. 
తా. అణిమాదిగుణములతో. గూడుకొన్న వాడై యితరుల 
బొందళక్థము గాని నిరుషవదమగు నీళశ్వరళబ్బమును బాలచంద్రుని 
ది లో 
యెవ్వ(డు ధరించునో, (ముందుశ్లోకములతో నన్వయము.) 
అవ. కార్య మేవావా. 
వ్యా. అణి మేతి, యః ళంభురణిమాదిగుణో పేతమణి మాదిభిరప్హ భీరు ణార్వా చ్య 
భూ లైరు పేశమ్‌ ఆ సక్వర్యనాభక మిత్యర్థ 8. అత వీవాస్ప అప్పం పురుషా నరం యే నతం 
తథిో క్షం పురుషా న్తరస్యానఖిధాయకమ్‌ తస్ర్యైవైవంగుణ త్వాదిక్యర్థ 8 ఉమ? పరమ 
మాళ్వర ఇతి శబ్దం నిరువవ చేశ్వరళబ్దమిత్యర్థః. సార్థచస్టమర్థచన్షయు_క్తమ్‌ అర్థ చనం 
క్యర్థః బిభర్తి 
కలితాన్యో న్యసామర్థ్యెః సృథివ్యాదిఖి రాత్మ భిః; 
యేనేదం ధ్రియతే విశ్వం ధుర్యైర్యానమివాధ్వని. 76 
టీ, యేన=ఎవని చే, కలిళాన్యోన్యసామళ్థః = ఒప్వుచున్న పరస్సరసామర్థ్యములు 
గల, వృథివ్యాదిఖిః ఆత్మ ఫిః= భూమి మొదలగునవ్రమూ ర్తులచే, ఇదం విశ్వంజ ఈ బావ్యూ 


'వుపంచము, ధక = గుజ్జిములచే, ఆధ్వని = మార్షమంద్యు యానమివజబండివ లె 
(థ్రీ య లే=వహింపంబడుచున్న దో. 


264 కుమారసంభవము 


తా. ఎవండు గుజ్జము బండినింబో లె పృథి వ్యాద్యష్టమూ ర్తులతో 
చ్రపంచముం దాల్చుచున్నా(డో, 

వ్యా, కలిచేలి=యేన శంభునా కలిశం ధృతిసంగ్రవోది స్వస్వగుణసంపౌదిత 
మన్యోన్యసామర్థ్యం వరస్పరసహకారరూపం యొ స్తఖో శ; స్వస్వయావసామర్థ్యమనోో 
న్యా భేయ మేవేతి భావః. వృది వ్యాధిభిరాత్త భి; అహ్టాభిర్లూ ్రిఖిరిళ్యర్థ $, ఇదం వ్యక్తం 
విశ్వం ధురం వవాస్తీతి ధుర్యాః తెః ధుర్ర్యైరశ సః 'భురోయడ్డకా'ఇతి యక్సక్యయః, 
ఆధ్యని యానం రథ ఇవ ,ధ్రియశే, 


యోగినో యం విచిన్వ చి మేశ్రాభ స్ట న్తరవ_క్రినమ్‌, 
ఆనావృత్రీిథయం యస్య పదమాహార్మ నీషిణః. 77 


టీ, యోగినః=అధ్యాక జ్ఞాన వేత్తలు శే శ్రాభ్య న్తరవ ర్తినం=శరీరములో నున్నట్టి, 
యం౦ఇఎవనిన్సి విచిన్వంతిజ'వెదకుదురో, మనీషి[8జవిద్వాంసులు, యస్యజ=ఎవనియొక్క, 
పద౦జస్థానమును అనావృత్తిభయరి ఇ మరల సంసారమువలని భయములేని చానినిగా, 
తా. తత్వ వేత్తలు చేహములయం దెవ్వని వెదకుదురో నిద్వాం 
సు లెవ్వనిస్థానము జన్మ రహిత మెనదాని గాం జెవ్చెదరో. 
థి శీ రా 
వ్యా, యోగిన ఇతి... యోగినోఒ ధ్యాత్మ వేదిన$, కేత్రాభ్య న్లరవ ర్రినం శరీ 
రా న్షశ్చరం సర్వభూ తొ _న్తర్యామిణ౦ పరమాత్మ గ్వరూపిణమి భ్యర్థ 8 ని, “మేశ్రం పత్నీ 
శరీరయో$ో ఇత్యమర$, యం శంభుం విచిన్వ న్ని మృగయ చే మనీషీ ణో విద్వాంసో 
యస్య శంభో; పదం స్థానమవిద్యమానమావృ ఖే! పునః సంసారావ శ్రేర్యయం య్యక్ర 
త కథాభూశమాహు!, 
స తే దుహితరం సాతవాత్‌ సాశ్షీ విశ్వస్య కర్శణామ్‌, 
వృణుతే వరదః కొమ్మురస్మ త్సంక్రామితైః పదైః. 7 


టీ. విశ్వస్యజప్ర పంచముయొక్క, కర్ణ ణాం=పనులకు, సాత్షీజచూచువాండును, 

వర్‌ద$=వరముల నిచ్చువాండును (అగు, సఃజఆళివుండు, అన్మ క్సం క్రామితె !=మాయందు 

వ్యాపించిన, పృ్ట్రాః=వాక్యముల చే, లేదుహిఠరం ఇ నీకొమారితను, సాక్షాత్‌, ఆ పృక్యత 
మూ, వృణు లేజయాచించుచున్నాందు. 

శ్రా, పపంచ వ్యాపారము జూచువాండును వరముల నిచ్చునా 

రివ్రండు మాముఖముల సం క్రమించినమాటలతో తానే నీఫొమారితను 
యక ని యాచించుచున్నా (డు. 


వస్థసర్షము, 26 


వ్యాస ఇతి,=--విశ్వస్య జగత; కర్త ణాం సాక్షీ ద్ర్టా 'సాతాద్ద)స్పరి సంజ్ఞా 
యాక్‌ ఇతీనిప్రత్యయః. వఠానిషైన్షదారీలి వరదః *తతో౭నుప సశ్లే కక ఇతి 
కృష్పత్యయః, స వ్రార్యో క్ష క్త శంభురస సక్సంశ్రామితైః పదైరస్తాసు ని వేళ తే తి ర్వాత్యైస్తే 
దుహితరం_ సాక్షూల్‌ వృణులే అస సను ఫేన సయ మేవ యాచక ఇత్యర్థః. 


తమరమివ భారత్యా సుతయా యో క్రుమర్హనీ, 
అశ్‌ చ్యా హీ పితుః కన్యా సద్భ రృ ప్రతిపాదిళా. 79 


టీ. తం=అియనను, భారత్యా అర్థమిప = వాక్కుతోడ నర్ధ మునువలె, సుత 
యాజ=కొమారితతో, యోక్తుం ఇ కూర్చుటకు, ఆర ర్హృసిఎకగుదువు. హి=ఎందుకనంగా ? 
సద్భర్హ ర లక్క తిపాదితా = "మంచి పెనిమిటి కీయంబడీన, కన్యా = రూంతురుు పితుః = 
తండ్రికి, 'ఆకోచ్యా=కోకమునీయదు. 


తా. వాగర్భములవలె నీకూంతు నాయనతోం గూర్చుము, మంచి 
వరుని కిచ్చిన కన్యక విషయములో తర్వాత విచారముండదు. 


వ్యా. తమితి.--ళం శంభుం భారత్యా వాచా౭ర్గ మిభిధేయమివ సుతయా 
దుహితా యో కుం సంఘటయితుము ర్‌ సి అ శ్రే వాగర్ల సారు హాస క గబ్బి 
వయోర్న త్యయోగో వివత్నీత ఇత్యు క్తం 'వాగస్థావివ సరిషృక్రా” ఇక్యశ్రావీ. కథాహి = 
సద్భ శ్రే ప్ర, పృలిపాదికా దత్తా కన్యా వీతురశోచ్యా. 


యావ_న్టే తాని భూతాని pre చరాణ చ, 
మాతరం కల్పయ _నేష్షనామిో శో సిం జగతః పితా 80 


ఆవ, మలీయొక గుణమును జెప్పుచున్నా (డు. 


టీ, సావరాణి చరాణి చ=కదలనివియు కదలునవియునగు, వీతాని భూతాని 
ఈభూతములు, యావన్సి = అన్నియు, వీనాం = ఈ నీకొమారితన్కు మాతరం కల్ప 


యంతు=కల్లి నిం చేసీకొనుంగాక, హి=ఎందువలన, ఈశుజళివుండు) జగతః = జగత్తునకు, 
పీ తొజళం డ్రి ఠి 


రొ, శివుడు జంగమస్థావ రాత్మ కప, సంచమునకుం దం డ్రి గావున 
నీకొమారిత తల్లి యనిపించుకొను భాగ్యమును? జొందంగ లదు 
అవ. గుణా న్హరమ'"ప్యావా,.ా 


వ్యా, యావ స్తీతి, = చరాణి చ యావస్త్యేతాని భూతాని సస్త్రీతి 
శేషః. సర్వాణి భూ శాసీక్యర్థ 8 నీనాం తే దుహితరం మాళరం కల్పయన్తు. హి యా 
దీకో జగళకః పీతా వికృదా చేసు మాత్సభావో న్యాయ్య ఇతి భావః 


266 కుమార్‌ సంభవము 


స్మణమ్య శితికళ్ణాయ విబుథా _సదనంతరమ్‌, 
చరణౌ రళ్హియ_న్ద ఏస్యాక్నూ డామణిమరీచిభిః. 81 


తదన నరం = ఆపిమృట) అస్యాః= ఈమెయొక్క, చరణౌ = పౌదమురను, చూడామణి 
మరీచిళికజకి ఖారర్న ముల కాంతుల చే, రంజయంతు=రంణింపం జేయుదురు గాక. 


కా. చేవత లీళ్వరునికి నమస్కరించి వెంటనే కళ త్రమగుటచే 
నీమెపాదములకును మ్రొక్కి. వన్నె పెట్టుదు రనుట. 
వ్యా. పణ మ్యేతి.విబు ధా చేవాః శితికణ్ధాయ శివాయ ప్రణమ్య తద 


న నరం నీలకణ వ, ణామాన _నరమస్యాశ్చరణా చూడామణిమరీచిలీ రషుయ ను ఈశ్వరపరి 
అలి జే క్‌ జ అటి 
గవోదకల దేవ తావన్యా భ్‌ వత్విత్యర్థృ 8+ 


ఉమా వధూర్నవాకా దాతా యాచితార ఇమే వయమ్‌, 
వరళ్శంభురలం హే్యష త్వత్కులోద్భ్చూతయే విధిః. 82 


టీ. ఉమా వధూూ$= పార్వతి పెండ్లి కూంతురు, భవాక౯ దా తా=నీ విచ్చువాండవు, 
ఇమే వయం=ఈ మేము యాచితారః=వేండువారము, వరః శంభుఃజపెండ్లికొడు కీళ్వ 
రుండు; వీషకి విధిః = ఈ సామ్మగ్సి, త్వర్కులోద్భూతయే = నీ కులాలిశయ మునకు 
అలం హీజచాలుంగదాొ. 

తా. వెండ్లి కూంతురు పార్వతి. వెండ్లి కొడు కీశ్ళురుడు. అడుగు 
వారము స ప్పష్టలము. ఇచ్చువాండవు హిమవంతుండవు. బాలు నీకులాతి 
శ్రయమునకు ఈసామగ్రి. 


వ్యా. ఊమేతి.ఉమా పధూః భవాక్‌ దాతా ఇమే వయం యాచితారః 
స్రర్థకాః. శంభర్వరో వోథా వీవు విధిరేషా సామగ్రీ రల నయ య 
ఉచ్ళే)యాయాలం పర్యాప్తం హి 'నమ$ స్వస్తి స్వాహ స్వ ధాా-ఇత్యాదినా 
చకుర్జీ. 
అస్తోతుస్తూయమానస్య వన్ష్యస్యానన్యవన్దిన, 
సు తాసంబస్థవిధినా భవ విళ ష్షగురోధ్దరుః. 88 


టీ. ఆసోతుఃజస్తుతింపనివాండై , స్తూయమానస్య ఇ స్తుతిందంబడు చున్న వాండును, 

వస్ట గ్రీస్టిణమ్రక (౧బడువాం డై, ఆనన్యవస్దినః = ఒరులకు మ్రుక్కునివా(డును, విశ్వ 

రో$=ఐబెగముల తండ్రియగు నాళివునిక్కి నుతెనంబంధవిధినా ఇ పుత్రి కానసంబంధా 
స్స గురుః=గురు వై , భవజఅగుము. 





పుష్ట సర్ల ము. 96? 


తా. ఒకరిని పొగడకనె పొగ డ్వను నమస్క_రించకనె మొక్కును 


పొంది జగములకు తం డ్రియగు శివునికి కూంతునిచ్చు కార్యము చే గౌర 
వము నొందువాండ వగుము, 


వ్యా. అస్తోతురితి.--- స్వయమన్యస్తో తా న భవతీత్యస్తోతుః కిం తు సూయ 
మానస్య సర్వస్తుత్థస్థ వన్ద్యస్య జగద్వస్ట నేసి స్వయమన్యం న వన్దత ఇత్యనన్యవన్షినో 
విశ్వగురో స్టేవస్య సు తాసంబస్థవిధినా యాన సంబన్ధా చరణోన గురుర్భవ యో నాన్యం 
స్తాతి న వన్టతే తస్యాపి త్వం సుతో వన్ధ్యక్చేత్యవో తవ భాగ్యవ'త్తేశ్యర్థ 8. 


వవంవాదిని దేవర్షా పారే పితురధోముఖీ, 
లీలాకమలపత్రైణి గణయామాస పార్వతీ. ౪4 


టీ, జేవక్షా వీవంవాదిని = దేవబుషిట్లు పలుకగా, పొర్వతీ=?గారీ దేవి, వీతుః 
పళ్ళే ప=కం డ్రియొక్క_ పార్శ భాగమునందు, అధోముఖీఇకలవంచుకొన్న చై, లీలా 
కమల పత్రాణి =విలాసపద్మ 6పుచేకులను, గ ణయామాస=లెక్క_ బె ట్రైను. 

తా. ఆంగీరసుం డిట్లు చెప్పునప్పుడును తండ్రి పార్శ మున 
గారుచొని తలవాంచి విలాసపదృ(పు రేకుల శెక్కి_ంచెను (సంతోష 
మాచ్చాదనము చేనె ననుట 

వ్యా. నీవమితి.--- దేవర్షావబ్లిర స్యేవంవాదిని సతి పార్వతీ పితుః పౌ"ర్ళే ౭ ధో 
ముఖ సతీ లజ్ఞయేతి శేషః, లీలాకమలపశ్ర్రాణి గణయామాస సంచఖ్యా లజ్ఞావశాల్‌ 
కమలదలగణచనా వ్యా జేన హర్ష 0 జాగో పేత్యర్థ రిం అ నేనావహి క్ఞౌఖ్యః సంఇారీ భావ 
ఉక్తః తదుక్షమ్‌, “ఆవహీన్ణా తు లజ్జా దేర్హుర్దాద్యా కారగోవనమ్‌ ఇతి. 


శై_లస్సంపూర్ల కామోఒవీ మేనాముఖముదై తత, 
ప్రాయేణ గృహిణీ నేత్రాః కన్యా న్టేషు కుటుమ్బినః. రిర్‌ 


టీ, ౫ లజహీమవంతుండు, సంఫూర్మ కా మో2వీ=సీ బ్టేద్భకలవాం డై నను, మేనా 
ముఖం ఉదై మీఠ=భార్యయగు మేనకయొక్క_. ముఖమును జూభెను, ప్రాయేణ = తేయి 
చుగా, కుటుమ్మినః = గృవాస్థులు, కన్యా ర్థేషు=కూంతుం డ్ర కర్యములవిషయములలో, 
గ ఎహిణీశోత్రాః=భార్యకన్ను గ లవారు. 

తా. హిమవంతునికి పూర్ణముగా శివుని కుమాదేవి నిచ్చుట 
కష్టమున్నను మేన కామోమును జూ చెను, వలన ? తటుచుగా గ్నా 
స్థులు కన్యకల కార్యముల నిల్లాండ్ర నలనం దెలిసికొందురు. 


268 కమారస౦భ్‌ వము 


వ్యా, కెలలతి.—కైలో హీిమవాక సంఫూర్జ్మ కామో౭నీ దాతుం కృతనిళ్చ 
యో౭.వీక్యర్థ క. మేనాముఖముదైతర ఉచితో శ్తరజిజ్ఞాసయేలి భావః. తఖాహి-=- 
ప్రాయేణ కుటుమ్బినో గృవాస్థాః క న్యాన్టేమ కన్యా త్ర యోజనేవు గృహిణ్యేవ నేత్రం 
కోర్యజ్ఞానకారణం యేషాం తే కథో కాం, కళతవ,ధాన పవృ త్తయ ఇక్యర్థ 8+ 
మేనే మేనా౭వీ తత్‌ సర్వం వత్యుః కార్యమభఖీప్సీతమ్‌, 
భవ న్హ ఫ్రవ్యఖి చారిణ్యో భర్తురిష్టే. పతివ్రతాః, 86 
టీ. మేనా అపి = న వత్యుః ళు తత్‌ సర్వం కార్యంజ 
చెనిమిటికివ్రమగు నాకార్యమునంతయుం, మే నే=ఇస్టపడెను, వతివ, తాః=పలి వృతలగు 
స్తీ లు, భర్తుః=పెనిమిటియొక్క_, ఇ ప్పే=ఇప్టమందు;, అవ్యభిచారిణ్యః ఇ తప్పనివారైై, 
భవ న్సి=అగుచున్నారు. 
తా. మేనకాదేవియు వెనిమిటి కిష్టమగు న క్కా-ర్యంబున కిష్ట కిషవటె 
ను. పతిప్ర తలగ స్త్రీ నిలు వెనిమిటి కిప్టమగుదాని కడ్డుగా నుండరుకదా ? z 
వ్యా. మేన . ామేనా౭కి పత్ఫుర్ణి మాలయస్య అత్వ కుభిక్పళు కార్యం 
మేనేఒజ్టీదకార. తథా హి పతిశేవ చ,శం యాసాం తా భర్హురిే ష్టేఒభీప్సి లే న విద్య లే 
వ్యభిచారో యాసాం తా అవ్యభిచారిణ్యో భవన్తి భ రృృచిత్తాభిప్రాయజ్ఞా భవ న్తీతి 
భావః, 
ఇదమతొ్‌) త్త త్తరం న్యాయ్యమితి బుద్ధ్యా విమృళ $ స్కి 
ఆదదే వచసావు కూ మజ్జలాలంకృళోం సుతామ్‌. 87 
టీ, స$=ఆ హీమవంతు(దుు, వచసాం అ శ్చేజమాటలయొక్క_ తుదయందుుఆుత్ర = 
ఈవిషయమున, ఇదం ఉత్తరం న్యాయంజఈ చృత్యుడత్త కరము న్యాయమయినది, ఇతి 
బుధ్యా విమృశ్య=ఇట్లు బుద్ధిచే యోజించి, మంగఫాలంకృ తాంజశుభముగా నలంకరింవం 
బడిన, సుతాంజకొమారితను, ఆద దే=సీక రించెను, 


తా. ఆయాంగిరసునిమాటలచివర నిదియ జబాబుగా నెంచి 
శుభముగా నలంకరించికొనిన కొమారితను చేతులతో పట్టుకొనెను, 
వ్యా, ఇదమితి..--స హిమువాక్‌ వచసామ స్టే పతి సా * ముని 
వాక్య ఇదము త్తరళ్లో శే వత్యమాణం దాన మేవ న్యాయ్యం 'న్యాయాదనపీతము త్తర 
మ్‌తి బుద్ధ్యా చిశ్తేన విమృళ్య విచిన్త్య మజ్ఞలం యథా శథా2_లంక్ళ తాం మజ్ఞలాలం 
కృతాం సుతామాదచే వాస్తాభఖ్యాం జగ్రాహ. 
వహి విశ్వాత్మ నే వత్సే భికొఒని సరికల్సిత్యా 
అర్థినో మునయః ప్రా_ప్పం గృహ మేధిఫలం మయా, 88 
(గ వశ్చేఎచాలా ! ఏ వీపి = రమ్ము త్వం ఆ నీవు, నిశ్వాత్శచే = ప్రపంచరూ 


మసష్టుస ర్ల ము. 269 
ఫుండగు శివునికి భియై పరికల్సితా అసి = భితగా నిశ్చయింపంబడినదాన చై తివి, 
ఆర్థినో=యాచించువారు, మునయః = మునులు, మయా = నాచే గృవా మేధిఫల౦= 
గృవాస్థుని ప్రయోజనము, ప్రా _పం=పొాందంబడెను. 
తా, బిడ్డా రమ్ము, ని న్నీ ళ్ళరుని, కీయందలంచితిని, మును లడుగ 
వచ్చిరి. నాకు గ లవాస్థ ధర్మము లభ గ్థిమైనది, 
వ్యా. ఏహీలి.._ హే వల్సే పు త్రి నవ్యోగచ్చ త్వం విశ్వాత్మ చే శివాయ 
భికూ వరికల్పితా౭సి నిశ్చి తా౭సి. వి. “రత్నాది స్తమృపర్య న్తం సర్వం ఖికూ తవస్వినః' 
ఇతి వచనాదితి భావః, అర్థి నో యాచితారో మునయః. మయా? గృవా మేధినో గా 
స్థన్య ఫలం ప్రాప్తమ్‌ ఇవా వర్మత, చ తారక త్వాల్‌ పాత్రే, కన్యాదానం గార్హ్మ స్థ స్య 
ఫలమిత్యర్థ 8+ 
వతావదుకా తనయామృపీ.నాహ మహీధరఃి 
బ్రయం నమతి వః సర్వా త్రీలో చనవధూారితి. 8y 
టీ, మహీధరః=హిమవంతుండు, తనయాంజకూంతుంగూర్చి, వీతావత్‌ ఊత్త్వాజు 
ఇంతమ్మాత్ర ముం జెప్పి, ఇయం తి, లోచనవధూకఆ ఈ త్రి నేశ్రుని భార్య, వః సర్వాక = 
మిమ్మ నందణి(గూర్చి, నమతి=నమస్క_రించుచున్నది. ఇతి = అని, బుషీక్‌ ఆవాజు 
బుములనుంగూర్చి పలుకుచున్నా (డు. 
తౌ, ఇట్లు కూ(తుంగూర్చి పల్కీ_ మునులంగార్చి యిదే శివ పత్ని. 
మో కందణికి నమస్క_రించుచున్న దని పలికెను, 
వ్యా, వీతావదితి.---మహీధరో హిమవాంస్తనయా మేకావత్‌ ఫూర్వోళక్త 
ముక్వా బుషీనావా - కిమితి. ఇయం త్రిలోచనవధ్యూస్త్ర న్రమృకపత్నీ వః సర్వాన్నమ 
తీత్రి త్రీలోచనవధూరితి సిద్ధపదళిధా 'నేనావిప్ర, తిపన్నం, దానమితి సూచయతి. 
ఈప్పితార్థ క్రి యోదారం తే_భినన్దర్ధి గ రేర్షచః, 
ఆశీర్భి రేధయామాసుః వురఃపా కాభిరమ్బి కామ్‌. 90 
టీ, 'కేఅమునులు, ఈప్సికార్డ | కియోదారం = ఇహ్టైర్థాచరణమున గొప్పది 
యగు, గరేః వచః అభ్గినంద్య = ఆ హిమవంతునియొక్క మాట నంగీకరించి, పురః 
పాకాభిః ఆశీర్సిః = వెంట బే ఫలింపందగు నాశీర్వాదములచే, అంబికా౦ = గారీ దేవిని, 
విధయామానుఃఇవృద్ధిం బొందంచేసిరి. 
తా. మునులు హిమవంతునిమాటలకు సంతసించి పార్వతీదేవికి 
వెంటనె ఫలించు నాళీర్వాదము లొనర్చిరి. 
వ్యా. ఈబ్సి కాళ్టేతి._ తే మునయః ఈమ్సి తార్థ క్రియయేష్టార్థక రశ్రేనో దారం 
నువాల్‌, ని. 'ఊదారో దారృమవాతో? ఇత్యమరః, గలేర్హిమవతో వచో వచన్మకీ 





270 కుమారసం౦ంభమవము 


నన్ద స సాధ్వితి నంస్తుక్యామ్మి'కానుమ్మాం పచ్యత ఇతి పాకః ఫలం పురఃపాకాభిః పుర 
హ్కృఠఫలాభిరాశీర్భి రాశీర్వాదైః వధయామాసుః సంవర్ణ యామాను$. 
తాం ప్రణామాదరస్ర, స్త్రజాంబూనదవతంస శామ్‌, 
ఆజ్క్య_మారోపయామాస లజ్జ మానామరున్థతీ. 91 

టీ చ ణామాదర్శస్త స్త సజాంబూనదవతంస కాం ఇ నమస్కా_రావసరము చే 
జాలీన బంగారపు చెవులకమ్మలుగలయట్టి యు, లజ్జమానాం = సి లుచున్న, తౌంజ 
ఆ గారీ దేవిని, ఆరుస్థతీ ణు ఆరుస్థతీ దేవి, ఆంకంజతోడను (తొడయందు, ఆరోవయా 
మాసజబఎక్కి.0చుకొ నెను, 

తా. నమస్కారము చేయుతొందరలో జాఆినబంగారంపు 
చెవుల కమ్ధలుగల్లీ లజ్ఞగల పార్వతీదేవిని, అరుంధతీ దేవి తనతో "డై 
నెక్కించుకిొ నెను. 

వ్యా, తౌమితి.-=-వ్రణామాదరేణ నమస్కారాసక్త్యా శ్రస్తే జామ్మూనదే 
నువర్ణ వితారా వకంసశే కనకకుణ్ణ'లే యస్యాస్తాం లజ్జమానాం '“శామమ్బికామరున్ధ 
త్యజ్క-మారో పయామాన, “రువ పోచన్యతరస్యామ్‌" వతి చకార 


తన్యాతరం చా శ్రుముఖిం దుహితృ న్నే హవిక్ష బామ్‌, 
వర స్యానన్య వూర్వస్య విశో కామక రోద్దుళైః. 92 


టీ. దుహిక్ళ న్నే వావిక్టచాం = కొమారికయందనురాగముచే పరవశురా లగు 
నట్టియు, అశ్రుముఖం = ముఖంబునం గన్నీరుగల, తన్శాతరం చ = ఆగారీ జేవి తల్లి 
యగు మేనకా దేవిని, ఆనన్య ఫూర్వస్యజఇంతకుముం దింకొకరు (భార్య లేని, వరసన్య= 
చెండ్లి కొడుకుయొక్క_, గుణైః = (మృత్యువును జయించుట మున్నగు) గుణములచే 
విశోకాంచశోక ములేనిదానిగా, అకరోల్‌ జ'వేసనెను. 

తా. కూంతునందలివ్రేమ చే మేనకాదేవి దుగిఖించెను. సవతిలేని 
కాపురమని అల్లుండు మృత్యువును జయించిన పర మేశ్వరుండని చెప్పి 
యురున్ర తి యోదాచ్చెను 

వ్యా. తదితి.---దు హిరృ న్నే హేన పు త్తి త్రిగాప్రేహ్లా విక్షబాం వియోత్యుక ఇతి 


భీతాక్‌ అక నవ్యాక్రూణి ముఖే యస్యా స్తామ శ్రుముఖోం తస్యా అమ్మికాయా మాతరం 


మేశాం చ అన్యా ఫూర్వం యస్యా స్రీ సోజన్య శ్రర. “సర్వనామ్నో వృత్తివిషయే 
పుంవద్భావః ఇతి పూర్వపదస్య పుంవద్భావ$, సన భవతీక్యనన్యవూ ర్వ స్తస్యానన్య 
శు సాపక్న ్యదుణఖమకుర్వత ఇక్యర్థ 8 వరస్య వోధంద్దడై ర ర్య ల ల్యుజ్టుయ శ్వా 
"| ర్వ రాం విదుళమ్లూ మకరోల్‌. 






మష్టుస రము, 271 


చై వాహికీం తిధిం వ పృష్టైస్త సత్‌ క్షణం బు 
లే త్రషవాదూర్థ మాఖ్యాయ 'చేరుళ్చీరపరగ్రవోః, 93 


టీ, చీరవరి గ్రవోః ఇ నారచీరలె బట్టలుగాంగల, శే=ఆమునులు, తల్‌ కణం ఆ 
అప్పుడే, వారబన్గునాజహిమవంకుని చే, వై వాహికీం తిథిం= పెండ్లి ముహూూొ ర్హదినమును, 
వృష్టాః=ఆడుగంబడినవానై , ఈశవోల్‌ జమూండుదినములకం టె, ఊర ర్థ పంజపై ని, (ళన) 
ఆఖ్యాయజఛెప్పీ, చేరుః=వెడలిరి, 

తా. హీమవంతుం జెప్పుడు పెంధ్రియన నేటికి నాలవదినమని 
చెప్పీ వారు పోయిరి. 

వ్యా. వై వాహికీమితి. చీరవరి గృహ వల్కలమ్మాక్రవసనా_ప్లే కవస్వీన స్ప క్ట ణం 
తేసి స్మిన్నేవ శత వారబన్ధునా హిమవతా వై వాహికీం వివావాయోగ్యాం తిథిం వృష్టాః 
శీత్యనుయుక్తాః స నః, ర్‌ త్రృయాణామవ్నోం సమావోరన్త్ర్యహః 'కద్ధి తార్థోో త్తరవదసమా 
వాలే చి ఇతి సమాస “రాజాహః సఖిభ్యష్టచ్‌” ఇతి 5 టచ్చ్రక్యయః. “ ద్వగు తార చేళ 
వచనమ్‌ “రాత్రావ్నోవో! ఫుంనీ" ఇతి పుంలిబ్దతా. తస్తా్త శ్రవోదూర్థ పమువర్యాఖ్యాయ 
చతుల్టేఒవాని వివావా ఇత్యుక్వా చేరుశ్చలి తాః. 


శ్ర పిమాలయమామన్త్య పునః ప్రావ్య చ శూలినమ్‌, 
సీద్ధం చాన్నై నివేద్యార్థం తద్విసృృష్టైః ఖముద్యయుః. 94 


న్‌ 'తేజవారు, హిమాలయం ఆ హిమవంతుని, ఆమంత్య = (వెళ్ళి వచ్చెదమని) 
చెలవుందీసికొని, పునః=రిరిగి, శరాలినం ప్రావ్య=శిపునిపౌంది, సిద్ధం అర ౦=సమకూడిన 
కార్యమును, అసె ని వేద్య= ఈయనకొజకు చెల్ని, ఠద్విసృషాక=ఆయన చే విడువబడిన 
వారై, ఖం=కికాళమును, ఉద్యయుక=ఎగిరిరి, 

తా. వారు హిమవంతునియెడ నెలవుందీనీకొని శివుని కాకార్య 
సిద్ధిం జెప్పి ఆయనయెడ సెలనుదీసికొని వారాకాళమున ెగిరిపోయిరి. 

వ్యా, త ఇతి తే మునయో హీిమాలయమామ చరి సాధు యామేశ్యా 
పృచ్చ ర పునః శూలినం హారం సం శేతస్థానస్థం ప్రావ్య సిద్ధం నిన్పన్న మర్భ ౦ పయో 


Ue 
జనముసె స్త నివేద్య చ క్ఞాపయి త్వా చ కద్వినహ్టు చేర కూలినో బీన్ఫహో "యూ 


ప్రతషద్యయురు'ర్నేతుః అ (త్ర సంక్షీప్తార్ధాభిధానాల్‌ జజ గుణ. క్షత ఏ 
తదు కక్‌. "చంక ప్రార్థాభిథానర యల్‌ సంశేపః పరికీ ర్తితం” అల 

పశుపతిర వీ తొన్యవోని కనా 

దగమయదద్రిసు తాసమాగ మోత్క..?, 


272 కుమారసంభవము - వన్గసర్ణము. 


కమపరమవళం న విప్రకుర్యు 
ర్విభుమపి తం యదమో స్పృళ ని భావా! 95 
అవ. ఈశ్వరుం డామెయందలి వేడుకచే మూండురోజులయిన నాలస్యమున 

కోర్చుటకు శ క్రిలేనివాం డాయెనని చెప్పుచున్నాడు. 


టీ, అద్రినుతాసమాగ మోక్క-1= పార్వతీ దేవిసమాగమమందు చేడ్క_గల, వకు 
బగిరవి=శిపుందును, తాని అహానిఇఆ దినములను, కృచ్చాాల్‌ = = కష్టమువలన, వ 
యల్‌ జ వెళ్లించెను, అమా భావా! = ఈ భావములు, అపరం కం న విషకుర్యుః = 
యికరుని వ్యాకుల పెట్టవు ! (ఎందుచే ననంగా [) విభుమపి రం= ప్రభువగు నాయననుం 
గూడ యల్‌ స్పృశన్లి=ఎందువలన తాంకినవో, 


తా, పార్వతీదేవి వై ప్రేమచే నామూండురోజులను శివుడు కష్ట 
ముమోంద గడ పెను. ఏకారణమువలన నట్టిమవోత్తునింగాడ గలంచెనో 
యీళ్ళంగార భావములు తక్కినవారివిషయమై మణి చెప్పవలసిన దేమి. 


ఇది కుమారసంభవమున నాజవసర్లము ముగినెను. 


అవ. భగవా౯ పశుపతి స్త్యహమ్మాకృవిలమృమవి సోఢుం న శశాక తదౌత్సు 
క్యాది త్యావా.ా 

వ్యా పశుపతిరిలి._ ఉక్క_౦ మనో యస్య స ఉక్క_$. “ఉక్క. ఉన్మ నాకి” 
ఇతి నిపాఠః. ఆ ద్రిసుతాసమాగ మోత్క-8 పార్వ తీపరిణయోత్సుక క. వశుపతిరపి తాని 
శ్రీణీతి శేషః. అవోని కృచ్యా్రాదగమయదయాపయళల్‌ కవిరావా=అమో భౌవా 
జోక్సు శ్యాదయః నంచారిణో౭.వశళమిస్ట్రి) యప పరక న్హమపరం పృథకనం కం న విప్ర 
కుర్యుర్న వికారం నయేయుక. యదృ్యస్తాద్విభుం సమర ౦ జి తేన్ట్రియమితి యాత్‌, తం 
స్మ రవారమపీ స్పృళ ని వికుర్వ న్రీక్యర్భ 8. అత ప మం లు 
3 ములికన్యాయాదాపకలీక్యర్ణావ త్తి లీరలంకారః. తథా చ స్యూత్రమ్‌, 'దణ్ణాఫూపిక 
యా౭ర్థాన్తరపతనమర్థాప త్తి ల్లి ఇతి. అర్థాన్తరన్యాస ఇతి శేచిల్‌. కదు పేజ్‌ణీయకొ 
యుక్టీస్తు వి స్తరభయాన్నోచ్య కే. పుష్పితాగ్రావృ క్రమ, “అయంజి నయుగ కేఫతో 
యశారో యుజి చ నజొ జరగాళ్చ పుష్పికాగ్ర ఇతి లకణాల్‌ . 


beh పౌధ్యాయ కోలాచలమల్లి ల్లీ నాథనూరివిరచితయా 


విళ్వతీహ్యాటభ్లు:.- వ్యాఖ్యయా న మేఈః క్రీ క్‌ 
థా ౭యోథత్రహారసంభ వే నుహాకాష్వ్యే శపఃఫలోదరెక్‌ణ నామ 
“ష్‌ by శ ర రః 













= é 
న య ఏ ల్ల వ్రైన్సున ముద్రితముః---] 080, 


